ఇరవయవ జన్మదిన ప్రత్యేక సంచిక 


See 


సంపుటి :20 సంచిక : 1 హైదరాబాద్‌ 242 జనవరి 2022 పేజీలు: 84 రు. 25 


% రైతు ఉద్యమంపై నాలుగు వ్యాసాలు 

1 ఉత్తరాది రైతులకు కెసిఆర్‌ తాయిలాలు 
ik కల రాజకీయాల దిగజారుడు 
న మిశ్రాల మాటలపై విమర్శ 
' భారత అప్రజాస్వామిక చట్టాల చరిత్ర 

1 సామాజిక మార్చును విశ్లేషించడం ఎలా? 
౫ జర్మనీ రాజకీయ పరిణామాలు 








ఇరవయవ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ..నీక్షణం 
పాఠకులకు, రచయితలకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు 
2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు 


వీక్షణం జనవరి 2020 సంచికలో అచ్చయిన సి. వనజ వ్యాసం “నిర్భయ నుంచి దిశ దాకా” 
లాడ్లీ మీడియా ప్రాంతీయ అవార్డు పొందిందని పాఠకులకు తెలుసు. అదే వ్యాసం, లాడ్లీ మీడియా 
జాతీయ అవార్డు కూడ పొందిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం - సం. 


‘Save Veekshanam' Campaign 


వీక్షణంకు చేయూతనివ్వండి! 


తెలుగు సమాజంలో రాజకీయార్థిక, సామాజిక విశ్లేషణలో రెండు దశాబ్దాలుగా అసాధారణమైన కృషి చేస్తున్న 
మాసపత్రిక వీక్షణం ఆర్థిక పరిస్థితి ప్రమాదకరమైన స్థితికి చేరుకున్నది. కొవిడ్‌ లాక్‌ డౌన్‌ కు ముందు చందాల 
ద్వారా, పుస్తకాల అమ్మకాల ద్వారా, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయానికి దాతల విరాళాలు జత కలిసి పత్రిక 
నడుస్తుండేది. ఏడాదిన్నరగా కొవిడ్‌తో జనజీవితమే సంక్షోభమయంగా ఉన్నందువల్ల చందాలు తగ్గిపోయాయి, పుస్తకాల 
అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి, ప్రకటనలు రావడం లేదు. కేవలం దాతల విరాళాల మీదనే పత్రిక ఆధారపడవలసిన 
స్థితి వచ్చింది. ఏడాదిన్నరగా నెలకు యాబై వేల రూపాయల లోటుతో, అప్పులతో పత్రిక నడుస్తున్నది. ఇటువంటి 
స్థితిలో పటల్రిక నడపలేమని నిర్వాహకులు భావిస్తున్నప్పటికీ, తెలుగు సమాజానికి ఇటువంటి ఆలోచనాస్ఫోరక పటల్రిక 
చాల అవసరమని, ప్రస్తుత సంక్షోభ స్థితిలో ఆ అవసరం మరింత పెరుగుతున్నదని, పత్రికను ఎట్టి పరిస్థితిలోనూ 
ఆపగూడదని పాఠకులు, మిత్రులు, అభిమానులు కోరుతున్నారు. పందొమ్ముది సంవత్సరాలలో, 237 సంచికలలో, 
నాలుగున్నర వేల వ్యాసాలతో వీక్షణం ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ పరిణామాలెన్నిటినో విశ్లేషించి పాఠకుల 
అవగాహనలు పెరగడానికి తోడ్పడింది. ఆ మహత్తర కృషి ఆగిపోగూడదని మిత్రులు కోరుతున్నారు. 

ఈ గడ్డు కాలాన్ని అధిగమించడానికి మరొకసారి మీదగ్గరికి రాక తప్పడం లేదు. మీరు ఇవ్వగలిగిన విరాళం 
ఎంతైనా సరే, వీక్షణం మనుగడకు అది ఉపయోగపడుతుంది. తెలుగు సమాజంలో ఒక అత్యవసరమైన ప్రయత్నానికి 
మీ వంతు చేయూత ఇవ్వండి. వ్‌ పను బట్టి, ట్వి శక్తిని బట్టి మీ విరాళం ఎంత స్వల్పమైనా, ఎంత భూరి 
విరాళమైనా సరే. వీక్షణం మనుగడకు మీ చేయూతనివ్వండి. వీక్షణం చిరకాలం జీవించేందుకు తోడ్పడండి. 


ఐరాళాలు పంపడానికి వివరాలు 
వీక్షణం 
చెక్‌/డిడి ద్వారా: వీక్షణం, జి1, మైత్రీ రెసిడెన్సీ, 
3-6-394, స్టీట్‌ నం. 3, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌ 500029, 


ఫోన్‌ : 78307 95849, ఇమెయిల్‌ : Veekshanam2003@ gmail.com, 
www.veekshanam.wordpress.com 
ఎలకానిక్‌ (ట్రాన్స్‌ భర్‌ ద్యారా: 
Veekshanam, 
Account No. 0139110110021 75, 


Union Bank of India, Gagan Mahal Brach, Hyderabad. 
IFSC Code: UBIN0801399 


ఈ అకౌంట్‌ నంబర్‌తో ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌తో పాటు 
గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎంల ద్వారా కూడా చెల్లించవచ్చు. 








ISSN 2231-6892 






ఎడిటోరియల్‌ కలెక్టివ్‌ : బి.ఎస్‌. రాజు, ఎ. నర్సింహారెడ్డి, బి. రామకృష్ణ, వై. భాస్కర్‌, కె. బాల్‌రెడ్డి, ఎ. రాజేంద్రబాబు, 
బైరెడ్డి సతీష్‌, డా. ఎ. పున్నయ్య, వై. రామచంద్రం, ఎన్‌. వేణుగోపాల్‌ 


వకణం 


CO sips సామాజక మాస పత్రిక 


జనవరి 2022 
సంపుటి : 20 
సంచిక : 01 








వ్యవస్థాపక సంపాదకులు: సంపాదకులు: సహాయ సంపాదకులు: రిపోర్టర్‌: 
వి. హనుమంతరావు (1925-2016) ఎన్‌. వేణుగోపాల్‌ వై. రామచంద్రం ఎస్‌. వెంకటేష్‌ 

శ పాఠకుల వీక్షణం 4 
ఫి నంపాదకీయం + అవనవ్వువు ఎన్నికలను ఇంకా అవవోన్యం చోనే బట్టం ల్‌ 
ఫి నంపొదకేయ వ్యాబ్లలు + తోడుదొంగల జల్లెక్సాల కొట్లూడు/ + నినిమా వరిఢ్రమకూ ద్రభుత్వానికీ భుర్షణ 6 

+ బలే అధ్దక్ల వీఠందై వామవక్ష విద్మార్థి నేత - ఎ. నర్భింపోరెడ్డి 7 
ఢి కొత్త వ్రన్తకాలు 8 
ఢి దోలేయం రైతాంగ జద్దమం - భారతదోళ కార్భికులు - బిఎన్‌. రాజు 9 
ఫి 7 సాగు చట్టాల రద్దు వాటి అమలును నిలువరిన్తుందా? - చుంచు శ్రీశైలం 11 
ఫి? న్ఫూర్తినిబ్బిన రైతాంగ డద్దమం -దా కొల్లా రాజమోవాన్‌ 14 
ఢి (పాంలీయం ఉత్తరాది రైతులకు కౌనిఆర్‌ తాయిలాలు - తండ నదానందం 16 
ఢి దేీయం భారత అభ్రజాస్వామిక చట్టాల చరిత్ర - ఎన్‌ వేణుగోపాల్‌ 20 
ఫి? కార్ఫొరేట్ల పాద సేవలో కేంద (బభుత్తం - కౌ నూర్దం 26 
ఫి? దోవల్‌ రావత్‌ మిశ్రాల మాటలు-దోక (వయాణం ఎటు? - అడ్భిరల్‌ ఎల్‌ రాందాన్‌ 28 
ఫి (పొంలీయం ఆంధ్రవదోల్‌ రాజకీయాల దిగజారుడు - పోటు రంగారావు 31 
ఫి దోళలేయం డత్తర(బదోశ్‌లో మరో ఖైర్లాంజి - నళ్ళు నారాయణరావు తాతా 
య. సాయుధ బలగాల (తేక అధికారాల బర్హుం దుర్వినియోగం - బివ్మె జాన్‌ బరబాన్‌ తల్‌ 
ఫి? థాణాలు వారిన్తున్న (్రత్చేక అధికారాల బట్టం - బెరుకు నీంవ్యోది 57 
ఫి? పెరిగిన నంవద - తరగని పేదరికం -దా ఎ వున్నయ్య 41 
Co మతం మత్తులో రాజ్యాలు - నంగిరెడ్డి వొనుమంత రెడి 44 
ఢి వునడ్డుక్తి సామాజిక మార్చును విళ్లేషించదం ఎలా? - క్రృష్ఞా భరద్వాజ్‌ 47 
ఢి దోలీయం కబ్ణో కరన్సతో ఆర్థిక స్థిరత్వానికి మువ్చు - ఎ. నర్గ్శింబోరెడ్డి 60 
యి అంత్జోశీయం జర్మనీ రాజకీయ “ వరణామాలు - నంతోష్‌ 63 
ఢి దోలేయం బెంగాల్‌ వామవక్ష నంథుటన -సాొంన్భృతిక రంగం - కొండూరి వీరయ్య 66 
యి అంత్జోశీయం న్వీదన్‌ వరిణామాలు - రాజోందబాబు అర్విణీ 70 
శ వ్రన్తక వరిభయం యాన్‌ ఎరా ఆధ్‌ దార్జ్‌నెన్‌ - రవీంద్రనాధ్‌ నూరి 71 
ఢి వ్రున్తక వరిభయం ద (గేట్‌యుభుల్భ్‌ -దా షేఖ్‌ మవాబూబ్‌ భాషా 73 
ఢి చరిత తత్వశ్యాత్ర వ్రవంచంలో వివ్లవం -యుఎ. ఖారిన్‌ 77 
ఢి ఈనేల - టై రామబంద్రం 80 
ఢి ఇరుగు-పొరుగు 1 81 
ఢి భూగోళం // 82 





సామాజిక విశ్లేషణా వేదికగా తీర్చిదిద్దడంలో అన్నిరకాల అభిప్రాయాలకు, భిన్నాభిప్రాయాల ఛాయలకు స్థానం కల్పించాలని సంపాదక వర్గం భావిస్తోంది. 


“వీక్షణం'లో అచ్చవుతున్న రచనలలో వ్యక్తమైన అభిప్రాయాలన్నిటితో సంపాదకులకు ఏకీభావం ఉండనవసరం లేదు. “వీక్షణంిను నిజమైన ప్రజాపక్ష రాజకీయార్థిక, | 











“వీక్షణం' పేరిట రచనలు, ఎం.ఓలు, బెక్కులు,డి.డి లు పంపాల్సిన చిరునామా 


వీక్షణం చందా వివరాలు 








వీక్షణ 
Can 





సంస్థలకు / లైబ్రరీలకు 








మైత్రీ రెసిడెన్స్‌ ౩-6-394 స్టార నెం. 3, హిమాయత్‌నగర్‌, 











హైదరాబాద్‌ - 500 029. ఫోన్‌ : 7330795849 





Email : veekshanam2003@gmail.com 


విడి ప్రతి రు. 25 రు. లర 

సంవత్సరం రు. 800 రు. 250 
మూడు సంవత్సరాలు రు. 900 రు. 650 
ఐదు సంవత్సరాలు రు. 1500 రు. 1100 
పది సంవత్సరాలు రు. 3000 రు. 2000 














www.veekshanam.wordpress.com 





ప్రింటర్స్‌ : నవ్య ప్రింటర్స్‌ 
అంబర్‌పేట్‌, హైదరాబాద్‌. 











వీక్షణం 2 జనవరి 2022 


ఆన్‌లైన్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా డబ్బులు పంపేవారు బ్యాంక్‌ 
స్లిప్‌లపై 'VEEKSHANAM' అని రాసి తమ పేరు కూడా రాయాలి. వీక్షణం అకౌంట్‌ 
నెంబర్‌-01 3911011002175 యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, , గగన్‌మహల్‌ 
బ్రాంచ్‌, హైదరాబాద్‌ పేరు మీద వేయాలి. ఇతర బ్యాంకులలో వేసేవారు IFSC 
code NO:UBIN0801399 నెంబర్‌తో పాటు మీ పేరు కూడా రాసి వేయాలి. 
















వొరకుల వీక్షణం 





వీక్షణం ఆర్థిక వరిన్ధితిని వివరిన్తూ చేనిన విజ్ఞవ్తీకి నందిన్తూ వీక్షణంను నిలబొట్టుకోవాలనో తననతో ఆర్థిక నవోయం అందించిన బి, థ్రబీణ్‌ జనగాం - 
రు. 1,000: కందిమల్ల శివనసాట్స్‌ గుంటూరు - రు. 1000; వై రాజోళ్ళరి, నెల్లూరు - రు. 10,000; ఎ. ల్రీనివాన్‌ రెడ్డి (డిటిఎథ్‌), 


కరీంనగర్‌ - రు. 10,000; ఎన్‌.వి. మోవాన్‌రావు విజయవాడ - రు త, 000: మ్యతులకు త్ధుతజ్ఞాతలు - నం. 





అక్టోబర్‌ 2021 వీక్షణం వట్రికలో డా. రామనాధం గారి జీవితం, 
వౌరవాక్షులకు ఆయన చేనిన త్యాగాన్ని గూర్చి ఎన్‌ నారాయణరావు గారి 
వ్యాసాన్ని చదివాను. నోము బిన్నతనంలో మూ గ్రామానికి బౌందిన డా. 
రామనాధం గారిని స్ఫూర్తిగా తీనుకొని నా జఉద్తోగ భర్థుంలో కూడా ఆయన 
లాగ సాదా నీదాగా వ్యవవారింబో తత్తం పాటించాను. 

మాది ఖమ్మం జల్లా మదిర తాలబూకలో?ి ముక్హికుంట్ల గ్రామం. డా 
రామనాధం గారిది డన్నత కుటుంబమే. వారి కుటుంబంలో నలుగురు 
అనదమ్ములలో రామనాధం గాడు చిన్నతనం నుంది చదువులో చుర్జుక్షరవాడరు, 
కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎన్‌ చదివాడు. మొదటి 
నుండి వామవక భావజాలం కలిగిన వక్తి తెలంగాణ రైతాంగ పోరాటంలో 
మా గ్రామం విన్లవ కేంద్రంగా ఉండేది. ఆ నమయంలో చాలా మంది 
యవకుల్నురెతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. కృష్ణా జిల్లా నరివాద్దు 
(గామం కావడం వల్ల దళాలు రక్షణ తీనుకోవడానికి ఆంధ్రా (పొంతంలో 
నిర్వపొంబే క్హాంవులకు వైళ్లదానికి అనుకూలంగా జండోది. 

డా రామనాధం గాడు ఎహ్హ్షుడైనా మా గ్రామంలోని ఆయన ఇంటికి 
వదిన నందర్భుంలో బంటి విల్లలను తీనుకొని దాక్టల్‌ గారి వద్దకు వబ్బి 
క్యూలో డందోవారు. అందరికి థ్రీగా వైద్దుంతో పొటు డబితంగా మందులు 
ఇబ్బైవారు. నిజమైన (్రజా డాక్టర్‌గా వేరు పొందారు. మూ (గ్రామంలో 
మొదటి డ్మాక్టల్‌ రామనాధం గారు. వారి తుటుంబింలోని అన్నదమ్ములలో 
మూడవ వాడు. విల్లలు లేశందున వారి తమ్ముని కుమారుణ్ణి వెంచుకున్నారు. 

19685 సెప్టెంబర్‌ ౨న కాకరవాయి డన్నత పాఠశాలలో వనిబేన్తున్న 
రోజు నాయంం డ్రొంలీయ వార్తలు వింటున్న నమయంలో వరంగల్‌లో 
డా రామనాధం గారిని గుర్తుతలియని వ్యక్తులు కాల్టి చంవినట్లు విడుగు 
పాటు వార్త విన్నాను. టజానేవ బోయవలనిన వ్యక్తిని రాజుం పొళవికంగా 
వొత్తు గావించదంతో దిగ్ర్భాంతికి గురయ్యాను. కాకరవాయిలో దాక్టర్‌ గారి 
బంధువులు డంటో వాళ్లకు కూడా విషయాని చెప్పాను. ని.ఐ. యాదగిరిరెడ్డి 
హత్తుకు బదులు లీద్బుకొన్నట్లు పోలీన్‌ వర్గాలు (బుచారం చేకాయి. 

వరంగలలోని జా వి యశ్‌ రోడ్‌లో గల రామనాధం దవాఖానా ముందు 
నుంది యాదగిరిరెడ్డి శవాన్ని ఊరేగిస్తూ పోలీసులు ర్భాలీ చేస్తున్న నమయంలో 
దాక్టర్‌ గారు వేషెంట్లను చూన్లూ ఆనువ(శ్రిలో డన్నారు. ఆ నమయంలో 
నిబిల్‌ (దన్‌లో వబ్బిన పోలీనులు డ్యాక్టల్‌ గారిని భంది ర్వాలీలో కలిని 
వెళ్లిపోయారు. మూ సోదరుడు లక్ష్మీనారాయణ దాక్టరు గారి వద్ద 
కాంపౌండరుగా వనిబోన్తూ డందేవాడు. ఆ నమయంలో మా సోదరుడు ఒక 
ఇంట్లో ఇంజెక్షన్‌ చేయడానికి బయటకు వ్లైళ్లినాడు. ఉన్నట్లయితే ఆయనను 
కూడా వచిన వాళ్లు చం వేవాళ్లే 

మా గ్రామంలో ద్రజల కోనం వనిబేని అమడర్చులైనవాడు ఇద్రడు. వారిలో 


మొదటి వారు కాటేద్‌ ఉక్తా తిరువతయ్య (పెదగోవన్న) 1969లో 
దోళవ్వావ్తంగా యువతరాన్ని నక్లల్‌ఐరీ పోరాటంలో గోదావరి లోయ రైతాంగ 
పోరాటంలో పాల్తొని వగిడోరులో పోలీన్‌ కాల్భుల్లో మరణించాడు. ఈ 
నందర్భంగా ఆయనను గుద్తుబేనుకుంటున్నాను. 
రెండవ వక్త అదురుడు డా. రాదునాధం గారు. వాక్కుల డద్దుమంలో 
ఒక మహోన్నత వృక్తిగా వేరు పొందినాడు. వీరిధరికి నా విప్టవాభి వందనాలు. 
నా బిన్నతనం నుండి బీరిధ్ధరు నాకు న్ఫూర్తి. నొవ్వువాద రాజ్బుం రావాలంటే 
పోరాటం చేయక తప్పదు 
- ని భాబూరాన్రు 
ఖివ్యుం 
వ(ికలో వచ్చో అద్భుతమైన వ్యాసాలు నమాజుంలో జరుగుతున్న 
నంథుటనలు వాటి వెనక శక్తుల వాతలు వ్రజాన్వాముక ద్దక్షథంతో వివరినాయి. 
పెద్దఎత్తున బడా వ్యాపార వర్గాలూ తమ తమ (్రయోజునాల కోనం 
కలబదుతున్న నేవధ్దుంలో ఈ (వయోజున వాద శక్తుల ముధ్ద ఆనేక రకరకాల 
థర్షణలు వివాదాలుగా ముందుకొస్తున్నాయి. విభిన్న పెత్తందారీ శక్తుల 
నంథుర్షణలు బెప్ప్రాల్సినట్టు చెవ్లే వత్రిక వీక్షణం. ప్రజల ద్రయాజనాలతో 
నంభింధం లోని, వ్రజల నమన్హులు వజ్దించుక్తోని కేంద్ర రాడ్ఞాల ఎొలకులు 
తమ రాజకీయ వయోజనాలకు వెద్దవీట వేస్తూ భుర్షణ వదటం కనివిస్తుంది. 
స్వార్థ రాజకీయ శక్తుల ్రయోజనాలకో ప్రారంభమైన కొల్లి మీడియా నంస్రలు 
కేంద్ర రాజ్ఞాలలో తమ తమ (ద్రయోజనాల రీత్మా అటు ఇటు కొమ్ము కాన్తూ 
(పజల నమన్యల విషయంలో చూపాల్సిన Cfo] చూవట్లోదనీ, కేవలం బడా 
థటయోజన వాద శక్తుల వువహోరాలకో (బముఖ్బుత నివ్వుదం కనిపించింది. 
వ(శికల నిండా (వతి రోజూ వరునగా వబ్బున నంథుటనలన్నీ కలివి చూస్తే 
ఈ (దగ్ఫ్‌ కోేనుల విషయంలో రాజ్ఞా యంత్రాంగాలు తాము వారు ఎంత 
పెత్తందారీ శక్తులైనా చట్టానికి వని బెప్తామనో (భ్రమ కల్పించడానికి ఎత్తుకుంటే 
టజుల మౌలిక నమన్హాలను ఒక వథకం (ద్రకారం వళ్ళదోవ వట్టించో కోణుమూ 
ఉంది. ఈ పెత్తందారీ శక్తుల వివాదం చుట్టూ వార్తలు, విశేషాలతో కొన్ని 
వశికల్కు తమ పేజీలతో నింవుతూ పోతున్నాయి. దోకంలోశి నిన వ్యాపార 
శక్తుల నమర్థకులు రాజ్ట థభుత్వాలలో తమ వంతు వాత నిర్దుపొంచి 
టబ్రభత్సంలో (ప్రజల ద్రతినిడులా లేక వ్యాపార నినీ వర్ణాల ధ్రతినిధులా 
అనేట్టుగా తమ బండారం బైట వెట్టుకున్నారు. రాజు వవ యంత్రాంగంలో 
లాలూబీలు ఏవో అనలు కోను ఏదో తెలియనంతగా సాగిన ఈ కోను దోళంలోని 
ట్రభావలళీల బడా నినీ పెత్తందారీ శక్త్వలానా మరో బడా వ్యాపార నంస్లలైనా 
నేరమయ కార్పకలాపొలలో యవధథేభ్భగా పాల్గొంటూ మొత్తం రాజ్ఞా యంత్రాంగ 
నాయ వ్యవస్థలను తమ (వయోజునాలకు అనుగుణంగా మలుబుకోగలరనో 


(మిగతా ౨9వ పేజీలో) 


కోవిడ్‌ వల్ల పత్రికలలో సాధారణ వార్తలు రావడం లేదు గనుక అసహజ మరణాల సూచి సమగ్రంగా తయారు చేయడం సాధ్యం కావడం లేదు. 
కొద్దికాలంగా అసహజ మరణాల సూచి వేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. సం. 


అసహజ మరణాల సూచి జిల్లాల కరస్సాండెంట్లు 


తెలంగాణ : ఆదిలాబాద్‌ - సి.ఎచ్‌. శ్రీమన్నారాయణ మూర్తి ఖమ్మం - సి.ఎచ్‌. గిరిజ; మెదక్‌ - ముత్తన్నగారి రాజేందర్‌రెడ్డి; 
మహబూబ్‌నగర్‌ - మహమ్మద్‌ ఇక్బాల్‌; వరంగల్‌ - ఓరగంటి ఎల్లయ్య 
ఆంధ్రప్రదేశ్‌ : అనంతపూర్‌ - కె. నాగేశ్వరాచారి; చిత్తూరు - పలమనేరు బాలాజి; కడప - కొండ్రాయుడు; కర్నూలు - జి.వి. సుధాకర్‌ రెడ్డి; 





తూర్పు గోదావరి - కె.ఎస్‌. ప్రకాష్‌రావు; శ్రీకాకుళం - ఆర్‌. శ్రీలత; విశాఖపట్నం - పి.వి. రమణ 





వీక్షణం 12 జనవరి 2022 








నంవాదకీయం 





అవనక్యుఖ్ర ఎన్ని కలశు ఇంకా అవవోశ్యం చేన్‌ చక్తుం 


థౌరత పార్లమెంటరీ ఎన్నికల వున దానికదో ఒక విక్ట్రత వస్తువు. 
ఏడు దశాబ్దాల ఎన్నికల రాజకీయాలు దాల్లి మరింత అష్టావక్రంగా మార్చి 
ఢతినిద్దు దజాస్వొావ్వుం అనో మాటే అవమానవడో స్థాయికి దిగజార్భాయి. 
ఇవ్చ్రడిక నంధథు వరివార్‌ వొలకులు డ్‌ నెంబర్‌ 20న (ట్రవేళవెట్టిన ఎన్నికల 
చట్టాల (వరణ) బిల్లు వొరమెంటు ఆమోదం పొంది, బట్టంగా మారడంతో 
దేళంలో ఎన్నికల వువన్ధ అర్థమే మారిపోనున్నది. వోటర్‌ గోపుత అనో 
మౌలిక నూత్రం రధ్ధయిబోయి, పార్లమెంటరీ దజాస్వావ్వుం నామమాత్రం 
అయివోనున్నుద. ఇవ్దుటివరతూ ఎన్నో నవరణలతో అమలులో డన్న (ప్రజా 
థటాతినిద్దు బక్చుం 1950, 1951 అనే రెండు చట్టాలలో మౌలిక నవరణలు 
బోయడానికి (బ్రన్తుత బట్టం డర్దేశిన్తున్నది. వీటిలో మొదటి బట్టం ఎన్నికల 
స్థానాల కేటాయించ, నియోజకవర్గాల పరిధి, వోటర్ల అర్హతలు, వోట్ల 
జాభిీతాల తయారీకి నంబంధించినడి కాగా, రెండో బట్టం ఎన్నుకల 
నిర్వవాణి ఎన్నికల నేరాలు, ఎన్నికల వివాదాలకు నంబంధింబినది. 
మొదభి చట్టం ద్రకారం వోటర్‌ గా నమోదు చేకుకోవదానికి పౌరులందరికీ 
అర్హత డండగా, ద్రన్తుతం బోేనిన నవరణ (్రకారం వోటర్‌గా నమోదు 
బేయించుకోవడానికీ, బోటుర్ల జాబితాలో ఉన్న వేరు (ద్రువీకరించదానిక్తీ 
కొనసాగడానికీ ఆధార్‌ నంబర్‌ను తవ్పునినరి చేస్తున్నది. గతంలో ఏడాదికి 
ఒకసారి మాత్రమే (జనవరి 1న) వోటర్ల నమోదు (బ్రృకియ ఉండగా, 
(బ్రన్లుత నవరణ దాన్ని ఏడాదికి నాలుగు సార్లుగా మారున్తున్నది. అలాగే 
ఎన్చికల నిర్వవాణు నముయంలో వినియోగించే స్థలాలకు నంబంధించి, 
నైనిక కుటుంబాల నమోదుకు నంబంధించి 1951 చట్టానికి కూద 
కొన్ని సాంకేతిక నవరణలు వేశారు. 

ఆ సాంకేతిక నవరణలు ఎలా డన్నా ఆధార్‌ నంబర్‌ ను తవ్పునినరి 
బేయదం చాల వివాదానదమైనది, అభ్దుంతరకరమైనది. దూవ్లికేట్‌ వోట్లర్ల 
నమన్వును వరిష్పురింబడానికో ఈ అనునంధానాన్ని ధతిపొదిన్తున్నామని 
టభభత్వం చెవ్టుకుంటున్నది గాని, అది కేవలం సాకు మాత్రమే. డూవ్లికోట్‌ 
వోట్‌ నమన్యన్కు రింగ్‌ ను, వోబింగ్‌ అక్రమాలను నృష్టించి, వెంచి 
వోవిన్తున్నదో రాజకీయ పార్టీలు. ఆ నమన్వుల వరిష్యారానిక 
అనునరింభవలనిన వద్దతులు వోలు. బోటిల్‌ కార్ల - ఆధార్‌ కార్ట్‌ 
అనునంభానం వల్ల అర్హులైన బోటల్ల పేర్లను జాభఖితా నుంచి 
తొలగించడానికి, వోట్లర్ల జాబితాను ఇష్టొరాజ్బుంగా మారడానికి అవకాశం 
వస్తుంది. అధికారంలో డన్న బ్రభుత్తం గాని, అధికారులు గాని ఈ 
రెండిటి అనునంధానాన్లి తను రాజకీయ ద్రయోజునాల కోనం వాడుకునే 
(బమాదం డంది. అటు ఆధార్‌ జాబితా గాని, ఇటు బోటిల్‌ జాబితా గాని 
లోవభిరితంగా ఉన్నాయి గనుక రెండిటి అనునంధానం మరింత 
గందరగోళానికి దారి తీస్తుంది. (బీధానంగా బోటిల్‌ గోవ్యతను 
భంగవరున్తుంది. రవొన్హు వోటింగ్‌ వద్ధతికి తూట్లు బొడిబ్సి ఏ వోటల్‌ 
ఎవరికి బోటు వేశారో తెాలునుకోవదానికి, ఎన్నికైన ద్రభుత్వాలు ఆ 
నవాచారాన్ని వాడుకుని తమకు వోటు వెయ్యని వారిమీద కళ్ల నాధింవు 
ఉరవడానికి అవకాళం వన్తుంది. వోటల్‌ కాడ్డునూ ఆధార్‌ కాడ్డునూ 
అనునంధానం చబోయాలనో (వయత్తం మోడీ (బభుత్త మెదటి విడతలోనో 
ఎన్నికల కమిషన్‌ ద్వారా ప్రారం నుభ్రీంకోర్టు జోక్తుం వల్ల కొన్ని 


Gory 





విక్షణం 14 జనవరి 2022 


నౌలల్లోనో ఆగిపోయింది. అయితే నుభ్రీంకోర్టు తీర్చు రాకముందో చాల 
రాజ్ఞాల్లో ఆ అనునంధానం వని మొదలైపోయింది. ఆంధ్రదదోల్‌ 
తెలంగాణల్లోరో కనీనం ల్‌ల్‌ లక్షల మంది వోటుర్ల పేద్దను ఆధార్‌ నంబర్‌ 
లేదనో సాకుతో తొలగించారని, 2018 ఎన్నికల మీద ఆ తొలగింవు 
(బభావం డందని విమర్ధలున్నాయి. ఆ ఎన్నికల్లో చాల మందికి తను 
వేరు బోటిల్‌ జాబితా నుంచి తొలగించబడిందని పోలింగ్‌ భూత్‌ కు 
వాల్లినవ్ళుడు గాని తెలియ లోదు. అభ్హ్రటికప్బుడు వారు బోటు 
వోయదలచుకుంటో కూడ చేయగలిగింది లేదు. నుభ్రీంకోర్టు తీర్చును వక్సున 
పెట్టి ఇవ్చుడు మళ్లీ అదో అనునంధానానికి ద్రయత్హించదం ఇటువంటి 
రాజకీయ (వయోజునాలు డన్నందువల్లనో ఈ అనునంధానంతో తలెత్రగల 
నమన్యుల ద్ధుఖ్హానైన్నా నుభ్రీంకోర్టు తీర్చు ద్దజ్ఞ్షానెైనా థన్తుత నవరణ 
బిల్లు అభ్ధుంతరకరమైనది. కాని నంఘ్‌ వరివాల్‌ శక్తుల దూకుడు వల్ల ఆ 
అల్లు చట్టంగా కూడ మారిపోయింది. 

అయితే ఈ ఎన్నికల చట్టాల నవరణల్క “బన్చికల నంన్ధురణల” నమన్దు 
కనబడుతున్న కారణాల కన, వివాదాల కన్న మరింత లోతైనది. అనలు 
దేశంలో పార్లమెంటరీ పొతినిద్దు ద్రజాస్వామ్మ వవ ఉనికి లోకి రావడమే 
అవనవ్యుమైన మార్గంలో వచ్చింది. డ్రాతినిధ్దు దజాన్వావ్వుం, ఒక చునిషికి 
ఒక వోటు, వికా న్సేబ్బు, న్ధతం్యత న్మాయవ్యువన్థ వంటి పార్లమెంటరీ 
వ్వవనలన్నీ యూరవ్‌లో భూర్చువా (వుజాన్వామిక బవిభ్లవాల భలితంగా, 
రెండు మూడు శతాబ్దాలు ఆ నమాజాలు కళవెళ డడికిన చరిత నుంది 
ఆవిర్భవించినది ఆ నమాజు మథనంలోంచి మనిషి వ్యక్తిగా రూపొందిన 
భలితంగా వ్యూక్తొ స్వేబ్బ, ఒక మునిశికి ఒక వోటు థటూభాన్యుత 
నంతరించుకున్నాయి. అటువంటి సామాజిక నంచలనం వదీ లేకుండా 
భారత నమాజుంలోకి భిభిక్‌ వలనవాదం పార్లమెంటరీ నంన్ధలను 
తీనుకొచ్చి, అంటుకట్ణింది. ఈ అంటుకట్టిన యొక్డు ఇక్టుడ్‌ నేలలో వుట్టి 
ఇత్సుడి వాతావరణంలో ధక్సామొత్సులు తిని ఎదిగి వచ్చినది కాదు. ఇది 
బోన్సాయి ద్రజాస్వొమ్ముం. కుండీలో మొక్క ఇది వూలు భూయదు, కాయలు 
కాయదు. దీని ఆకుల వీద నీళ్లు చిలకరించి నిగనిగలాడోట్ణు బేనిన్నా 
బ్లాన్దీక్‌ వూలు అలంకరించినా, కుక్సామూతి విందాలనో కాయలని 
థఊమింవడోనిన్హా (ప్రజలకు దక్షేది వజాన్వావ్వూ పాలనా థలితాలు కాన. 
బద్దోళ్లకొకసారి క్రమం తప్పుకుండా ఎన్నికలు జరివించినంత మాత్రాన, 
ఆ ఎన్నికల విధానానికి నవరణలు బోన్తున్నామని అతుకులూ మాట్లూ 
అలంకరణలూ బేనీనంత మాత్రాన ఇది రూవంలో ప్తార్రవైంటరీ ప్రాతినిద్దు 
థటజూస్వావ్వుమే తప్పు, సొరంలో ఈ దోళ ద్రజలకు అవనరమైన, ఈ దోళ 
(వజా బ్రయోజునాలను తీర్చే (బ్రజాస్వామ్ముం కాజాలదు. అందులోనూ 
అనలు ఎన్నికలు అనో (వహాననాన్చి కూద అంగీకరించని, నిరంకుశ 
మతోన్మాద, విద్దోష పాలనను కోరుకునో పొందూ బ్రాహ్మణీయ ఫానిస్టు 
పాలకులు ఎన్చికల వ్యవన్ధను కనీనంగా కూడ నంన్యారించజూలరు. 
థటజాస్వావ్వూన్ని నెలకొల్గాలనో ఆలోచనకే వాళ్లు వ్యతిరేకం. ఈ న్ధితిలో 
ఇటు ఎన్నికల నంన్గురణల వేరు మీద సాగుతున్న ఈ భూటకాన్ని మాత్రమే 
కాక్క అనలు ఎన్నికల, పార్లమెంటరీ (వజాన్వామ్మూ బూటకాన్ణి కూద 
(బజుల్లో వివరించే బాధ్తుత చేవట్టడమే బుధ్రిజీనుల కర్తవ్యం. వీ 


5 




















నంవొదకీయ వ్యాఖ్యి - తెలంగాణ 





తోడుదొంగల ఉల్లెక్కాల కొట్లాటలు! 


అబ్బ, ఏం జోర్‌ దార్‌, షాన్‌ దార్‌ కొట్లాట అయితాంది. ఇటు గల్లీల్ల, 
అటు వట్దంల, అటెన్లూ ధిల్లిల యాద జూలినా ధమ్మం ధమ్మం అని నీన్టుల 
లెక్షు కొట్లాట అయితాంది గద అక్మార్లల్ల, టీవీల్లల్ల యన్తు దిట్టుకుంటాండ్రటు 
గద మా దార అన్ని మతలభులు డన్నయి ఇగ గిరఫప్తారు జోనుడో అని 
&గలత్కు ఇగ వద్రమే అని ఇంకొగలు, తొద గొల్రాబోల్లు జ&గల్కు రా నూనస్మ్కుందాం 
అనెలోల్లు ఇంకొగలు, తిట్లు నాొవెన్లు మన్తుగ నడుత్తానయి గదు శాన 
వంచాతులలబ్హ్ల ఉజూళిన, ౧దో కత అనలు కొట్లాట ఎట్ల నురువయిందో 
కొట్లాడాలోల్లు మురిళిపోతరు, నూశెబోల్లకళ గది ఒక నంబురమేనాయ, ఎందుకు 
గొట్టుకుంటాండ్లో ఎవలకు వడ్డది? వడ్లు గొంటరా కొనరా అని శమాంటు 
మొద్దలైందటు గాదు వంచాతి. గివ్రుడు వద్ద నంగతి ఎత్తాటోడా లేడు. పొవం 
రైతులు విడాత సొవబట్టిరి, ఎవడు గొంటడో రామశెంద్ర అని ఏడువబట్టిరి, 
వీ కొట్లాట అయితెమాయి గని మా వడ్లు గొనో సౌలత్‌ జూడుండి బాంబెన్‌ 
అని తీరొక్షు దోవ్రల్లకు యమొక్తుబట్టిరి. దున్నపోతుల కొట్లాటల ల్మాగదూడల 
కాళ్లీరిగినట్టు, పావం అరిగోనలు వది వడ్లు వండిబ్బిన్నరైతుల నడ్జి ఇరిగిపోబట్డా 
వళ్ళో వడు యానంగిల వమైతో అదాయి గన్ని, గివ్చుడు గొనవల్చినయి గుడ 
ఆగిబోవటై అనల గిది నిజంగ కొట్లాటోనా అని అనుమానం రాబ్ణై శిన్నవ్హుడు 
మా బడి ముంగట పొములాడిబ్ణాటోడు, ఇగొ ముంగినకు పాముకు కొట్లాట 
వెడ్తు ముంగినతోబి వాము బొండిగ కటిక్ళుల కొరికివ్లిన అని బుడబుక్లులు 
గొట్టి మమ్మలను నిలబెట్టోటోడు. ఇగ జోస్తడా, అగ జోస్తడా అని మేం శాన 





నంపాొదకీయ వ్యాఖ్ళి - ఆంధ్రబైదోల్‌ 


నేవు గాడనో నిలబడెటోల్లం. బుట్టల నుంచి వాము దియ్యడు, ముంగినను 
ఇదిళీవెక్డుడు. నూళి నూళి కాల్లు గుంజ కడువుల ఆక్షలె ఇంటికి డర్భుతుంటిమి. 
ఏమైందో మంగిన ఎల్లిందో పాము బొండిగ విళికిందో అని మస్తు రంది డ 
ండొ తెల్లారి బోతె మల్ల గదో కత గళ్లు మాకొర్దయ్యేది గదంత జల్లెక్సాల 
కొట్లాటని గివ్ఫుడు వువ్వు గుర్తోబ్లకు దొరకు కొట్లాట గట్లనో ఉన్నది. మన్తు 
మన్తు ఎగుదుతాండు గని ఊదు గాల్త లేదు వీర లోన లేదు నిలబడి 
నిలబడి నూళి నూళి యాష్ట్రకొస్తాంది మారె ఇది కొట్లాటో గాదు, ఇదంత డ 
ఇక్సాల నువ్వు కొట్టినట్టు జెయ్యి నేను వడ్జినట్టు జోత్త అని ఇద్దరు వదులుకొనో 
నడివిత్తాండ్లు ఈ ఆట అని వడునుపోరలు అనబట్టిరి. ఇద్రరు తోడు దొంగలే 
అని వడేండ్ల ఇనసాబ్‌, జెవ్హ్రబట్టిరి. దొర ఎన్నడన్ష శవ్వు గుర్తోల్లకు ఆధ్రమొబ్బైన్నా 
వును గుర్తోల్లు ఎన్నడన్న దొర మీద మాటలు గాకుండ శేతలకు దిగిరా అని 
అడగబట్టిరి. నివధై. ఏడేండ్లల్ల శువ్వు గుల్తోల్లను ఇరుకున బాట్టుటానికి దొరకు 
ఎన్నిసార్లు యోఖ దొరకల్తే దొర ఒత్సునారన్న వాడుకున్నడా? మీదికెల్లి, 
డరికురికి వాల్లకు మద్ధతిచ్దా. ఇగ నువు గుర్తోల్లు గోద తెలంగాన్ల దొర మీద 
2 మాట్లాడబట్టిరి గని ఢీల్లిల నవ్చ్రడు జయ్యకపొయిరి. గివ్బుడు ఆడ గుద 
ఎగురబట్టిరి గలి మాటలు కోటలు దాటుతానయి గని, అడుగులు కడ్డలు 
దాటుత లెవ్వాయె. ఈ డల్లెక్మాల కొట్లాట ఎంత ఇగ జరిగితే అంత ఫొయిదా, 
అనలు తెలంగానోల్డ గోన ఇనబడకుండ బోతది. అబ్బ), పం ఇకువుతి/ 
తోడు దొంగలు గల్ఫి మన్తు డపొయం బన్చిండ్రులే.. ట్‌ 

















నినిమూ వరిత్రమకూ ప్రభుత్వానికీ మరణ 


“తన్‌ ఆరక సామాజిక బాద్దుతలను వదులుకోవడానికి డదవ్వుణ్లూడుతున్న 
ద్రభత్తం నిగీమా టికెడ్లు అమ్మకం వంటి తనకు పెద్దగా అవనరం లోని 
రంగంలోకి (వవేళించదం ఆల్డుర్చాలలోకెల్లా ఆల్బుర్వం... . రాద్హ్రంలోని 
నినిమావోళ్లన్ల లీజ్‌ రూవంలో మూడు నాలుగు కుటుంబాల బేళతుల్లోనే 
డన్నాయని, ఇక్టుడ వివరీతమైన నల్లధనం పోగవ్రుతున్నదని, ఈ చర్చ దాన్ని 
ఆరికక్టుదానికి ఉద్దేశించినది. కావచ్చునని ఒక వాదన వినివిస్తున్నద. అది 
వాన్తవమే అయినవ్వుటిక్సీ ఈ బర్య ద్వారా సాధంబగలిగినదోమీ 
ఉందదు.... అనలు ఇటువంటి విధానం ఎందుకు అనే దరి నుంచి దీనివల్డ 
ఏమి సాధించగలరు అనే వరకు అనేక అనుమానాలకు మాతం ఆన్మారం 
ఉంది” అని అప్హ్రటిక్‌ వెలువడిన బ్రభుత్త ఉత్తర్వుల మీద అక్టోబర్‌ నంబికలో 
వ్యాఖ్యానించాం. మూడు నెలలు గడిబిన తర్వాత కూడ ఈ విషయంలో 
న్ధుభ్ధత రాలేదు నరిగదా, మొత్తంగా నినిమూ వరమకూ (బథుత్వానికీ వద్దు 
థర్షణ వాతావరణం మరింత పెరిగి, ఆం(్రటదేల్‌ లో సాగుతున్న ఆన్తవ్వున్త 
వొలన నీతికి అధ్రం వడుతున్నది. నినిమా టికెట్లు ధరల గురించి ద్రభత్త 
ఉత్తర్వులను నినిమా థియేటర్‌ యజుమానులు న్యాయస్థానంలో నవాల్‌ చేయగా 
ఆం(ద్రవదోజ్‌ హైకోర్టు ఆ జివోను తాత్మాలికంగా వళ్సున పెట్టింది. ఈ 
మదధ్దులో ర్య శానననభో ఆన్‌ లైన్‌ నినిమా టికెట్ల వద్ధతివై రావణ 
అజుమాయిక్నీ గురించి ఒక చట్టమే బోనింది. నీలిమా థియేటర్లు భారీ బడ్‌ 
నినిమా టికెట్లకు వివరీతమైన ధరలు వెడుతున్నాయన్సి (వేక్లడులను ఈ దోపిడీ 
నుంది రక్షించడమే తమ ఉద్దోళమని (బఖుత్ల పెద్దలు అంటున్నారు. 
సాధారణంగా (కైన్ణ్టాన్‌ నుంచి నంక్రాంతి వరకూ నెలవు రోజుల్లో వండుగ 
రోజుల్లో నినిమాలు విడుదల చేని భారీగా రాబడి ఆళింబే భారీ బడ్జెట్‌ 
నినిమా నిర్హాతలు కొత్త ద్రణుత్వాజతో ఇబ్బందిలో వడ్డారు. పైకోర్టు తాత్మాలిక 


6 





వీక్షణం 12 జనవరి 2022 


ఆదోఠాలు వారికి కాస్త ఊరటు కలిగించవచ్చు గాని ధభుత్తం థియేటర్లను 
జప్తు చేయడం వంటి నిర్భంధ చర్దాలు కూడ ట్రారంభించింది. ఆం(ధ్రబ్‌దోల్‌ 
నమాజుంలో బ్శికొక వినోదంగా నినిమాల వట్లు డన్న అభిమానం, నినిమానటుల 
వట్లు డన్న మోజూ నినిమారంగం పై కొన్ని కులాల, కొని కుటుంబాల వెత్తనం, 
మొత్తంగా రాడ్రవ్మాభ్రంగా థియేటర్ల లీజుాలో యాజవాన్వంలో గుత్తాధివత్తం, 
వేల కోట్ల రూపొయలు బేతులు మారుతున్న భార్‌ వరిశమగా నినిమా నిర్భాణం 
వంటి అనేక కారణాల రీత్యా బర్జులతో నంధద్రదంవులతో నామరస్థుంగా 
వరివ్తారం కావలనీన ఈ నమన బిలికి చిలికి గాలివాన అవుతున్నద. 
తవ్ద్రనినరిగా నినిమా వరమ వేరు మీద (వేళ్షకులవై జరుగుతున్న దోవిడీకి 
అడ్డుకట్ట వేయవలనిందో అయితే అది ఎకుడ ఎట్లా థఊూరంభింబదం 
ఉచితం అనే బళ్ల కీలకమైనది. నీనిమా వర్షిశ్రమ ఒక కొనన నిర్భాణ 
వ్వ్రవవోరాలు డండగా, మరొక కొనన (బ్రదర్భనా వ్యవహోరాలు డంటాయి. 
ఇది రెండూ వరస్టుర నంబంధంలో ఉన్నవో అయినప్పటికీ (బధానమైనది 
నిర్మాణమే. అకడ నటుల భారీ పారితోషికాలు, వాటికి లెకలోరితనం, నిర్మాణ 
ఇడ్జెట్లు పెరిగిపోవడం, నినిమా నిర్మాణంలో అ(క్రను ధనం (భవోళం, కొని 
కుటుంబాల గుత్తాధివత్తుం వంటి వరిణామాలు ఈ కళను వూర్తిగా 
వ్వావారమయం చేశాయి. (వభుత్త చర్చలు ఈ కొనన మొద్దలా ఒక (కమంలో 
(థదర్భున కొనకు చేరాలి. కాని బ్రన్తుతం టబ్రభుత్వం భారీ పెట్టుబడిని 
ముట్టుకోకుండా, బహుశా మరే కారణాల కోనమో దాన్ని బెౌదిరింవులకు 
మాత్రం గురిచేస్తూ థదర్భన కొన మీద కొరడా ర్లుబివి, విస్తున్నది. ఈ వృవవోరాన్ని 
నమగ్రంగా వరిళీలించి జోక్చుం చేసుకుని సామరస్టు వూర్చకమైన వరిష్తారాన్ని 
నాధంచనవలనీన జాద్దుత వొరనవూజుం పైనో డంది. వ్‌ 




















నంవొదకీయ వ్యాళ్ళి - బ్రవంచం 





$502 ప్త 
బిలో అధ్యక్ష వీఠంనై వామవక్ష విద్యార్థి నేత 


దక్షిణ అమెరికా వళ్చిమ ప్రాంతంలో డన్న చిలే దేశానికి 2021 
డినెంబర్‌ 19 ఓ చారిత్రాత్సక రోజు. చిలే అధ్ద్యక్ష ఎన్నికల్లో మితవాద 
అధికార కూటమివై వామవక్ల కూటమి అభ్బరి విద్మారి ఉద్దమ నేత 
యుప ఐద్దేళ గాభ్రియేల్‌ బోరిక్‌ విన్న వయన్సులోనో బిలో అధ్దక్షుడిగా 
థన విజయం సాధించిన రోజు. నియంత జనరల్‌ వినోవెట్‌ 18 
ప్లళ్లనిరంకుళ పాలన, తర్వాతి పాలన చేదు అనుభవాన్ని పాతి పెట్టాలని 
దృఢంగా నిళ్ళయించుకున్న్న రాడికల్‌ బిద్మారి డద్దుయమ నాయకుడు 
బోరిక్‌. 2011లో చిలో దక్షిణ (పొంతంలోని మగల్లాన్స్‌ ఏరియాలో 
ఉరిగిన విద్యార ఉద్ధమాలలో ఆయన (ముఖి నాయకుడుగా 
ఎదిగాడు. బిలో విళ్ళువిద్దాలయంలో విద్దార్థ నమాఖ్బా అధ్దుక్షుడిగా 
ఎన్చికొనాడు. దళాణ్హీ కాలంగా సొడూజ్ఞవాద (వవంబీకరణ విధానాలకు 
వ్యతిరేకంగా విద్భారి డద్దామంలో కీలక సాల నిర్వవాొంబాడు. 
2017లో వామవక్షో పార్టీలతో కూడిన విశాల (భ్రంట్‌ను ఏర్పాటు 
బేళాదు. 7979లో (టజూన్వావ్వుబద్దంగా ఎన్నికైన నొమ్యువాది 
సొల్చెడార్‌ అయెండె ద్రభత్వాన్ని అమెరికా సామ్రూజ్బువాదుల మధ్ధతుతో 
జనరల్‌ వినోవ్నెట్‌ నైనిక కుద ద్వారా కూల్చివేశిన 48 పళ్లకు మళ్లీ 
ఒక డదారవాద నోవ్షలిన్టు అధికారంలోకి రావడం ముంచి వరిణామం. 
2008లో వబ్చిన ఆర్థిక నంక్షోభం ఇటీవల వచ్చిన కరోనా వివత్తును 
ఎదుర్హోవడంలో వినరో ద్రభుత్త వైఫల్యం బుజుల్లో అనంత్చవ్తిక్‌ ఆజ్బాం 
వోళాయి. (బవంబీకరణ విధానాలు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని 
పెంచాయి. ఈ (క్రమంలోనో 201లో వినౌరో (వభుత్తం పెంచిన 
మెటో చార్జీలను తగించాలంటూ ఆరంభిబైన (జా డద్దుమం 
రాజ్వూంగాన్ని తిరగ రాయాలన్న పోరాటంగా లూవు దాల్లింది. 


ఓటరు గుర్పింవు 
ఆధాల్‌కు 
అనునంధానం 





hd 


De www.pPpatreoncom/cartoonistsatish 





ఓటరు గుర్తించ్రునూ 
ఆధార్‌నూ 
ఆకలి నూబికకు 


విక్షణం 14 జనవరి 2022 


- ఎ. నర్సింహారెడ్డి 
వినోషెట్‌ కాలంలో రూపొందించిన పెట్టుబడిదారీ అనుకూల 
రాజ్యాంగం శ్థానంలో పేదల వక్షపాతిగా డండో రాజ్యాంగం కావాలని 
బిలే వజులు కోరుకుంటున్నారు. వినోషెట్‌ నయంత్భత్త పాలనలో 
బిలే అల్లాడి పోయింది. అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా 
అదో విధానాలతో శత కోటీళ్లర్లను న్థక్షిన్లూ అనమానతలు పెంచారు. 
విద్దూ బైద్దాం ఖరీదయ్యాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగి సామాజిక 
ఖధీల కరువైన న్ధితిలో రాజకీయ, ఆర్థిక సామాజిక వ్యవస్థల 
నశమూలమైన మార్చులతో తప్పు తాము అనుభవిస్తున్న దుర్భర 
వరిన్థితులు మారవని వారు గుర్తించారు. ఆర్డెల్ల (క్రితం రాజ్బూంగ 
రబనా వరివత్‌ కోనం జరిగిన ఎన్నికల్లో (జులు మితవాదులకు 
బోబివ్వులేదు రాజ్యాంగ వరివతతో పాటు, గవర్దర్లు, కాన్సుల్‌ నభ్యుల 
ఎందికలో సైతంవారు మితవాదులను దూరం పెట్టే నూతన 
రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని ఆళిస్తున్నారో ఎన్నికల్లో న్ధుభ్హం 
బేశారు. బిలో అధ్దకళ్ష్ల ఎన్నికల థలితాల అనంతరం బోరిక్‌ బేనిన 
తొలి ద్రనంగంలో వినోషెట్‌ ట్రవేళవెట్టిన పెట్టుబడిదారీ అనుకూల 
విధానాలను తూస్థావితం బోసి సామాజిక నంక్షైమ రాజ్యం స్థావీన్తానని 
(థటతిన ఖూనారు కార్జికులకు, నావాన్యులకు వెన్షన్‌ ఆరో భదత 
వెంవ్రు వని గంటల త్తంవు, పౌర వాక్కుల వరిర్షణ, వర్వావరణ 
అనుకూల పెట్టుబడులకు పెద్ద వీట వేస్తానని వోమీ ఇచ్చారు. 
మూలవానీలకు తగిన టొతినిద్దం కల్పించడం, మపొళలకు నమాన 
వనికి నమాన వేతనం వంటివి తీనుకొస్తానని చెప్పారు బిలో వజులు 
ఎంచుకున్న వారం ద్రవంబ దేశాల (్రత్సేకించి లాటిన్‌ అమెరికా 
దేశాల వ్రజా డద్దుయాలకు (వేరణనిన్తుంది. వ్‌ 














ఎందుకు అనునంధానించరు? 


ఓటరు గుర్పింవునూ 
ఆధార్‌నూ 
నిరుద్యోగ నమాచారానికి 





ర 














(ల! 


bo ov 
ఎనీములు మఖ 000 














5 
య 





నాది దుఃఖం వీడని దేశం - కవిత్వం - హనీఫ్‌ - ఆసిఫ్‌ 
ప్రచురణలు - 122 పేజీలు, 1/8 డెమీ, రు. 120, 
ప్రతులకు: హనీఫ్‌, ఫోన్‌ : 9848254745, నవోదయ 
బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌, నవతెలంగాణ 
బుక్‌హౌస్‌ అన్ని బ్రాంచీలలో 


మౌనంగానే మాట్లాడుతున్న - కవిత్వం - సియ్యార్మే - 
సిక్కోలు బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ - 128 పేజీలు, 1/8 డెమీ, 
రు. 120, ప్రతులకు: సిక్కోలు బుక్‌ ట్రస్ట్‌, శ్రీకాకుళం - 
532001, ఫోన్‌ : 9989265444 


జీవన హిందోళం - అవధాన శశాంక-ఆశు కవితాకేసరి 
- గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహశర్మ గారి జీవితం - 
అవధానం - డా. గుమ్మన్నగారి బాలగ్రీనివాస మూర్తి - 
ప్రసన్న శివానంద ప్రచురణలు - 144 పేజీలు, 1/8 
డెమీ, రు. 58, ప్రతులకు: ప్రసన్న శివానంద ప్రచురణలు, 
వ్లాట్‌నెం. 20, ఇ.నెం. 6-242/6, ఎం.ఎన్‌. రెడ్డి నగర్‌, 
సుచిత్ర సర్మిల్‌ దగ్గర, కుత్చుల్లాపూర్‌ సికిందరాబాద్‌ - 
500055, ఫోన్‌ : 9866917227 

ధార - సాహితీ వ్యాసాలు - డా. బన్న అయిలయ్య - నా 
నీ ప్రచురణలు - 222 పేజీలు, 1/8 డెమీ, రు. 100, 
ప్రతులకు: శ్రీమతి. కె. విజయ, ఇ.నెం. 2-7-1261/1, 
రాజగ్భహం, విజయపాల్‌ కాలనీ, వడ్డెపల్లి, వరంగల్‌ - 
506370, ఫోన్‌ : 96183 40431 


జక్కులు - దళిత నవల - డా. మంథని శంకర్‌ - ప్రాగ్మా 
పబ్లికేషన్స్‌ ప్రచురణలు - 188 పేజీలు, 1/8 డెమీ, రు. 
299, ప్రతులకు: డా. మంథని శంకర్‌, లెక్చరర్‌, 
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు, కాకతీయ యూనివర్సిటీ, 
వరంగల్‌ - 506001, ఫోన్‌ : 08374354873 


గతించిన రోజులు - ఎం.వి. రమణారెడ్డి ఆత్మకథ - 
మానవ వికాస వేదిక ప్రచురణ - 112 పేజీలు, 1/8 
డెమీ, రు. 200, ప్రతులకు: మానవ వికాస వేదిక, ఫోన్‌ 
: 9010744999, విశాలాంధ్ర బుక్‌హౌస్‌, ప్రజాశక్తి 
బుక్‌హౌస్‌, నవోదయ బుక్‌హౌస్‌ 


ఎనుములు మానవ సంబంధాలు - కథలు - సడ్లపల్లె 
చిదంబరరెడ్డి - తపన సాహిత్య వేదిక ప్రచురణలు - 
150 పేజీలు, 1/8 డెమీ, రు. 200, ప్రతులకు: సి. 
కళానిధి, ఇనెం. 21-6-1839, వెలుగు-చిగురు, టీచర్స్‌ 
కాలనీ, హిందుపురం - 515211, అనంతపురం, ఫోన్‌ 
: 9440073636 


పచ్చికడువు వాసన - కవిత్వం - యార్లగడ్డ 
రాఘవేంద్రరావు - శ్రావ్య పబ్లికేషన్స్‌ ప్రచురణ - 166 
పేజీలు, 1/8 డెమీ, రు. 125, ప్రతులకు: 
వై. రాఘవేంద్రరావు, (శ్రావ్య పబ్లికేషన్స్‌, బి-22, 
మధురానగర్‌, హైదరాబాద్‌ - 38, అన్ని ప్రముఖ పుస్తక 
కేంద్రాలలో 


వీక్షణం 14 జనవరి 2022 


కథలు 





శ్రీకాంత్‌ 


DECEMBER MOON 


=m 























నీ 
శస 


నీ 
Qa 


OO 
Qa 


నీ 
శస 


నీ 
య 


నీ 
Qa 





బుగులు - తెలంగాణ కథ 2020 - సంపాదకులు: 
సంగిశెట్టి శ్రీనివాస్‌, డా. వెల్దండి శీధర్‌ - సింగిడి” 
తెలంగాణ రచయితల సంఘం ప్రచురణ - 148 పేజీలు, 
1/8 డెమీ, రు. 70, ప్రతులకు: సంగిశెట్టి శ్రీనివాస్‌, ఫ్లాట్‌ 
నెం. 212, నందనవనం అపార్ట్‌మెంట్‌, అత్తాపూర్‌, 
మెహదిపట్నం, హైదరాబాద్‌ - 500048, 

ఫోన్‌ : 9849220321 


ఎవరికి వర్తిస్తే వారికి... - భావ వ్యాకరణం - ప్రసేన్‌ - 
క్షమ ప్రచురణలు - 108 పేజీలు, 1/8 డెమీ, రు. 200, 
ప్రతులకు: క్షమ ప్రచురణలు, ఖమ్మం, ఫోన్‌: 4 
9848997241 


జూకంటి జగన్నాథం కథలు - నయనం ప్రచురణలు - 
163 పేజీలు, 1/8 డెమీ, రు. 200, ప్రతులకు: జూకంటి 
జగన్నాథం, ఇ.నెం. 6-5-101, విద్యానగర్‌, సిరిసిల్లా, 
కరీంనంగర్‌ - 5058301, ఫోన్‌ : 94410 78095, 
ప్రముఖ పుస్తక కేంద్రాలలో 


నిదురపోని మెలకువ చెప్పిన కల - పసునూరు శ్రీధర్‌బాబు 
- అక్షర్‌ మీడియాస్‌ ప్రచురణ - 130 పేజీలు, 1/4 
క్రౌన్‌, రు. 300, ప్రతులకు: అక్షర్‌ మీడియాస్‌, 502, 
క్రాంతి ఎస్టెర్‌, 2బి ఈశ్వరిపురి కాలనీ, సైనిక్‌పురి, 
హైదరాబాద్‌ - 500094, అన్ని ప్రముఖ పుస్తక 
కేంద్రాలలో 


డిసెంబర్‌ మూన్‌ - ఇతర కవితలు శ్రీకాంత్‌ - 283 
పేజీలు, 1/8 డెమీ, రు. 150, ప్రతులకు: శ్రీకాంత్‌, ఫోన్‌ 
: 9848666846, నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, 
హైదరాబాద్‌ - 500027 


మసి మెరువు మాదాసి బాణయ్య - మాదాసి రామమూర్తి 
- అక్షర ఫౌండేషన్‌ ప్రచురణ - 136 పేజీలు, 1/8 డెమీ, 
రు. 100, ప్రతులకు: అక్షర ఫౌండేషన్‌, ఇ.నెం. 
21-2-87/11/7/5, గవర్నమెంట్‌ ఫైర్‌ స్టేషన్‌ దగ్గర, 
మార్కండేయ కాలనీ, గోదావరిఖని, పెద్దపల్లి - 
505209, ఫోన్‌; 9849986366 


వ్యాస గవాక్షం - సాహిత్య వ్యాసాలు - డా. రాయారావు 
సూర్యప్రకాశ్‌ రావు - దర్పణం సాహిత్య వేదిక ప్రచురణ 
- 182 పేజీలు, 1/8 డెమీ, రు. 250, ప్రతులకు: డా. 
ఆర్‌. సూర్యప్రకాశ్‌ రావు, ఎఫ్‌2, ఓం రెసిడెన్సీ, ఉమనగర్‌, 
మేడ్చల్‌ - 501401, ఫోన్‌ : 94410 46839, అన్ని 
ప్రముఖ పుస్తక కేంద్రాలబ 


కరెంట్‌ కథ - నికోలస్‌ టెస్లా అద్భుత ఆవిష్కరణ - 
ముత్తన్నగారి రాజేందర్‌రెడ్డి - 88 పేజీలు, 1/8 డెమీ, 
రు. 80, ప్రతులకు: ముత్తన్నగారి రాజేందర్‌రెడ్డి పాఠశాల 
సహాయోపాధ్యాయుడు (తెలుగు), జిల్లా పరిషత్‌ ఉన్నత 
పాఠశాల, లచ్చపేట్‌, మండలం: దుబ్బాక, జిల్లా: సిద్దిపేట్‌ 
- 502103, ఫోన్‌ : 7416988768 








Géawvo 





రైతాంగ ఉద్యమం - భారత దేశ కార్మికులు 


విభిన్న రంగాలలో వని చేస్తున్న నంభటిత, అనంభఘటిత కార్శికులు, శ్రమజీవులు నంఘటితమై కార్పొరేట్‌ పెట్టుబడిపై 
రైతాంగ ఉద్భమ స్పూర్తితో తమ వాక్కులకోనం పోరాడాలని అంటున్నారు టి. ఎస్‌. రాజా 


(ప్రస్తుత భారతదేశ రైతాంగాన్ని కార్మిక, శ్రామిక శ్రేణులను 
మార్చిస్టు చట్రంలో ఇమడ్చడం, మార్చిస్టు కళ్లద్దాలతో చూడ 
ప్రయత్నించడం వృధా ప్రయాస. ఈ శ్రేణులు ఏవీ కూడా మార్చిస్టు 
పరిభాషలో నిర్వచించే వర్గాల కోవలోనికి రావు. అవి విడివిడి పొడిపొడి 
ఇసుక రాసులుగానే ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క వర్గంగా గాని, లేక 
కొన్ని వర్గాలుగా గాని రూపొందలేదు. 

కమ్యూనిస్టు ప్రణాళికలో మార్చ్‌, ఎంగెల్స్‌లు నిర్వచించినట్లు ఇక్కడ 
భారతదేశ శ్రామికులు, కార్మికులు వర్గాలుగా పేరుకుని లేరు. ఇక్కడి 
ప్రత్యేక దేశీయ పరిస్థితులు, సామాజిక నిర్మాణం, అందులోని 
అంతరాలు, కుల నిర్మాణాలు, ఫ్యూడల్‌ వ్యవస్థ బంధనాలు, విసృత 
గ్రామీణ వ్యవస్థ, ప్రజల మధ్య గళ్లు-గళ్లుగా పలు విభజనలు, అనేకానెక 
భాషలు, సాంస్కృతీ సాంప్రదాయాలు... ఇలా బహు సంక్షిష్టతలతో 
కూడుకున్న దేశం భారతదేశం. 

ఇటువంటి సంక్షిష్ట వైవిద్య వ్యత్యాస భరిత సమాజంలో కుల, 
మత, సాంప్రదాయక, కర్మ సిద్దాంత బంధనాల్లో ఉన్న ఈ ప్రజారాసులు 
రెండు వర్గాలుగా సాంద్రీకరణ చెంది పెట్టుబడికి ఎదురు బదురు 
నిలబడి నువ్వో నేనో తేల్చుకుందాం రమ్మని కత్తులుదూసే స్థితిలో 
లేవు. ఎంతటి సంఘటిత కార్మిక శ్రేణి గాని, ఉద్యోగ, బుద్దిజీవి 
శ్రేణులుగాని సాంప్రదాయ ఆలోచనా సరళికి, ఆర్థిక బేరసారాల పరిధికి 
మించి ఆలోచించే, వీటిని అధిగమించి పెట్టుబడిపై పోరాడి, ఓడించి 
పైచెయి సాధించే స్పృహ, చైతన్యం, త్యాగనిరతి, పోరాట పఠిమలు 
పెంపొందించుకునే దశకు ఎదగలేదు. అక్కడి వరకు పోవద్దు. 

ఈ దేశానికంటూ ఓ రాజ్యాంగముంది. ఆ రాజ్యాంగం ఏర్పడి 
75 ఏళ్లు దాటుతోంది. రాజ్యాంగం ద్వారా ఈ దేశ పౌరులకు 
సంక్రమించిన హక్కులు, వాక్‌ సభాస్వాతంత్రాలు, వెసులుబాట్లు అన్నీ 
ప్రభుత్వాలు కాలరాసి వేస్తుంటే నోరుమెదపని ప్రజారాసులు; తమ 
వనరులన్నింటినీ చాపచుట్టి ఆశ్రిత కుహనా వ్యాపారులకు అప్పనంగా 
అర్పితం చేస్తుంటే ప్రశ్నించని చదువరి జనం; లక్షల కోట్లు బ్యాంకుల 
నుండి ప్రజాధనాన్ని రుణాల పేర దోచుకుని ఒక్క రూపాయి కూడా 
తిరిగి చెల్లించక కబళించి వేసినా అభయహస్తమిచ్చి, ఆశీర్వదించి 
నెత్తికెక్కించుకుంటున్న ప్రభుత్వాలను ప్రశ్నించని, నిలదీయని 
శాంతమూర్త జనాన్ని ఏ వర్గంలో జమకట్టాలి? వారే వర్గాలకు 
చెందుతారు? కాశీ విశ్వేశ్వర వరమా? అయోధ్య రామయ్య వరమా? 
మథుర కృష్ణకన్షయ్య వర్గమా? వీటిలో ఏదైనా కావచ్చునేమో! లేక 
అన్నీ కావొచ్చునమో గాని మర్చ్‌-ఎంగెల్స్‌ మార్చ్‌ శ్రామిక రైతాంగ 
వర్గమో, కార్మిక వర్గమో, లేక తిరుగుబాటు వర్గమో కాదు. 

ఏ సమాజంలోనైనా మార్చు రావాలంటే ప్రధానంగా వ్యవసాయం, 
పారిశ్రామిక ఉత్పత్తి, మేధోశ్రమల్లో పాల్గొనే ప్రజలు ఆ మార్చును 
ఘాడంగా కోరుకోవాలి. ఆ మార్పు ఎటువంటిదై ఉండాలో వారు ఓ 





వీక్షణం 2 జనవరి 2022 


నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయంపై సంఘటితమవ్వాలి. కోరుకుంటున్న 
వ సాధించుకోవడానికి కంకణబద్భులవ్వాలి. తమ ప్రత్యర్థి 

పై పోరాడడానికి గిరిగీసి నిలబడాలి. పోరాట విజయ సాధనకు 
. తెలివైన వ్యూహం, ఎత్తుగడలతో సహా కావలసిన ఇతరేతర 
సంపత్తిని సమకూర్చు కోవాలి. 

ఈ పని, ఈ పోరాటం, స్వాతంత్రానంతరం ఇన్నాళ్లకైనా భారత 
రైతాంగం మొదటిసారి చేపట్టింది. తన ప్రత్యర్థిపై మొదటి పోరాట 
ఘట్టాన్ని అమోఘంగా ఆవిష్కరించింది. దీక్షాదక్షతతో ప్రత్యర్థిపై 
పోరాడి తొలి విజయాన్ని సాధించింది. రాబోయే ప్రజా పోరాటాల 
సంరంభానికి ఇది ఓ చిరు విజయారంభం; ప్రథమ సోపానం. ఈ 
ఆరంభంలోనే ఎన్నో విలువైన కోణాలున్నాయి. ఈ పోరాటంలో 
స్థానికత, ప్రాంతీయత, జాతీయత కలగలిసి ఉన్నాయి. వివిధ 
వేషధారణలు, భాషలు, ఆ భాషల యాసలు ఓకే హారంలో రంగు 
రాళ్లలా ఇందులో కూడుకున్నాయి. సమైక్యత, భావ సారూప్యత, క్రమ 
శిక్షణ, నిబద్ధత, సమిష్టి నాయకత్వం, ప్రజాస్వామిక చర్చా ప్రక్రియ, 
ఇలా ఎన్నో" కోణాలున్నాయి. 

ఈ ఉద్యమంలో ప్రధాన అంశం: రైతాంగం తన ఆయుధాన్ని 
కొర్పొరేట్‌ పెట్టుబడిపై ఎక్కుపెట్టడం; రెండవ అంశం: దేశీయ 
ప్రజాపోరాట పద్ధతులను, సాంప్రదాయక ప్రజా పంచాయితీలను, 
సామూహిక ప్రజాస్వామ్యాన్ని సమిష్టి నాయకత్వాన్ని సిక్కు లంగర్‌ 
సేవా భావాలను సమ్మిళితంచేసి ఉద్యమాన్ని సంవత్సరకాలం నడపడం, 
మూడవ అంశం: ప్రభుత్వం ప్రయోగించిన అన్ని ఎత్తులను, జిత్తులను, 
పన్నాగాలను, అస్త్ర శస్తాలను తమ సమైక్య శాంతియుత పోరాటంతో 
చిత్తుచేసి దాని మెడలు వంచి విజయం సాధించడం. నిజానికి 
రైతులకు పూర్తిగా విజయం సిద్ధించిందని అనుకోలేం. ఇది రైతులకు 
విజయం సమకూరినదనే భ్రమకల్పించే ప్రభుత్వ ఎత్తుగడ వ్యవసాయ 
చట్టాల ఉపసంహరణ వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ చాణక్య న్‌త్రి ఉంది. పలు 
రాష్ట్రాల్లో శాసన సభల ఎన్నికలు కాషాయ కమల దళానికి గుబులు 
పుట్టిస్తున్న తరుణం తలుపుతట్టి హెచ్చరించడం, దేశ వ్యాపితంగా 
రైతాంగం సంఘటితపడే శంఖారావం చెవుల్లో మూరుమోగడం, 
ఇవన్నీ మోడీచేత ఆ ప్రకటన చేయించాయి. అయితే రైతులకు కూడా 
పోరాట విరామం అవసరం. ప్రభుత్వం గనుక మాట తప్పితే 
పోరాటాన్ని మరింత ఉధృతంగా, విసృతంగా నడిపించే అవకాశం 
రైతులకు ఏర్పడుతుంది. సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నంత 
మాత్రాన వ్యవసాయ రంగంలోని మౌలిక సమస్యలైన భూమిహీనత, 
కౌలు సమస్యలు, కూలిరేట్లు, పని లభ్యత ఇవి సమసిపోయేనా? ఈ 
రైతాంగ ఉద్యమ చట్రంలో ఆ విషయాలు ఉన్నట్లు కనిపించదు. 
అది మరో తలంలో జరపాల్సిన మరో పోరాట ఘట్టం. 

రైతాంగ నాయకుడు తికాయత్‌ ఈ తొలి పోరాట ఘట్టాన్ని 


9 








రైతాంగ పోరాట శిక్షా పాఠశాల” అన్నాడు. రాబోయే రోజుల్లో చలి, 
వాన, వేసంగి.. ఈ మూడు కాలాల్లోనూ ఉద్యమాన్ని కఠోరతతో 
ఎలా నడుపుకోవాలో ఈ సంవత్సర బహిరంగ పాఠశాల మాకు 
నేర్చిందని, రైతుల ఉద్యమం ఇప్పటితో ముగిసేది కాదని, దేశమంతా 
విస్తరించే వరకు కొనసాగే సుదీర్భ పొరాటమని అన్నాడు. 
ఉద్యమ ప్రారంభ దినాలనుండే రైతులకు మన పోరాటం దీర్ణకాలిక 
మైనదని, దానికి అందరూ సిద్ధపడి పోరాడాలని ఆయన చబుతూ 
వచ్చాడు. ఇపుడు ఉద్యమ రై రైతులు ఇళ్లకు మళ్లుతున్నారంటే అది ఓ 
తాత్మాలిక విరామమేగాని, పోరాట విరమణ కాదని ఆయానేకాదు, 
యావత్‌ రైతాంగ నాయకత్వం, రైతాంగ (శ్రేణులు శంఖమూది 
చెప్పారు. 

దేశంలో కార్పొరేట్‌ పెట్టుబడిచేసే శ్రమ దోపిడీ, వనరుల దోపిడీ, 
సకల రంగాలపై దాని దురాక్రమణలను ఉత్తర భారత రైతాంగం 
గుర్తించి తన పోరాటాన్ని దానిపై ఎక్కుపెట్టింది. తమ పోరాటం 
కేవలం రైతులదే కాదని, సర్వజన సంక్షేమాన్ని కాంక్షించే ఉద్యమమని 
ప్రకటించింది. కార్పొరేట్‌ పెట్టుబడికి అమ్ముడుపోయిన ప్రభుత్వానికి 
ముచ్చెమటలు పట్టించింది. దాని బూటకపు ముసుగులన్నిటినీ లాగి 
పడేసింది. ఇదే దృష్టితో పోరాడాల్సిన కార్మిక/శ్రామిక రాసులు 
నిశ్శబ్ధంగా, నిస్సత్తువగా ఉండిపోవడం విచారకరం. అలా ఎందుకు 
ఉండిపోయారు? 

ఈ వివరాల్లోకి వెళ్లే ముందు కార్పొరేట్‌ పెట్టుబడి గురించి కొంత 
మాట్లాడవలసిఉంది. ఈ పెట్టుబడిది తీరని ఆకలి. తిన్నకొలదీ దహించే 
ఆకలి. ఈ ఆకలి తీర్చుకోడానికి అది ఆక్రమణలకు తెగబడుతుంది. 
మనదేశంలో కార్పొరేట్‌ పెట్టుబడిలో ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడి ప్రధాన 
భాగంగా ఎదిగింది. దేశంలో అన్ని ఉత్పత్తి రంగాలను ఈ ఆశ్రిత, 
కార్పొరేట్‌, ద్రవ్య పెట్టుబడి కబళించి వేస్తోంది. దీనికి దాసోహమైన 
పాలకులు కార్మికవర్గాన్ని పూర్తిగా నిర్వీర్యపరచి అచేతనం చేశారు. 
కార్పొరేట్‌, ఆగ్రిత పెట్టుబడులు దేశ వ్యవసాయ, గనుల రంగాలనే 
గాక, సకల ప్రభుత్వరంగ అంగాలను దూరాక్రమిస్తున్నాయి. వీటికి 
అనువుగా ఇప్పటి ప్రభుత్వం స్వాతంత్రకాలం నుండి అమలులో 
ఉన్న కార్మిక చట్టాలను కట్టకట్టి గంగలోకలిపి, కొత్త చట్టాలను 
సరళీకరణ పేరుతో కార్మికులకే గొప్ప మేలు చేస్తున్నట్లు, ముసుగేసి 
కన్నుగప్పి ప్రవేశపెట్టింది. అయినప్పటికీ కార్మికులు పెట్టుబడిపై 
పోరాటానికి దిగలేదు. కేవలం నూతన చట్టాలకు వ్యతిరెకంగా 
దేశవ్యాపిత సమ్మెలు కొన్ని చేసి సరిపెట్టుకున్నారు. ఇలా సరిపెట్టుకుని 
నిద్రావస్థలోకి జారుకోవడానికి మూలాలు వ్యవస్థ సృష్టించిన సమాజ 
నిర్మాణంలోనూ, పాలక దుర్నీతిలోనూ ఉంటాయి. 

వాస్తవానికి ఆయా సమాజాల్లో ఒక్కో ప్రత్యేక చారిత్రిక సందర్భంలో 
వివిధ ప్రజాసమూహాలు ఒక్కో విధమైన విప్లవకర పాత్ర పోషిస్తాయి. 
ఒకప్పుడు విప్లవకర పాత్ర పోషించిన సమూహాలు ఎల్లప్పుడూ అదే 
పాత్ర పోషిస్తాయనో, లేక ఆ సమూహాలు ఎల్ల కాలం విప్లవాలకు 
స్థిర చిరునామాగా ఉంటాయనో సూత్రీకరించలేం! 

ఐరోపాలో కార్మికవర్గం ప్రపంచ విప్లవానికి నాంది పలుకుతుందని 
భావిస్తే, తద్విరుద్దంగా ప్రపంచ పరిణామాలు సంభవించాయి. ఐరోపా 
కార్మిక (శ్రేణులు విప్లవ పోరాటాలను చాపచుట్టి బూర్జువా వర్గంతో 
రాజీ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇది తప్పో ఒప్పో తీర్చు చెప్పే 
వ్యవహారం నిలబడదు. ఐరోపా కార్మిక వర్గంతో పోలిస్తే అతితక్కువ 
స్థాయి విప్లవ చైతన్యం కల్గిఉన్నదనుకున్న రష్యా కార్మికవర్గం 


(0 





దేీయం 


వీక్షణం 12 జనవరి 2022 





అనూహ్యంగా విప్లవ పతాకను ఎగరవేసి ప్రపంచ పరిణామాలను 
కొత్తమలుపు తిప్పింది. 

చైనా, వియత్నాం వంటి దేశాల్లో రైతాంగ (శ్రేణులు గొప్ప విప్లవకర 
పాత్రను పోషించి చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించాయి. పెద్దగా 
చరిత్రకు ఎక్కలేదుగాని వియాత్నాం జాతి విమోచనోద్యమంలో అక్కడి 
ఆదివానీ వ్రజా సమూహాల వివ్లవ పోరాట భాగస్వామ్యం 
అనూహ్యామైనది. ఇప్పుడు మధ్యభారతంలో ఆదివాసులు తమ 
మనుగడకే ముప్పుగా వాటిల్లిన గనుల తవ్వకాలను ఆపేయమని 'జల్‌ 
జంగిల్‌ జమీన్‌” పై తమ హక్కును కాపాడుకునే పోరాటాలు 
చేస్తున్నారు. వారు ఆదివాసులు కాబట్టి వంజాబ్‌, హర్యానా 
రైతాంగంవలే పోరాడే వెసులుబాటు వారికి లేదు. ప్రభుత్వాలు వాళ్ల 
గొంతును బయటకు వినబడనీయడం లేదు. వాళ్ల ప్రాంతాల్లోనే వాళ్లను 
సాయుధ బలగాలను పంపి అణచివేస్తోంది. 

ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనన్ని అధ్బుత కార్మిక వర్గ 
పోరాటాలు అమెరికాలో జరిగాయి. అక్కడ జరిగిన సుదీర్హ కార్మికవర్గ 
పోరాటాల్లో 10వ వంతు కూడా.. విప్లవాలు విజయవంతమైన రష్యా, 
చైనా, వియత్నాముల్లో జరగలేదు. అయినప్పటికీ అమెరికాలో 
కార్మికవర్గం పెట్టుబడిదారీ వర్గాన్ని ఓడించలేక పోయింది. 

ఇక మన దేశానికి వస్తే, బ్రిటిష్‌ వ్యతిరేక స్వతంత్ర పోరాటంలో 
ప్రధాన పాత్ర మధ్యతరగతిదే గాని శ్రామిక రైతాంగానిదీ కాదు, 
కార్మిక వర్గానిదీ కాదు. ఆ రెండు వర్గాలదీ సహాయక పాత్రే గాని, 
నిర్ణాయక పాత్ర కాదు. అందుకే సిద్ధించిన స్వాతంత్ర్యం ఈ ఇరు 
వర్గాలకు గుదిబండగా మారింది. ఉన్నత వర్గాలకు వరంగా మారింది. 
క్రింది వర్గాల పెనుగులాట ఎలా వుంటూ ఉందో చూస్తూనే ఉన్నాం. 

మన దేశ కార్మికుల ఈ “అజాగ్భతి దుస్థితికి పాలకులు ఎంత 
వరకు కారణభూతులో అంతకు మించి కార్మిక పక్షపాతులమని, 
వారి విముక్తి ప్రధాతలమని 100 ఏళ్లుగా చెప్పుకుంటూ వస్తున్న 
కమ్యూనిస్టు "పార్టీలు అంతకు మించి కారణభూతులా? భారత కార్మిక, 
శామిక (తుల. దృష్టిని కార్పొరేట్‌ దోపిడీ పెట్టుబడిపై కేంద్రీకరించే 
అవగాహనను కల్పించడంలో, వారిని సంఘటిత పర్చి సంఘర్షణకు 
పురిగొల్పడంలో, ముందుండి నడిపించడంలో నిర్లక్ష్యత, నిరాశక్తత 
ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలదేనని అనాలా? రొస్టునంతా వారి 
నెత్తినే గుమ్మరించి ఆనందించాలా? ఇది సబబేనా? 

ఈ దేశంలో కార్మిక శ్రేణులు అచేతనావస్థలో ఉండిపోయిన స్థితిని 
వేలెత్తి చూపడంలో ఉపయోగమేమి లేదు. బతుకే భారమైన దీనావస్థలో 
ఉన్న కోట్లాది శ్రామికులు పూటగడవని స్థితిలో ఉన్నారు. వీరీలో 
ఎవరిని కదిలించినా అందరికందరు వాపోయేది ప్రభుత్వం మాపై 
దయచూపితే బాగుండు అని. వారున్న దుస్థితి మారాలంటే వారు 
పెట్టుబడిపై పోరాడి గెలవాల్సి ఉంటుందని వారికి ఎవరు చెప్పి 
మెప్పించాలి? వారిని అటువంటి సంఘర్షణకు, పోరాటానికి ఎవరు 
తర్ఫీదు నివ్వాలి? భద్ర జీవులు తమ భద్ర జీవన సౌకర్యాలను 
వొదులుకుని ఈ కోట్లాది శ్రామిక ప్రజారాసులను చైతన్యపర్చడానికి 
ఉపక్రమిస్తారా? 

ఈ పనికి కంకణం కట్టుకున్న కమ్యూనిస్టులే ఆ కంకణాలను 
ఊడబీకి విసిరికొడితే, పెట్టుబడే అందరిని చిత్తుచిత్తుగా నుగ్గు నుగ్గు 
చేసె సెయ్యదా? కమ్యూనిస్టులు కూడా ప్రశ్న తిరగేసి వేయవచ్చు. మేం 
నూరేళ్ల నుండి ఈ పనిచేస్తూనే ఉన్నాం. చేసి చేసి అలసిపోయాం. 
మా త్యాగాలు ప్రజల ఆలోచనలో, చేతనలో, ఆచరణలో, గమనంలో 
మార్చు తీసుకురాలేనప్పుడు మేమింకెన్ని త్యాగాలు చెయ్యాలి? చేసి 








Géawo 





సాగు చట్టాలి రగ్గు, వాటి రిమలును నిలువరిస్తుండా? 


2ైతాంగ పోరాటానికి తలొగి వొలకులు వ్యవసాయ చోట్టూలశు తాత్మాలికంగా రద్దుబేసినా, వాటి అమలుశు పమేరకు 
నిలువరిశ్తుందోళనో నందేహాన్ని వ్యక్తంచేస్తున్నారు చుంచు శ్రీశైలం 


దేశంలో వ్యవసాయ భూమిని, దాని ఉత్పత్తులను, అవి ఆర్జించి 
పెట్టే లాభాలను మొత్తంగా భారతీయ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా 
సొంతం చేసుకోవాలని పావులు కదిపిన పెట్టుబడితో దేశ రైతాంగం 
యుద్దానికి తలపడి చిరస్మరణీయ విజయాన్ని. సాధించింది. అవును, 
ఇది పెట్టుబడితో జరిగిన యుద్ధం. యుద్ధమే.. నిరాయుధులైన 
అన్నదాతలు, సాయుధులైన రాజ్యం మధ్య “జరిగిన యుద్ధం. దేశ 
సరిహద్దుల్లో అనుసరించాల్సిన యుద్ద వ్యూహాలు, మెళకువలన్నింటిని 
రైతు ఉద్యమంపై ప్రయోగించినప్పుడు అది యుద్ధం కాక ఇంకేమిటి? 
ఇది దేశానికి అన్నం పెట్టే రైతుల మీద మోడీ - షాలు చేసిన కర్మశ 
దాడి. అంబానీ, ఆదానీల వంటి గుత్త పెట్టుబడిదారులు రచించిన 
దండయాత్ర. అయితే ఈ యుద్ధ వ్యూహాలను ఎదిరించి, కర్మశ 
దాడులకు చలించకుండా గుండె నిబ్బరాన్ని ప్రదర్శించి గెలువు 
తీరాలను చేరిన చరిత్ర ఇది. పాలకులు, వారి సోపతులైన కార్పొరేట్ల 
దండయాత్రను అంతర్జాతీయ, జాతీయ ప్రజా క్షేత్రంలో చిత్తు చేసి 
జరుపుకుంటున్న జైత్రయాత్ర, కిసాన్‌ విజయ యాత్ర. ఈ గెలుపును, 
దాని వెనుక దాగిన కఠోర తమను జరిగిన నంవుటనలు, 


లాభమేమిటి? అందుచేత మేము ఈ పనినుండి విరామాన్ని, విముక్తిని 
కోరుకోవడమే మేలేమో కదా? అని వారు తిరుగు ప్రశ్నను వేయవచ్చు. 
అలా ప్రశ్న సందిచడంలో తప్పు లేదు. అది సబబే కూడా. 

కమ్యూనిస్టులు నిరాశచెంది తిరుగు ప్రశ్నలు వేసినా, దేశాన్ని 
పీడిస్తున్న సమస్యల నుండి దూరం జరగాలని అనుకున్నా వారాపని 
చేయలేదు. ఎందుకంటే వారి చైతన్యం వారికి నిర్దేశించే మార్గాన్ని, 
ఆచరణను, ఆలోచనలను తోసిరాజని వారు శూన్యంలోకి జారిపోలేరు. 
శ్రామిక జన జాగృ్భతే వారి ఊపిరి. మార్చును ఏమోతాదులోనైనా 
ఆహ్వానించే విశాల హృదయం వారికి ఉంటుంది. చిరు మార్చు 
నుండి, పెను మార్చు నుండి విప్లవకర మార్పులు గొలుసు క్రమంలో 
వారు లింకులై ఉంటూనే ఉంటారు. వారి పయనం మార్పుల వెంబడి 
సాగుతూనే ఉంటుందిగాని పూర్తిగా ఆగిపోయే స్థితి ఉండదు. ఈ 
పయనంలో వారు (శ్రామికులను తట్టిలేవుతూనే పెట్టుబడిపై 
పారాటానికి వారిని సమాయత్తం చేస్తూనే" ఉంటారు. 

ఇప్పుడు వీరిముందు ఓ బృహత్‌ కార్యం, కర్తవ్యం, నిర్వహించాల్సిన 
బాధ్యత సవాళ్లుగా నిలబడి ఉన్నాయి. కోట్లాది భారతదేశ శ్రామికులు 
ఒక వర్గంగా రూపొందని సామాజిక స్థితి నుండి వారిని వర్గ శ్రేణులుగా 
కూడగట్టాల్సిన బాధ్యత మిగిలి ఉంది. శ్రామికులకు, కమ్యూనిస్టులకు 
మధ్య ఓ పెద్ద అగాధం ఏర్పడి ఉంది. కమ్యూనిస్టు నిర్వచనాలు 
ఎలా ఉన్నప్పటికీ క్షేత్ర స్థితిలో, ఈ దేశంలో శ్రామికులు, కార్మికులు 
ప్రధానంగా రైతాంగంతో, గామ సీమలతో బొడ్డు తెంచుకుని 
బయటపడనివారే. ముందుగా కమ్యూనిస్టులు నిజ స్థితిని పరిగణనలోకి 





వీక్షణం 2 జనవరి 2022 


పరిణామాలన్నింటినీ చరిత్రలో నిక్షిప్తం చేయాల్సిన బాధ్యతను 
రచయితలు నిష్పక్షపాత ధోరణీతో పూర్తి చేయాలి. చరిత్ర చెరిపేస్తే 
చెరిగిపోకపోవచ్చు, కానీ పాలక వర్గాల తొత్తులు నమోదు చేస్తే అది 
వక్రీకరణకు గురవుతుంది. కాలగమనంలో ప్రజల విజయాన్ని కాస్తా 
పాలకుల బెదార్యంగా మార్చివేయవచ్చు. ఈ విషయాల పట్ల 
ఉద్యమకారులు, పరిశీలకులు, పరిశోధకులు, చరిత్రకారులు జాగ్రత్త 
వహించాలి. 

దాదాపు సంవత్సర కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులనే 
నివాసాలుగా మార్చుకున్న హలదారుల వీరోచిత పోరాటానికి మోడీ 
తలొగ్గాడు. ఘజిపూర్‌, సింఘు, టిక్రి, షాజహాన్సూర్‌ ప్రాంతాల్లో టెంట్లు, 
గుడారాలు, ట్రక్కులనే తాత్మాలిక నివాసాలుగా మార్చి, (గామాలనే 
సృష్టించుకున్న రైతాంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. నవంబర్‌ 
19న సిక్కుల పవిత్ర దినమైన గురునానక్‌ జయంతి రోజున ప్రధాని 
మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ 38 వ్యవసాయ చట్టాలను 
రద్దు చేస్తున్నామని ప్రకటించాడు. ఇది ఆ చట్టాల మద్దతుదారులతో 
పాటు, వ్యతిరేకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. రద్దు వెనుక ఉన్న 


తీసుకొని రైతాంగ ఉద్యమ స్ఫూర్తి నుండి సారం రాబట్టి కార్మిక, 
శ్రామికోద్యమ పాఠశాలకు శ్రీకారం చుట్టాలి. దానికి కావలసిన 
సరంజామా, ఆలోచనా క్రమం మొదటి మెట్టుగా ఎంచుకుని 
అసంఘటిత, సంఘటిత, బుద్ధిజీవి (శ్రేణులతో విసృతమైన చర్చలు 
చేపట్టి ఉమ్మడి ప్రణాళికతో కార్యాచరణకు దిగాలి. విడి విడి శ్రామిక 
కేణుత ఆకాంక్షలను, సమస్యలను క్రోడీకరించి పోరాట ప్రణాళిక 
రచించుకోవాలి. ఈ క్రమంలో రైతాంగ పోరాటానికి సంపూర్ణ 
మద్దతునివ్వడమేగాక, వారితో సమైక్య పోరాట ఎజెండాను 
రూపొందించుకొని కార్పొరేట్‌ పెట్టుబడిపై, రాజ్యాంగ వ్యతిరేక ఫాసిస్తు 
నీతిపై సుదీర్హ పోరాటం చెయ్యాలి. 
ప్రజా శ్రేణులన్నీ ఓ సందిగ్భావస్థలో మనుగడ సాగిస్తున్న ఈ 
తరుణంలో రాజ్యాంగ కాపుదలకు" ప్రజాస్వామ్య పరిరక్షణకు, మౌలిక 
హక్కుల పునః సాధనకు ప్రజాబాహుళ్యంలో సమ్మతి ' కూడగట్టడం, 
సంఘటితంగా పోరాడడమే ప్రథమ తక్షణ కర్తవ్యమౌతుంది. దీనికి 
రైతాంగ ఉద్యమం మార్గం ఓ ద్వారం తెరిచింది. తొలి మెట్టు 
ఎక్కడానికి ఊతమిచ్చింది. ఈ అవకాశాన్ని ఊతాన్ని అందిపుచ్చుకుని 
కార్మిక (శ్రామిక శ్రేణులు, వబ్లిక్‌ రంగ సంస్ధల ఉద్యోగులు, 
నిరుద్యోగులు, విద్యార్థులు, హక్కుల పరిరక్షణా స సంఘాలు రైతాగంతో 
ఐక్యమై తమ తమ సమస్యలను కలబోసుకుని ప్రభుత్వ “కార్పొరేట్‌ 
దళారీ పాత్రను ఎండగట్టి ప్రజల ఆస్తిపాస్తులను కాపాడుకోవాలి. 
పెట్టుబడిపై ఓ నూతన పోరాట వెల్లువ సృష్టించాలి. 
(రచయిత (శామికన్తోోం నంవాదకులు,) వ్‌ 


( 




















కారణాలు ఎంత బలమైనవైనా మోడీ మద్దతుదారుల దృష్టిలో ఆయన 
ప్రతిష్టను దిగజార్చేదే. ఈ (ప్రకటన కోసం ఉత్తర భారత ముఖ్యంగా 
పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రైతులు, వారి కుటుంబాలు ఎన్నో 
త్యాగాలు చేయాల్సి వచ్చింది. మరెన్నో నిర్బంధాలను, దాడులను 
ఎదుర్కొన్నారు. ఉద్యమకారులను పారదోలడానికి వారి మీద రకరకాల 
దాడులకు తెగబడ్డారు. భాష్పవాయు, వాటర్‌ క్యానన్‌ ప్రయోగించడం, 
రబ్బర్‌ బుల్లెట్లు, లారీ దెబ్బలు, రాళ్ల దాడులు, కేసులు, అక్రమ 
నిర్బంధాలను భరించారు. సరిహద్దు యుద్ద వ్యూహాలైన కందకాలు 
తవ్వడం, బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటుతో మోహరించడం, రోడ్లపై 
మేకులు దింపడం వంటి అనేక వ్యూహాలను చిత్తు చేయవలసి 
వచ్చింది. రైతులపై కర్రలతో దాడి చేసి తలలు పగలగొట్టండి అని 
ఒక కలెక్టర్‌, వారిపై దాడులు చేసిన వారికి బహుమానాలు ఇస్తానని 
ప్రకటించిన ఒక ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా పాలకుల విద్వేషాన్ని 
చవి చూడాల్సి వచ్చింది. 

కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా 
లఖింపూర్‌ ఖేరీలో శాంతియుత ర్యాలీలో ఉన్న రైతులను తన వాహన 
శ్రేణితో తొక్కించి ముగ్గురి ప్రాణాలు తీయడం విద్వేషానికి పరాకాష్ట 
చేసిన హత్యలను ప్రమాదంగా చూపి, దోషులను కాపాడే ప్రయత్నం 
చేయడం ద్వారా హత్యను మించిన నేరాన్ని పాలకులు చేస్తున్నారు. 
ఇవి ఉద్దేశపూర్వక హత్యలే అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 
నిర్గారించి, హత్యానేరం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినా, 
పార్లమెంట్‌ ను స్థంభింప చేసినా కేంద్రం హంతకుల పక్షమే 
వహిస్తుండడం మాటల్లో చెప్పలేని ఘోరం. ఇంకా స్థానికుల పేరుతో 
రౌడీలు, గుండాలను పంపి ఆ ప్రాంతాలను ఖాలీ చేయాలని చేసిన 
దాడులను రైతులు ఎదుర్శొన్నారు. ఇన్ని భౌతిక దాడులకు తోడు 
వ్యతిరేక ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు, చీలిక కుట్రలు, రెచ్చగొట్టే 
ప్రయత్నాలను ఎన్నింటినో ఛేదించారు. మానసిక దాడులతో ధైర్యాన్ని, 
మనోసై స్థైర్యాన్ని దెబ్బదీసే దిగజారుడు తనాన్ని ప్రజల ముందు 
బహిర్గతం చేశారు. రైతులు నిర్వహించిన రిపబ్లిక్‌ దే పరేడ్‌లో 
హింసాత్మక ఘటనలు సృష్టించి, శాంతిభద్రతల పేరుతో ఉద్యమాన్ని 
అణచివేతకు చేసిన ప్రయత్నాన్నీ తిప్పికొట్టారు. ఈ ఉద్యమాన్ని వేర్పాటు 
వాదులు నడిపిస్తున్నారని, వారంతా ఖలిస్తాన్‌ ఉగ్రవాదులని, దీని 
వెనుక కమ్యూనిస్టులు, నక్సలైట్లు, తీవ్రవాదులు ఉన్నారని, ఇది కేవలం 
ధనవంతులైన వ్యాపారుల నాటకం తప్ప రైతులే లేరని, చైనా, 
పాకిస్థాన్‌ల ఆర్థిక సహకారంతో నడుస్తున్న 'పేరేపిత ఉద్యమమని 
పాలకులు: మోడీ భక్తులు, కాషాయ మూకలు, హిందూత్వ వాదులు, 
విష పుత్రికలు చిమ్మిన విషాన్ని సైతం జీర్ణించుకొని నిలబడాల్సి 
వచ్చింది. అన్నింటిని మించి వేర్వేరు కారణాలతో 750 మంది తమ 
సహచరులను కోల్పోవాల్సి వచ్చింది. సాక్షాత్తు దేశ ప్రధాని వీరంతా 
ఆందోళనా జీవులని, ఎప్పుడూ ఏవో ఆందోళనలు చేయకుండా 
బతకలేరంటూ అవమానించాడు. అవహేళన చేసిన నోటి నుండే 
క్షమాపణ చెప్పించుకొన్న చరిత్రను రైతులు సొంతం చేసుకున్నారు. 

ఏది ఏమైనా రైతు ఉద్యమం ఎదుర్కొన్న దాడులు, సవాళ్లు, 
చేధించిన కుట్రలు ప్రజా ఉద్యమాలకు పాఠాలు. నిజానికి ఉద్యమంలో 
ఓడినా అది నేర్పే పాఠాలు ఎన్నో ఉంటాయి. కానీ, ఇది ఎన్నో 
ఆటుపోట్లను ఎదుర్శొని, ప్రపంచంలోనే అత్యంత బలమైన శత్రు 
సమూహం చేతిలో గెలిచిన సందర్భం. ఈ ఉద్యమం సాధించిన 


[2 





Géawvo 


వీక్షణం 2 జనవరి 2022 





చట్టాల రద్దు శాశ్వతమా కాదా పక్కన బెడితే పాలకుల మెడలు వంచడం 
ఎలాగో దారి చూపింది. ఉద్యమ శక్తుల మధ్య కొనసాగిన ఐక్యత, 
నుదీర్హకాలం కొనసాగించగలిగే ప్రణాళికా రచన, కుట్రల 
నెదుర్మోవడంలో సంయమనం, కార్యకర్తల నియంత్రణ, క్రమశిక్షణ, 
ప్రతికూలతలను కూడా అనుకూలతలుగా మార్చుకునే తెగింపు, 
ప్రజల, ఇతర సంఘాల మద్దతు, సంఘీభావం పొందడంలో చేసిన 
కృషి రాబోయే ప్రజాస్వామిక ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తాయి. 
అవే రైతాంగ ఉద్యమం (ప్రజలకు సాధించిపెట్టిన ఫలాలు. 
పొందామనుకుంటున్న విజయం తాత్మాలికమైనా, ఈ ఫలాలు మాత్రం 
శాశ్వత విజయానికి పునాదులుగా నిలుస్తాయి. 

ఇంతగా రైతు ఉద్యమంపై ద్వేషం వెళ్లగక్కి తిరిగి గుర్తించాల్సిన 
అనివార్యత, క్షమాపణ చెప్పాల్సిన బెదార్యం ఎందుకు కలిగింది?. 
రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ అధికారానికి దూరం చేసే శక్తి 
సామర్థ్యాలను రైతాంగ ఉద్యమం సాధించిందని మోడీ ప్రభుత్వం 
పసిగట్టింది. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భా.జ.పా.ని ఓడిస్తామంటూ 
సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపు మోడీ - షా ద్వయానికి 
భయం పుట్టించింది. ఈ ఎన్నికలు, ఓటమి ప్రభావం కేంద్రంలోనూ 
అధికారాన్ని దూరం చేస్తాయన్న గ్రహింపు ఉంది. 

2024 వరకైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న రైతుల తెగింపు 
తెచ్చిన కలవరం కూడా ఉండవచ్చు. దేశ వ్యవసాయ రంగాన్ని 
సమూలంగా అంబానీ, ఆదానీల చేతిలో బంధించడానికి చట్టాలే 
అవసరం లేదని, ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా సాధ్యమేననే 
బరితెగింపు ఉండవచ్చు. ఆ మార్గాలను అనుసరించడానికి మొదట 
అధికారాన్ని అంటి పెట్టుకో వడానికే అత్యంత ప్రాధాన్యతనివ్వాలని 
పెట్టుబడికి, అధికారానికి మధ్య కుదిరిన అవగాహన కావచ్చు. 
వ్యవసాయ చట్టాల్లో పొందుపరచిన అంశాలను అమలు చేయాలంటే 
కాగితాల మీద అక్షరాలే (చట్టాలు) ఉండాల్సిన అవసరం లేదని, అవి 
లేకుండానే ఆచరిస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చి ఉండవచ్చు. 
ప్రజా వ్యతిరేక, దోపిడీ విధానాలను అమలు చేయడానికి చట్టాలు 
ఖచ్చితంగా ఉండాల్సిన అవనరం లేదని ఎన్నో అనుభవాలు 
చెప్తున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాల అమలుకు, వారి శ్రమను, 
వనరులను దోచిపె పెట్టడానికి ఏ చట్టాలు అవసరం లేదని, (ప్రజలకు 
మంచి చేయడానికి, వారి హక్కులను కాపాడడానికి ఎన్ని చట్టాలున్నా 
అవి అమలు కావన్న విషయం కొత్తదేమి కాదు. అసలు రద్దెన చట్టాల్లో 
ఉన్న కాంట్రాక్టు వ్యవసాయం, నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధాన్యం 
అమ్మకాల్లో రైతుల నిలువు దోపిడీ ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. 
కాకపోతే, చట్టాలు ఈ పనిని మరింత వేగంగా, తేలికగా, 
నిర్భయంగా, చట్టబద్ధంగా చేసుకపోతాయి. 

చట్టాల రద్దు ప్రకటన తర్వాత రైతు ఉద్యమ నాయకత్వం 
స్పందించిన తీరు అభినందనీయం. చట్టాల రద్దు తమ డిమాండ్లలో 
ఒక ప్రధాన భాగం మాత్రమేనని పార్లమెంట్‌లో రద్దు ప్రక్రియను 
పూర్తి చేయడంతో పాటుగా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరించేంత 
వరకు ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధర 
చట్టం చేయాలని, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించు 
కోవాలని, ఉద్యమ కాలంలో రైతులపై మోపిన అన్ని రకాల కేసులను 
ఎత్తివేయాలని, అమరులైన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం 
చెల్లించాలని, ఢిల్లీ చుట్టుపక్కల కాలుష్య నియంత్రణ చట్టం నుంచి 








వ్యవసాయాన్ని, రైతులను మినహాయించాలనే డిమాండ్లను కేంద్రం 
ముందుంచారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మొదలైన రోజే 
చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ద ప్రక్రియను పూర్తిచేశారు. 
మిగతా డిమాండ్ల పై పట్టుబట్టిన దరిమిలా ఎం.ఎస్‌.పి పై రైతు 
సంఘాలతో కలిపి, అధికారులు, మంత్రులతో కమిటీ ఏర్పాటు 
చేస్తామని, కేసులను పూర్తిగా ఎత్తేస్తామని, విద్యుత్‌ చట్ట సవరణ 
బిల్లును తాత్మాలికంగా వాయిదా వేస్తామని, లిఖితపూర్వకంగా ఇచ్చిన 
హామీలతో రైతులు తాత్మాలిక నివాసాలను వదిలి, శాశ్వత నివాసాలకు 
చేరారు. సంవత్సర కాలంగా తమకు ఆశ్రయమిచ్చిన నేలకు, 
ఆతిథ్యమిచ్చిన స్థానికులకు, చివరికి పోలీసు అధికారులకు సైతం 
ప్రణమిల్లి భారంగా ఇళ్లకు తరలారు. 

అయితే ఇంతటితో కథ సుఖాంతం అయిందనుకున్న (భ్రమల్లో, 
ఏమరపాటులో రైతాంగం, ప్రజానీకం ఉంటే నష్టం తీవ్రంగా 
ఉండనుంది. కార్పొరేట్‌ వర్గం అదును కోసం వెనుకడుగేసిన సింహం 
లాంటిదన్న విషయం మరవరాదు. అది ఆకలిగొన్న సింహం. దేశ 
వ్యవసాయ రంగాన్ని బలి తీసుకోవడానికి వేటాడే పద్ధతులను 
మార్చుతుందే కానీ వేటను మాత్రం ఆపదన్న స్పష్టత ఖచ్చితంగా 
ఉండి తీరాల్సిందే. నవంబర్‌ 19 ప్రకటన సందర్భంగా చట్టాలు 
రైతులు బాగు కోసమే తెచ్చామని, కానీ ఆ విషయాన్ని కొందరు 
రైతులకు అవగాహనగావించడంలో విఫలమయ్యామన్న మోడీ 
వ్యాఖ్యలు దీనిని రూడీ పరుస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగింది దోపిడీ 
ఆరాటానికి, బతుకు పోరాటానికి మధ్య కుదిరిన రాజీ మాత్రమేనన్న 
వాస్తవాన్ని గ్రహించాలి. ఆ (గహింపు మాత్రమే అసలు గమ్యాన్ని, 
అంతిమ లక్ష్యాన్ని గుర్తుచేస్తుంది. ఎంతకూ ఆకలి తీరని దోపిడీకి 
ఎన్నటికీ బలి కాకుండా, దానిని ఉచ్చులో బంధించడానికి అవసరమైన 
శక్తియుక్తులను ఈ ఉద్యమం సాధించిపెట్టింది. ఇదే రైతాంగ పోరాటం 
సాధించి పెట్టిన ఫలితం. కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి పూర్తిగా 
తప్పించడమనే అసలు సిసలు లక్ష్య సాధనకు ఈ పోరాటం రహదారిని 
నిర్మించింది. మిగిలిన ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టవల్సి ఉంది. 
ఎందుకంటే రైతులు పంట పండించడంలో, పండిన పంటను 
అమ్ముకోవడంలో ప్రకృతి ప్రకోపాలకు తోడు వ్యాపారుల, దళారుల 
దోపిడీకి గురవుతున్నారు. అంటే పెనం మీద కాలుతున్న రైతులను 
పొయ్యిలోకి నెట్టే ప్రయత్నాలు మాత్రమే నిలుపుదల చేయబడ్డాయి. 
ఈ ప్రయత్నాలు ఇక ముందూ కొనసాగుతూనే ఉంటాయి. వాటిని 
ఎప్పటికప్పుడు తిప్పికొట్టడమే కాకుండా పెనం మీద నుండీ బయట 
పడేయాల్సిన కర్తవ్య నిర్వహణ మిగిలే ఉంది. 

దోపిడీని కొనసాగించాలంటే ఆ విధానాలను రైతు మేలు కోసం 
చేపట్టే చర్యలుగా రైతులను, ప్రజలను నమ్మించాల్సి ఉంటుంది. ఈ 
పనిని ఆర్థికవేత్తల ముసుగులో మేధావులుగా ముద్ర వేసుకున్న వారికి 
అప్పగించి ప్రజల మెదళ్లపై దాడిచేసి, మేధో వశీకరణకు పాల్పడతారు. 
ఆ కోవకు చెందిన మేధావి భరత్‌ ర్వున్‌ రన్‌ వాలా ఇప్పటికే ఆ 
ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. ఒక ప్రముఖ తెలుగు దిన 
పత్రికకు రాసే వ్యాసాల్లో “మద్దతు రద్దే రైతుకు మేలు” అంటూ కొత్త 
పాట పాడారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎం. ఎస్‌. పి.)ను 
రద్దుచేయాలని, దానితో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు 
మందులు, విద్యుత్తు, నీరు, బీమా, ఎగుమతి సబ్సిడీలన్నింటిని రద్దు 





Géawo 


విక్షణం 14 జనవరి 2022 





చేయాలని సూచించారు. వాటికి బదులుగా ప్రతీ రైతు ఖాతాలోకి 
లక్ష రూపాయలు నగదు బదిలీ చేయాలని ప్రపంచ బ్యాంకు మాటలను 
వల్లించారు. దీనివల్ల దేశంలో ఉన్న ౩ కోట్ల మందికి ఏటా 8 లక్షల 
కోట్లు ఖర్చయితే, కేంద్ర, రాష్టాలకు 6 కోట్లు మిగులుతాయని పొదుపు 
సూత్రం నేర్పుతున్నారు. రైతుకు ఎం.ఎస్‌.పి. రాకపోయినా కనీస 
ఆదాయంగా లక్ష రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి ఇబ్బంది 
ఉండదంటూ పోషక జీవులను పరాన్న జీవులుగా మార్చే కుట్రకు 
బీజం వేస్తున్నాడు. వరి, గోధుమతో పాటు పండే ఇతర పంటలను 
కొనుగోలు, ఎగుమతులు చేయడానికి భారత ఆహార సంస్థ 
(ఎఫ్‌.సి.ఐ)ని, భారత ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (టి.సి.ఐ)గా మార్చాలని 
హితవు చెప్పారు. రైతులు ఏ పంటలు పండించాలో ఈ సంస్థ 
కాంట్రాక్టు కుదుర్చుకుంటుందని దీని వల్ల రైతులు లాభాలు ఆర్టిస్తారని 
అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపిస్తున్నారు. అంటే రద్దైన చట్టాల్లో 
ఉన్న కాంట్రాక్టు వ్యవసాయం, నిత్యావసర వస్తువుల నిల్వ, 
పెట్టుబడిదారులకు ధాన్యం విక్రయం వంటి అన్ని అంశాలను టి.సి.ఐ. 
ఒక్కటే నిర్వహిస్తుందన్న మాట. అంటే కార్పొరేట్‌ కంపెనీలు తమ 
వ్యాపారాన్ని ఈ సంస్థ ద్వారా చేపట్టనున్నాయి. ఇది చట్టాల అమలు 
కంటే మరింత తేలికైన, ప్రమాదకరమైన పని. ఇది రద్దెన చట్టాల్లోని 
అంశాల దొడ్డి దారి అమలు తప్ప మరొకటి కాదు. ఈ కుట్రల పట్ల 
రైతాంగం, ప్రజానీకం జాగ్రత్త వహించాలి. 

కాబట్టి చట్టాల రద్దు, అందులోని అంశాల రద్దును అద్దుకోలేదని, 
వాటి అమలుకు అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయని అర్థం 
చేసుకోవాలి. వీటిని నిలువరించడం చట్టాల రద్దును నిలువరించిన 
దాని కంటే కష్టమైనది. ఎందుకంటే కనిపించే శత్రువుతో పోరాడటం 
తేలికైన పని. దీనిని బట్టి కార్పొరేట్‌ - పాలక ద్వయం వ్యూహాత్మక 
ఓటమిని ప్రకటించుకున్నాయని స్పష్టమవుతోంది. ప్రతీకారేచ్చతో 
ప్రత్యామ్నాయ, పరోక్ష మార్గాల్లో మరింత బలంగా దాడి చేయడానికి 
సిద్ధంగా ఉన్నాయని అర్థమవుతుంది. దీనిని తిప్పికొట్టడానికి రైతు 
ఉద్యమ ఫలాల భూమికగా విశాల జన రాశులను ఐక్యం చేయాలి. 
పౌరసత్వ సవరణ బిల్లుకు(సి.ఏ. ఏ) వ్యతిరేకంగా సాగిన షాహిన్‌ భాగ్‌ 
మహిళల పోరాటం చారిత్రక రైతు ఉద్యమానికి (ప్రేరణనిస్తే, రైతు 
ఉద్యమ స్ఫూర్తి శాశ్వత విముక్తి ఉద్యమాలకు జీవం పోయాలి. 
ప్రజానుకూల నూతన చట్టాల రూపకల్పనకు చరమగీతం పాడి, చట్ట 
నవరణల ద్వారా ఉన్న చట్టాలలోని పజానుకూలతలను 
తొలగించడమే ధ్యేయంగా చట్ట సభలు పనిచేస్తున్నాయి. కార్మిక చట్టాల 
సవరణ, పర్యావరణ చట్టాల సవరణ, అటవీ హక్కుల సంరక్షణ 
చట్టాల సవరణ, పారిశ్రామిక చట్టాల సవరణ, వివాహ - విడాకుల 
చట్ట సవరణ, నిత్యావసర సరుకుల అక్రమ నిల్వల రద్దు చట్ట సవరణ, 
పౌరసత్వ చట్ట సవరణ చివరికి రాజ్యాంగ పీఠిక సవరణలతో 
హిందూత్వ, దోపిడీ తత్వ విధానాలను జొప్పిస్తున్నాయి. ఈ క్రమంలో 
రైతు ఉద్యమ విజయం వెలుగులో చేయాల్సిన పోరాటం ఎంతో 
మిగిలి ఉందని, ఆ బాధ్యతలను కూడా మొదలుపెట్టాల్సిన సమయం 
ఇదేనని రైతు ఉద్యమం చాటి చెప్తుంది. అంటే అసలు పోరాటం 
ఇంకా మిగిలే ఉందని, దానికి కావాల్సిన పునాది మాత్రం రైతాంగ 
ఉద్యమం సిద్ధం చేసిందని గ్రహించాలి. 








(రబయిత డపాధ్యాయులు) ప్‌ 








(3 








దేీయం 





స్మూరినిచ్చిన రెతాం౦గ ఉద్న్వమం౦ 
కో కభీ UC ప్ర 


తజా ఆకాంక్షలను అణబివోస్తూ శుంధ బలంతో ముందు౩ణుతున్న వొలకులశు నిలువరింబి పోరాడే శక్తులకు రైతు 
ఉద్యమం న్చూర్తినిబ్దిందని అంటున్నాడు డా. కొల్లా రాజమోహన్‌ 


ఉక్కు సంకల్పంతో 2020 నవంబర్‌ 26 నుండి రైతులు చేస్తున్న 
చారిత్రాత్మక పోరాటానికి విజయం లభించింది. ఇది రైతుల విజయం. 
ప్రజలు పోరాడితే ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదని 
నిరూపించారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉందన్న అహంకారంతో 
రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే సహించమని రైతులు నినదించారు. 
ఇది అహంకారానికి వ్యతిరేకంగా దృఢ సంకల్పంతో సాధించిన 
విజయం. 

వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన ఉదారవాద దానికి పెద్ద 
ఎదురుదెబ్బ. విపరీతమైన వేగంతో నయా ఉదారవాదాన్ని పెంచి 
పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి 
ముఖ్యమైన ఎదురుదెబ్బ. మనం ఏమీ చేయలేం కదా, ప్రభుత్వం 
బలమైనది కదా, మొండిగా ఉన్నది కదా అంటున్నవారి మాటలను 
వమ్ము చేశారు. ప్రజలలో ఉన్న నిరాశ, నిన్సహలను పఠాపంచలు 
చేశారు. ప్రజల పోరాటాల ఫలితంగా, వ్యవసాయ చట్టాలను రద్దు 
చేయక తప్పలేదు. స్వయంగా ప్రధాన మంత్రి ప్రకటించవలసివచ్చింది. 
ఎట్టకేలకు 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలన్న నిర్ణయాన్ని 
కేబినెట్‌ ఆమోదించింది. 

ఉప ఎన్నికల్లో ప్రజలు చూపించిన శాంపిల్‌ దెబ్బకే పెట్రోల్‌, 
డీజిల్‌ రేట్లను కొద్దిగా తగ్గించారు. నిజంగా పోరాడితే ఆయిల్‌ ధరలు 
తగ్గడం పెద్ద కష్టం కాదు. ఎంతటి నీచ ప్రభుత్వాలు కూడా ప్రజల 
క్షమాగుణం మీద బతుకుతున్నాయి. ఎంతటి బలమైన ప్రభుత్వాలైనా 
ప్రజల తీర్పుకు తలొంచక తప్పదు. 

అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోవడం 
లేదు. చట్టాలు మంచివే కానీ, ప్రజలను ఒప్పిండంలో వైఫల్యం 
చెందామంటున్నారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో రాబోయే ఎన్నికల్లో 
చావుదెబ్బ తినబోతున్నామనే సర్వేల సంకేతాలు భాజపాకు మింగుడు 
వడలేదు. ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ప్రజా వ్యతిరేకత 
రాజుకుంటుందని అర్థమౌతున్నది. భారతదేశ అధికార పీఠానికి 
ఉత్తర భారతదేశం కీలకం. అక్కడనే నిప్పు రాజుకుంటుంది. 
ఎవరితోనైనా పెట్టుకో కానీ, రైతు కూలీలతో పెట్టుకుంటే నీకు 
పుట్టగతులుండవని భారత రైతులు చరిత్రను పునరావృత్తం చేస్తున్నారు. 

ఈ నిర్భయం వెనుక అపర చాణక్య నీతే కారణం అని 
కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది మాస్టర్‌ (స్టోక్‌ 
అనీ, ఈ దెబ్బతో రైతు ఉద్యమం ఖాళీ అనీ డబ్బా కొట్టుకుంటున్నారు. 
ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ 


(4 





వీక్షణం 12 జనవరి 2022 


ఎత్తుగడగా తాత్మాలిక వెనుకడుగేనంటున్నారు. అవకాశవాదం తప్ప 
ఉద్యమ (ప్రభావం కాదంటున్నారు. 
చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాలు 

1) పెరుగుతున్న ఉద్యమ స్ఫూర్తి - తరుగుతున్న మత విద్వేషం. 
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్‌ 5న 10 లక్షల మంది 
ప్రజలతో భారీ సభ దిగ్విజయంగా జరిగింది. మహా పంచాయత్‌ 
పేరున రైతులు, కార్మికులు ఒకచోట గుమికూడి రైతు వ్యతిరేక నల్ల 
చట్టాలను రద్దు చేయాలని కోరడం నూతన సామాజిక చైతన్యానికి 
దారితీసింది. ఇదే ముజఫర్‌నగర్‌లో 2013లో మతపరపమైన 
అల్లర్లను భాజపా రెచ్చగొట్టింది. మత విద్వేషాలను పక్కనపెట్టి లౌకిక 
ఐక్యతను సాధించుతూ రైతులు ఉద్యమంలోకి రావడం ప్రభుత్వాన్ని 
కలవరపరుస్తున్నది. 

2) సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటంలో 8 సార్లు 
భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపులనిచ్చాయి. సెప్టెంబర్‌ 27న 
భారత్‌ బంద్‌ పిలువు అపూర్వ విజయాన్ని సాధించింది. దేశం 
నలుమూలల నుండి లక్షలాది మంది రైతులు, కార్మికులు, యువకులు, 
విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు వీధుల్లోకి రావడమే 
భాజపాకు ప్రమాద సంకేతాలను ఇచ్చింది. 

3) లఖింపూర్‌ ఖేరీలో భాజపా జరిపిన దారుణ మారణకాండ 
దేశ (ప్రజలనందరినీ కదిలించింది. కేంద్ర హోం శాఖ సహాయ 
మంత్రి అజయ మి(శ్రా ఆదేశాలను అనుసరించి గుమికూడిన ప్రజలపై 
కారును తోలి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును చంపిన ఘటన 
యావద్భారత ప్రజలందరికీ కోవం తెప్పించింది. భాజపాను 
అప్రతిష్టపాలు చేసింది. అక్టోబర్‌ 15న దేశవ్యాప్తంగా బిజెపి అగ్రనేతల 
దిష్టి బొమ్మలను తగలెట్టారు. రైళ్లను ఆపేసి ఆందోళనలను 
నిర్వహించారు. 

4) దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, 
ఆకలికేకల సూచికలు, అసమానతలు, అసంతృప్తి, ఆర్థిక సంక్షోభం, 
ఆందోళనలు భాజపా పతనానికి దారిచూపుతున్నాయి. మత విద్వేష 
ప్రచారం ఒక్కటే ప్రభుత్వాన్ని రక్షించేటట్లు లేదు. పాకిస్తాన్‌, చైనా 
వ్యతిరేక జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే అవకాశాలు ప్రస్తుతం 
అందుబాటులో లేవు. 

5) రైతు ఉద్యమ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్‌ 
చేస్తూ, పావ్‌ స్టార్‌ రిహన్నా “మనం ఎందుకు దీని గురించి 
మాట్లాడుకోకూడదు' అంటూ ట్విట్టర్‌లోనూ గూగుల్‌లోనూ లేవనెత్తిన 








ప్రశ్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు తెచ్చింది. యువ పర్యావరణ 
వేత్త గ్రేటా ధెన్‌ బర్గ్‌ రైతు ఉద్యమానికి ఎలా మద్దతు తెలపాలో 
సలహ ఇస్తూ “టూల్‌ కిటొ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి 
షేర్‌ చేసింది. అందుకు ప్రతిఫలంగా నేరపూరిత కుట్ర, శత్రుత్వాన్ని 
ప్రోత్సహించారన్న ఆరోపణలతో ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు 
చేసింది. కెనడా (ప్రధానితో సవా, అమెరికాలోని 80 సంఘాలు, 
లాయర్‌ మీనావారిస్‌, అంతర్జాతీయ మీడియా, సెలబ్రిటీలు 
సౌహార్ధ్హతను వెలిబుచ్చారు. పెరుగుతున్న అంతర్జాతీయ మద్దతు 
భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. 

6) చివరగా రాబోయే ఎన్నికల్లో పరాజయం తప్పదని సర్వేలు 
సూచిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన జరుగుతున్న 
నయా ఉదారవాదానికి తగిలిన ఎదురు దెబ్బ చాలా ప్రాముఖ్యత 
కలిగినటువంటిది. రైతులు దృఢ సంకల్పంతో, ధైర్యంతో చేసిన ఈ 
పోరాట విజయం వలన భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం 
చెల్లించవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి రైతు 
కార్యకర్తలకు ప్రజాదరణ, విశ్వసనీయత పెరిగింది. 

అంతా తమ ప్రయోజకత్వం అని అంబానీ, అదానీల మధ్య మోడీ 
నిలబడి వ్యవసాయంలో కార్పొరేట్‌ సామ్రాజ్యాలను స్థాపించాలని 
చేస్తున్న ప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది. కార్పొరేట్‌ వ్యవసాయ 
క్షేత్రాలను స్థాపించాలనే పేక మేడలను కూల్చిన ఘనత భారతదేశ 
రైతులకు చెందుతుంది. కార్పొరేట్‌ శక్తులకు నాయకత్వం వహిస్తున్న 
ప్రభుత్వంతో సంఘర్షించి రైతు ఉద్యమ చరిత్రను సృష్టించింది. 


రాజకీయ కోణమా లేక రైతు ఉద్యమ ఉధృతా? 

ప్రధాని తీసుకున్న నిర్ణయం వెనుక నూటికి నూరు పాళ్లు రాజకీయ 
కోణం ఉందని, రైతుల ఉద్యమ ఉధృతి కాదని కూడా కొంతమంది 
మేధావులు విశ్లేషిస్తున్నారు. మోడీ అవర చాణుక్య నీతితో 
వ్యూహాత్మకంగా వ్యవసాయ చట్టాల రద్దుపై కీలక నిర్ణయం 
తీసుకున్నారంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లతో పాటు ఐదు రాష్ట్రాలలో కీలకమైన 
ఎన్నికలు జరగబోతున్నందున వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం 
తీసుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయానికి కారణం 
అన్నదాతల ఉద్యమ ఉధృతి అన్న సంగతిని గుర్తించ నిరాకరిస్తున్నారు. 
భాజపా పార్టీ నాయకులు (ప్రజలలోకి వెళ్లలేని వరిన్థి తిని 
మర్చిపోతున్నారు. పట్టుదలతో (ప్రాణత్యాగాలకు నిలబడ్డ రైతుల 
పోరాటాన్ని తక్కువచేయ చూస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలవల్లనే 
ప్రజలు భాజపాకు దూరమౌతున్నారనే సంగతిని విస్మరిస్తున్నారు. 
ప్రజలు పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతులౌతున్నారు. 

మొక్కవోని దీక్షతో సాగించిన రైతుల పోరాటం కొన్ని విలువైన 
గుణపాఠాలను నేర్చుకుంది. ఉద్యమాలు అలలు లాగానే కాకుండా 
నిశ్చల ప్రవాహంలాగా ఉధృతంగా కూడా సాగించవచ్చని అనుభవం 
నేర్చింది. ప్రజా పక్షం వహించడమే పార్టీల ఎజెండా కావాలని 
ఉద్యమం డిమాండ్‌ చేసింది. అందుకనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని 
సృష్టించింది. పార్టీల జెండాలు కాదు ఎజెండా ముఖ్యమని చెప్పింది. 





Géawo 


విక్షణం 14 జనవరి 2022 





పదవులు, రాజ్యాధికారమే పరమావధిగా ఉన్న రాజకీయపక్షాలను 
ఉద్యమ వేదికలకు దూరంగా ఉంచవలనిన అవనరాన్ని 
తెలియచెప్పింది. 

“అంతా తమ ప్రయోజకత్వం 

తామే భువి కధినాధులమని, 

స్థాపించిన సామ్రాజ్యాలూ, 

నిర్మించిన కృత్రిమ చట్టాల్‌ 

ఇతరేతర శక్తులు లేస్తే 

పడిపోయెను పేక మేడలై 

పరస్పరం సంఘర్షించిన 

శక్తులలో చరిత్ర పుట్టెను. 

చిరకాలం జరిగిన మోసం, 

బలవంతుల దౌర్దన్యాలూ, 

ధనవంతుల పన్నాగాలూ 

ఇంకానా! ఇకపై చెల్లవు” - ఢ్రీశ్రీ 


రైతు సంఘాలన్నీ ఏకమై కనీస మద్దతు ధర కోసం ఉద్యమ క్రమం 

2018 నవంబర్‌లో 217 రైతు సంఘాలన్నీ ఏకమై ఐక్య 
పోరాటానికి పిలుపునిచ్చాయి. నవంబర్‌లో లక్షలాది మంది రైతులు 
ఢిల్లీ నగర వీధుల్లో కదంతొక్కారు. లక్షలాది మంది రైతులు అరుదైన 
ప్రదర్శన చేసి కనీస మద్దతు ధరకు చట్టబధతను కల్పించి, బుణ 
విముక్తిని కల్పించమన్నారు. మరుసటి సంవత్సరం నవంబర్‌లో రైతు 
పార్లమెంట్‌ను నిర్వహించారు. కనీస మద్దతు ధరకు, బుణ విముక్తికి 
ముసాయిదా చట్టాలను తయారు చేసి పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లులను 
ప్రవేశపెట్టారు. ప్రధాన డిమాండ్లైన కనీస మద్దతు ధరను, బుణ 
విముక్తి అంశాలను పక్కనపెట్టి 2020 జూన్‌ “5న మూడు సాగు 
చట్టాలు తీసుకొస్తున్నట్టు కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. అప్పటి 
నుండి రైతుకి న్యాయం చేయాలంటూ అన్నం పెట్టే అన్నదాతలు, 
రైతు సంఘాలు పంజాబ్‌లో గ్రామ గ్రామాన ఇంటింటికీ తిరిగి 
ప్రజలను చైతన్యపరిచారు. ఐక్యంగా రోడ్డెక్కారు. రైలు పట్టాలపై 
పడుకున్నారు. సెప్టెంబర్‌ 17న గందరగోళ పరిస్థితుల మధ్య, 
విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభలో భాజపాకి ఉన్న మెజారిటీతో 
ఆమోదం పొందింది. సెప్టెంబర్‌ 20న రాజ్య సభలో బిల్లులను 
ఆమోదించామని అ(ప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. కనీసం 
ఓటింగ్‌ జరపమన్న డిమాండ్‌ను కూడా అంగీకరించలేదు. నవంబర్‌ 
26న రైతు సంఘాలన్నీ ఏకమై ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. 
పశుబలంతో ఢిల్లీ నరిహద్దుల్లోనే ఆపిన (ప్రభుత్వ బలగాలను 
ఎదిరించారు. రోడ్లపై కొట్టిన మేకులు, ముళ్ల కంచెలు రైతుల ప్రస్థానాన్ని 
ఆపలేకపోయాయి. “నల్ల “చట్టాలను రద్దుచేయాలని పట్టువదలకుండా 
ఉక్కు సంకల్పంతో ప్రభుత్వాన్ని వణికించారు. 

ఎముకలు కొరికే చలిని, చండ్ర నిప్పులుకక్కే ఎండలను, భీకర 
వర్షాలను లెక్కచేయలేదు. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో 
దేశవ్యాప్తంగా జయ(ప్రదమైన బంధ్‌లు, సమ్మెలు ప్రభుత్వాన్ని 
అందోళనకు గురిచేశాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని 
కలిగించాయి. భరోరమైన కొవిడ్‌-19 వేవ్‌ కాలంలో కూడా 
నిరసనకారులు తమ గుడారాల్లోనే ఉన్నారు. టాక్టర్లనే నివాసాలుగా 
మార్చుకున్నారు. రోడ్ల పైనే వండుకొని తిన్నారు. సంవత్సరం 
రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి నూతన తరహాలో చారిత్రక 


[5 








త్రాంతీయం 





ఉత్తరాది రైతులకు కెసిఆర్‌ తాయిలాలు 


న్వర్భాత్హ్రంలో రైతు ఆత్మహత్యలకు వరిహారం చెల్లించకుండా గత వోమీలశు ఎెరవోర్రకుండా వక్త రాష్ట్రాల్లో మరణీంబిన 
రైతులకు వరిపోరమివ్యడముంటో వ్రజల్లి తప్పుదోవ వట్టించడమేశంటున్నారు తండ సదానందం 


వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 
ప్రాణాలర్పించిన 700 మంది ఉత్తరాది రైతులకు సిఎం కెసిఆర్‌ 8 
లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని (ప్రకటించడంతో రాష్ట్ర 
వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానా, పంజాబ్‌, యుపి 
రైతులకు పరిహారం అందించడం అభినందనీయమే, కానీ రాష్ట్రంలో 
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేది 
ఎప్పుడు? రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టక ముందు ఆత్మహత్య 
చేసుకున్న రైతుల సంగతి ఎలా? వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోదా? 
గతంలో సాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దెప్పుడు? 
లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్రజాస్వామికంగా ధర్నా చౌక్‌ను 
ఎత్తివేసిన ముఖ్యమంత్రి... మరికొంత కాలానికి హైకోర్టు జోక్యం, 
మొట్టికాయలతో ఉద్యమకారులు ధర్నా చౌక్‌ను సాధించుకున్న తర్వాత, 
అదే చోట స్వయంగా ముఖ్యమంత్రి ధర్నా చౌక్‌లో కూర్చొని వరి 
పంటను కేంద్రం కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించడం 
ఆశ్చర్యకరం. కాకతాళీయంగా తెల్లవారే ప్రధాని మోడీ వ్యవసాయ 
సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని, సంవత్సర కాలంగా రైతులను 
ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని వేడుకుంటూ శీతాకాలపు 
పార్లమెంట్‌ సమావేశాలల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును 
ప్రవేశపె దతామని మొసలి కన్నీరు కార్చారు. ఈ “విషయం 
ముఖ్యమంత్రికి సొమ్ము చేసుకునే అవకాశం కల్పించింది. మేము 


పోరాటాన్ని నిర్మించారు. రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టి ప్రజలలో 
వారిని అభాసుపాలు చేయడానికి రకరకాల అసత్య ప్రచారాలను 
లేవదీశారు. స్తానికులను రెచ్చగొట్టారు. హింసను సృషించారు. 
ప్రభుత్వం ఆందోళనకారులను ఆందోళన జీవులనీ, పరాన్న జీవులనీ, 
ఖలీస్టానీ వాదులనీ, టెర్రరిస్టులనీ, దేశద్రోహులనీ పలు పేర్లతో 
నిందిరిచింది. జనవరి 26 రిపబ్లిక్‌ డే రోజున రైతులు ట్రాక్టర్ల పెరేడ్‌ను 
విజయవంతంగా నిర్వహించారు. కొంతమంది ఎర్రకోటపై జెండాను 
ఎగరేశారు. లఖింపూర్‌ ఖెరీలో గత నెల ౩న శాంతియుతంగా నిరసన 
తెలుపుతున్న అన్నదాతలపై కేంద్రమంత్రి కుమారుడు కారును పోనిచ్చి 
రైతులను హత్య చేశాడు. నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు హత్యకు 
అశిష్‌ మిశ్రా కారణమయ్యాడు. 
ఏడు వందల అరవై మంది రైతులు ప్రాణాలను అర్చించి 
పోరాటం కొనసాగించారు. నల్ల చట్టాలను చట్టబద్ధంగా రద్దు 
చేసేంతవరకూ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేంతవరకూ 
తమ నిరసన కొనసాగుతుందని పోరాటానికి సాయకత్వం వహిస్తున్న 
సంఘర్షణ సమితి ప్రకటించింది. 
ఉదాహరణకు వరిధాన్యానికి కనీస మద్దతు ధర ఎంఎస్‌పి అమలు 


[6 





వీక్షణం 12 జనవరి 2022 


చేసిన ధర్నా ఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందని, వెంటనే నల్ల 
చట్టాలను రద్దు చేయడానికి సిద్ధమైందని ప్రగల్భాలు పలుకుతూ ఉ 
త్తరాది రైతులకు నష్టపరిహారం ప్రకటించడం యావత్‌ భారతదేశాన్ని, 
ముఖ్యంగా తెలంగాణ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. 

గత సంవత్సరం సెప్టెంబర్‌ 2020లో రైతుల ప్రయోజనాలకు 
భిన్నంగా కార్పొరేట్‌, పెత్తందారులకు ఉపయోగపడే విధంగా మూడు 
వ్యవసాయ సాగు చట్టాలను తీసుకువచ్చినప్పుడు పార్లమెంట్లో 
సమర్ధించిన ముఖ్యమంత్రి, సంవత్సర కాలంగా 40 రైతు సంఘాలు 
కలిసి ఉద్యమం చేస్తుంటే, అట్టి రైతు ఉద్యమకారులపై అక్రమ కేసులు 
పెడుతున్నప్పుడు, రోడ్లపై నడవనీయకుండా మేకులు కొట్టినప్పుడు, 
కందకాలు తవ్వినప్పుడు, అనేక హింసాత్మక చర్యలు చేపట్టినప్పుడు, 
రైతాంగ ఉద్యమంపై అమానవీయంగా భౌతిక దాడులకు సైతం 
దిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా ఏనాడూ స్పందించని ముఖ్యమంత్రి, 
సాగు చట్టాలను వ్యతిరేకించని ముఖ్యమంత్రి పార్లమెంట్లో సమర్థించి 
ఇవాళ ఆ ఉద్యమంలో పాల్గొని అమరులైన 700 మంది రైతులకు 
పరిహారం ఇస్తామనడం ద్వందనీతికి నిదర్శనం, ఇది దగాకోరుతనం... 
దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని విసృతం చేయడానికి ఉద్యమ 
సంఘాల నాయకులు రాకేష్‌ తికాయత్‌ రాష్టానికి వచ్చినప్పుడు 
మర్యాద పూర్వకంగా కలిసి సంఘీభావం తెలపని వ్యక్తి, ఉత్తరప్రదేశ్‌లో 
లఖింపూర్‌ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు 


లేకపోవడంతో ఎకరానికి పదివేలకు పైగా నష్టపోతున్నారు. రైతు 
వరిధాన్యాన్ని 75 కిలోల బస్తాను రు. 1,000 - 1,200కి 
విక్రయించవలసి వస్తుంది. కనీస మద్దతు ధర క్వింటాలుకు రు. 1,960 
అంటే 75 కేజీలో బస్తాకు రు. 1,470 రావాలి. కనీస మద్దతు ధరకు 
చట్టబద్దత ఉంటే బస్తా ధాన్యాన్ని రు. 1,470 కన్నా తక్కువకు కొనడానికి 
చట్ట ప్రకారం వీలు లేదు. ఒక్క బస్తాకు రు. 300 నుండి రు. 400 
నష్టపోతున్నాడు. ఎకరానికి నగటున 30 బస్తాలు దిగుబడి 
ఉంటుందనుకుంటే, 9,000 నుండి 12,000 వరకు నష్టపోతున్నాడు. 
ఢిల్లీలో రైతుల పోరాటంలో 2018 నుండీ ప్రధాన డిమాండ్‌ ఇదే. నల్ల 
చట్టాలు, చట్టాల రద్దు కోసం పోరాటం, పోలీసు కేసుల రద్దు, లఖింపూర్‌ 
ఖేరీలో హత్యలు, 760 మంది రైతుల మరణం - నష్టపరిహారం - 
అన్నీ ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల దుర్మార్గపు విధానాల 
ఫలితమేనని మరువరాదు. చట్టాలను రద్దు చేశారని సందడిలో పడి 
అసలు డిమాండ్లను వదలరాదు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత 
కల్పించేవరకూ పోరాడుతూనే ఉండాలి. ఆ పోరాటంలో భాగం కావడం 
మనందరి కర్తవ్యం. 





(రచయిత నట్లముడ రైతు నంథుం నాయకులు, గుంటూరు) బ్‌ 

















ఉద్యమం చేస్తున్న రైతులపై అహంకారపూరితంగా కారు నడిపినప్పుడు 
అసువులు బాసిన రైతుల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ కనీసం 
సంతాపం ప్రకటించని వారు అమరులైన రైతులకు నష్ట పరిహారం 
చెల్లిస్తామనడం అపహాస్యమే... 
ఉత్తరాది రైతులకు నష్ట పరిహారం సరే, రాష్ట్ర ప్రజల మాటేంటి? 

రైతు బీమా పథకానికి ముందు 2014 జూన్‌ 2 నుండి 7000 
మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతిరోజు కనీసం 
ఇద్దరు నుండి నలుగురు వరకు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉ 
న్నారు. ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే 
పట్టాదారు పాస్‌ పుస్తకం, పోస్టుమార్దం రిపోర్టు లాంటి 18 రకాల 
డాక్యుమెంట్లను పరిశీలించి కేవలం 1600 మందివే ఆత్మహత్యలుగా 
గుర్తించింది. బాధిత కుటుంబాలు పోరాటాలు చేయగా 1850 మంది 
రైతు కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం 
అందించింది. ఇంకనూ 250 మంది ఏడు సంవత్సరాలకు పైగా 
సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి కూడా ఆరు లక్షల 
రూపాయల చొప్పున 15 కోట్లు ఇస్తామని జిఓ నెంబర్‌ 194 జారీ 
చేసింది. జిఓ 194 ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 
5 లక్షలు కుటుంబ పోషణకు, ఒక లక్ష వన్‌ టైం సెటిల్మెంట్‌ కింద 
అప్పులు చెల్లించడానికి పంపిణీ చేయాల్సి ఉంది. బాధిత కుటుంబాల్లో 
పిల్లలు ఉంటే వసతి గృహాల్లో చేర్పించి చదివించాలి. పింఛన్లు, ఇల్లు 
లేని వారికి ఇంటిని మంజూరు చేయడం, ఇతర ప్రభుత్వ సంక్షేమ 
పథకాల్లో మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇంతవరకు ఇవేవీ 
అందించకుండా తీవ్ర జాప్యం చేస్తూ ఉండటం విసుగెత్తిన బాధిత 
కుటుంబాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే, బడ్జెట్‌ 
లేకనే నిధులు విడుదల చేయటం లేదని ప్రభుత్వం జవాబు ఇవ్వడం, 
ధనిక రాష్ట్రం తెలంగాణలో లక్షల కోట్ల బడ్జెట్‌ తో నడుస్తున్న ప్రభుత్వం 
కేవలం 15 కోట్లు లేవని చెప్పటం హాస్యాస్పదం. 

రైతు ఆత్మహత్యలుగా ప్రభుత్వం గుర్తించిన కుటుంబాలకు సాయం 
అందించేందుకు ప్రోసిడింగ్‌ లెటర్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయా 
జిల్లాల కలెక్టర్లు స్వయంగా లేఖలు అందించడంతో వెంటనే డబ్బులు 
ఖాతాలో పడతాయని ఆశించిన కుటుంబాలకు 7 ఏళ్లు గడిచినా 
ఇంతవరకు డబ్బులు జమ చేయలేదు. బాధిత కుటుంబాల వారు 
అధికారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉ 
న్నారు. చివరికి వివిధ జిల్లాలకు చెందిన 84 మంది బాధిత రైతు 
కుటుంబాలు కోర్టును కూడా ఆశ్రయించాయి. 2018 తర్వాత 
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం 
కింద 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తున్నారు. ధనిక 
రాష్ట్రమని ప్రకటించుకునే తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు 
కుటుంబాలకు కేవలం 15 కోట్లు మంజూరు చేయకుండా 
కాలయాపన చేయడం బాధాకరం. రైతాంగ ఉద్యమంలో అసువులు 
బాసిన ఏడు వందల మంది రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో 
ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అర్హత కలిగిన వారిగా గుర్తించిన 
తెలంగాణ రైతు కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయాన్ని 
అందించాలి. 





త్రాంతీయం 


విక్షణం 14 జనవరి 2022 





ఇంకా 5400 మంది రైతులకు మొండి చేయి... 

ప్రకృతి వైపరీత్యాలు, కల్తీ విత్తనాలు, ప్రభుత్వాల విధానాల వల్ల 
సాగు వ్యయం పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల బాధ 
భరించలేక, వాటిని చెల్లించే స్థితిలో లేక, తీవ్ర ఆవేదనతో 
ఆత్మవాత్యలకు పాల్పడి తమ అమూల్యమైన జీవితాలను 
తృణప్రాయంగా విడిచిపెట్టిన అన్నదాతల ఆత్మహత్యలను ప్రభుత్వం 
గుర్తించలేదు. కఠిన నిబంధనలు అమలు చేసి ఎఫ్‌ఐఆర్‌, పాస్‌ బుక్‌ 
పోస్టుమార్దం రిపోర్ట్‌, ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ లాంటి తదితర 13 రకాల 
డాక్యుమెంట్లను పరిశీలించి రకరకాల కొర్రీలు పెట్టి వేలాది మంది 
రైతులను ఆత్మహత్యల జాబితా నుంచి తొలగించి అన్యాయం చేశారు. 
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో చాలామంది కూతురు పెళ్లి, బిడ్డల 
చదువు కోసం, ఇంటి నిర్మాణం కోసం అప్పుల పాలైన వారు.. తండ్రి 
పేరు మీద భూమి ఉన్న వారు, ఎఫ్‌ఐఆర్‌లో తప్పులు దొర్లిన వారు, 
కౌలు నామా లేనివారు 7000 మందిలో కేవలం 1600 మందివి 
ఆత్మహత్యలుగా గుర్తించి మిగతా రైతులను అర్హులుగా గుర్తించలేదు. 

ఏడేళ్లలో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల 
కుటుంబాలను, తెలంగాణ కోసం తొలి, మలి దశలో ఆత్మబలిదానం 
చేసుకున్న 1569 మంది కుటుంబాలను గుర్తించకుండా, ఎవరి 
త్యాగాల పునాదుల మీద నిలబడ్డామో వారిని ఆదుకోకుండా, గత 
ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు ఉద్యోగ 
నియామకాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ, దళితులకు 3 
ఎకరాల భూమి, రైతు రుణమాఫీ లాంటి హామీలను అమలు 
చేయకుండా దాటవేస్తూ, విద్యా వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం 
చేస్తూ మాటల గారడీతో కాలం వెల్లదీస్తున్న ముఖ్యమంత్రి, కేంద్ర 
ప్రభుత్వం కార్పొరేటు పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తూ రాజ్యాంగ 
విరుద్ధంగా, ప్రజల మధ్య అంతరాలు పెంపొందించే విధంగా, లక్షల 
కోట్ల సంపదను తమ అనుయాయులకు రాయితీల పేరిట దోచి 
పెడుతున్న కార్మిక సంక్షేమానికి విరుద్ధంగా గతంలో ఉన్న చట్టాల 
స్థానంలో నూతన చట్టాలను తీసుకువచ్చిన,లోక్‌ సభలోకానీ, 
రాజ్యసభలో గానీ ప్రజా సంక్షేమ అభివృద్ధికి విరుద్ధంగా తీసుకువచ్చిన 
ఏ బిల్లు గురించి అయినా బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు 
మాట మాట్లాడకుండా, ఇంతవరకు ఎటువంటి బిల్లులను 
వ్యతిరేకించకుండా అకస్మాత్తుగా పరిహారం ప్రకటించడం, స్వరాష్ట్ర 
ప్రజలకు మేలు చేయలేనివారు బయటి రాష్ట్రాల వారికి మేలు 
చేస్తామనడం హాస్యాస్పదమే అవుతుంది. 

స్వరాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు హామీ ఇచ్చిన 
మేరకు పరిహారం చెల్లించకుండా ఉత్తరాది రైతులకు నష్టపరిహారం 
చెల్లిస్తామనడం కన్నతల్లికి గాజులు కొనలేని వారు పినతల్లికి బంగారు 
గాజులు కొంటాను అన్న చందమే అవుతుంది... సొంత రాష్ట్రంలో 
ఇవ్వవలసినవి ఇవ్వకుండా పంజాబ్‌ రైతులకు మేలు చేస్తామనడం, 
చట్టాలను వ్యతిరేకించకుండా, మరణించిన అమరులకు నష్ట పరిహారం 
ఇస్తామనడం మతిభ్రమించిన పరిస్థితి. మాటలతో కాలం వెళ్లదీస్తూ, 
మాటల వరకే పరిమితమై, మాట తప్పను అవసరమైతే తల 
నరుక్కుంటా అని భీకర ప్రకటనలు చేస్తూ, అబద్ధాలను సైతం ఆత్మ 


(7 








పూర్తికావస్తున్న ఇంకనూ మొదలవలేదు. నిజంగా దళితుల పట్ల ప్రేమ, 
దయ ఉంటే గతంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలి. 
కానీ వారి ఓట్లు లక్ష్యంగా ఎన్నికల్లో గెలుపొందడం కోసం మాత్రమే, 
బడ్జెట్లో చర్చించకుండా సమగ్రమైన విధివిధానాలతో నిధులు 
కేటాయించకుండ హడావుడిగా ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం 
అమలు చేయడంలో వెనుకంజ వేయడం మరోసారి దళితులను దగా 
చేయడమే. 


రైతుబంధు, రుణమాఫీ పథకాలు 

రైతే దేశానికి వెన్నుముక అని, రైతు సంక్షేమమే మా ధ్యేయమని 
రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్టం సుభిక్షంగా ఉంటుందని పలు 
మాటలు చెబుతూ ప్రతిష్టాత్మకంగా రైతు బంధు, రుణమాఫీ 
పథకాలను తమ మానస పుత్రికలుగా ప్రకటించి అమలు చేయడంలో 
కాలయాపన చేస్తుండడం రైతన్నలకు ఇబ్బందికరంగా మారింది. రైతు 
బంధు పథకం ఆడ రైతులను, కౌలు రైతులను, పోడు భూములు 
సాగు చేసే వారిని గుర్తించకపోవడంతో ఆ పథకం ఉద్దేశం నెరవేరడం 
లేదు. భూస్వాములకు మాత్రమే లబ్ది చేకూరేలా, లక్షలాది రూపాయలు 
వారికి అందజేసేలా మాత్రమే ఉంది. ఆరుగాలం కష్టించి, పంటలు 
పండించే రైతులకు రైతుబంధు సాయం అందడం లేదు. అలాగే 
రుణమాఫీ పథకం కూడా క్షేతస్థాయిలో కష్టపడే రైతులకు లబ్ది 
చేకూరడం లేదు. ఆ రుణమాదీ పథకం కూడా సకాలంలో 
అందచేయకపోవడం వల్ల వడ్డీల చెల్లింపు వరకు మాత్రమే 
ఉపయోగపడుతుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఇలా పలు పథకాలను ప్రకటించి, హామీలిచ్చి ఆరంభ శూరత్వం గా 
ప్రారంభించి అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమే 
అవుతుంది. 


ప్రకటనలకే పరిమితం అయిన సైనిక కుటుంబాల పరిహారం 
ప్రతికూల వాతావరణంలో, రక్తం గడ్డ కట్టుకుపోయే స్థితిలో, 
కుటుంబ బాంధవ్యాలను వదిలి, దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దు 
ప్రాంతాలలో శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందిన సైనికుల 
కుటుంబాలను తమ వంతు బాధ్యతగా ఆదుకుంటామని ఇచ్చిన 
హామీని తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదు. గత 
సంవత్సరం 2020 జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో 
జరిగిన పోరాటంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట వాసి 
కల్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు 19 మంది జవాన్లు కూడా వీర 
మరణం పొందారు. ఈ సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా 
నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కల్నల్‌ సంతోష్‌ బాబు 
కుటుంబానికి5్‌ కోట్ల రూపాయల పరిహారం, ఆయన భార్యకు (గ్రూప్‌ 
1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అదే ఘర్షణలో మృతి చెందిన 
19 మంది అమర జవాన్ల కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 
10 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేస్తామన్నారు. ఈ 
పరిహారాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా జవాన్ల కుటుంబాలకు 
అందజేస్తామని, సంతోష్‌ బాబు కుటుంబానికి నాలుగు రోజుల 
వ్యవధిలోనే సూర్యాపేటలోని ఆయన నివాసానికి ముఖ్యమంత్రి 





త్రాంతీయం 


విక్షణం 14 జనవరి 2022 





స్వయంగా వెళ్లి చెక్కును అందజేశారు. కానీ మిగిలిన 19 మంది 
సైనికుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పి 18 నెలలు 
కావస్తున్నా ఇప్పటివరకు అందజేయలేదు. నిజానికి గత ఏడాది 
ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి ఒక్కో కుటుంబానికి 10 లక్షల 
చొప్పున చెక్కులను నిఎంఓ అదికారులు నిద్ధం చేసినను, 
అందచేయకుండా కాలయాపన చేయడంతో చెక్కుల మూడు నెలల 
గడువు ముగిసి, అవి చెల్లకుండా పోయాయి అని సకాలంలో పరిహారం 
అందించడంలో తీవ్ర జాప్యం జరిగిందని అధికారులు అంటున్నారు. 


ముగింపు 

నీళ్లు, నిధులు, నియామకాల కోసం సుదీర్హ పోరాటం, తెలంగాణ 
అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన 
స్వరాష్ట్రం ఏర్పాటుతో ఆశించిన ఆశయాలు, ఉద్యమ కాలంలో ఇచ్చిన 
హామీలు నీటి మూటలు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి రెండవ 
సారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా రాష్ట 
ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అసమర్థ 
విధానాలతో లక్షల కోట్లు అప్పు చేసినా ఏ ఒక్క ఉత్సాదక రంగాన్ని 
అభివృద్ధి చేయని ముఖ్యమంత్రి అని, కమీషన్ల కోసం కాళేశ్వరం, మిషన్‌ 
కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని 
ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగాలు క్రమబద్ధీకరణ 
హామీ, కెజి టు పిజి ఉచిత విద్య హామీ, దళితులకు ౩ ఎకరాల 
భూమి అందజేస్తామని ఇచ్చిన హామీ, నిరుద్యోగ భృతి హామీ, రాష్ట 
ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి పాటుపడతామని 
అభివృద్ధి పనులను చేపట్టడానికి కాంట్రాక్టు టెండర్లన్ని ఆంధ్ర 
కంపెనీలకు ఇవ్వడం, ఏడేళ్లయినా అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని 
పూర్తి చేయకపోవడం, దేశ భవిష్యత్తును, భవిష్యత్‌ సమాజాన్ని 
తయారు చేయవలసిన కీలక భూమికను పోషించే విద్యారంగాన్ని 
నిర్వీర్యం చేస్తూ, అతి తక్కువ నిధులు కేటాయిస్తూ, ఓటు బ్యాంకు 
కోసం ఉచిత సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక వ్యవస్థను 
అస్తవ్యస్తం చేస్తూ, అంకెల గారడీతో అభివృద్ధి సూచికలో అందలం 
ఎక్కిస్తూ ధనిక రాష్ట్రమని ప్రచారం చేస్తూ, దగాకోరు మాటల గారడీతో 
బుట్టలో పడవేస్తారు. 

ప్రజలను కల్లబొల్లి మాటలతో నమ్మించడంలో తనకు తానే సాటి. 
కష్టాలు తీరినట్టేనని హామీలు కురిపిస్తాడు, బతుకులు బంగారుమయం 
అవుతాయని భ్రమలు కల్పిస్తాడు. కానీ ఈ హామీలు నెరవేర్చడానికి 
నిధులు లేవని జాప్యం చేయడం ప్రభుత్వ దివాలకోరుతనానికి 
నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రాష్ట్ర ఏర్పాటులో 
ప్రజలు ఆశించిన ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేర్చడానికి తక్షణ 
చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో అందించాల్సిన, నెరవేర్చవలసిన 
హామీలను ముందుగా నెరవేర్చి, అటు తరువాత తోటి వారి గురించి 
ఆలోచిస్తే బాగుంటుంది, అంతేకానీ స్వరాష్ట్రంలో హామీలను 
నెరవేర్చకుండా ఉత్తరాది రైతులకు నష్టపరిహారం ఇస్తామనడం కూటిలో 
రాయి తీయలేనివాడు ఏటిలో రాయి తీయడమే అవుతుంది. 

(రచయిత టివిటిఎథ్‌ జిల్లా డపాధ్దక్షుడు మహబూబాబాద్‌) వ్ర 


9 




















Géawo 





భారత అప్రజాస్వామిక చట్టాల చరిత్ర 


వలనవాదుల ఆఅవ్రడాన్వామిక ప్రజావ్యతిరేక బొట్టాలశు కొనసాగనున్న దోశ పాలకవర్గాలు చట్టాలను ఉవయోగింబీ 
చట్టీవ్యతిరేకంగాశూ నొగిస్తున్న దముశనీతి చరిత్రను వివరిన్తున్నారు ఎన్‌ వేణుగోపాల్‌ 


భారత శిక్షా సృతిలోని రాజద్రోహ నేరం అనే సెక్షన్‌ 124, 
1967లో పార్లమెంటు ఆమోదించిన చట్టవ్యతిరేక కార్యకలాపాల 
నిరోధ చట్టం (అన్‌లాఫుల్‌ ఆక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ ఆక్ట్‌ - యుఎపిఎ) 
అనే ఒక దుర్మార్గమైన చట్టం ఇటీవల చాల ఎక్కువగా చర్చలోకి 
వస్తున్నాయి. వలసవాదులు ప్రవేశపెట్టిన రాజద్రోహ నేరం ఇంకా 
కొనసాగడమా అని స్వయంగా భారత సర్వోన్నత న్యాయస్థానపు ప్రధాన 
న్యాయమూర్తి గర్జించారు. ఆ గర్జన వెలువడి నెలలు గడిచిపోతున్నాయి 
గాని దాని ఫలితంగా జరగవలసిన పని మాత్రం అంగుళం కూడ 
కదలలేదు. ఇక యుఎపిఎ కింద వేలాది మంది మీద ఎడాపెడా 
కేసులు పెట్టడం, ఏళ్ల తరబడి బెయిల్‌ కూడ లేకుండా జైళ్లలో 
నిర్బంధించి ఉంచడం అతి మామూలుగా జరిగిపోతున్నాయి. 

నిజానికి ఈ రెండూ ఇటీవల కాస్త ఎక్కువగా చర్చలోకి వచ్చాయి 
గాని, భారతదేశంలో అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక, అమానుష 
చట్టాలూ నిబంధనలూ ఎన్నో ఉన్నాయి. వాటి చరిత్ర సుదీర్హమైనది. 
ఏ వర్గ సమాజం లోనైనా పాలకవర్గాలు పాలితులను అదుపులో ఉ 
ంచడానికీ, ప్రశ్నించేవారి మీద నిర్బంధం అమలు చేయడానికీ 
ప్రయత్నిస్తాయి. అందుకోసం అనేక రకాలైన అణచివేత విధానాలను 
అమలు చేస్తాయి. అందుకోసమే చట్టాలనూ, న్యాయవ్యవస్థనూ 
వినియోగించడం కూడ సర్వసాధారణమే. తాము ఆధునిక ప్రజాస్వామ్య 
వ్యవస్థలమనీ, చట్టబద్ధ పాలనను అమలు చేస్తున్నామనీ చెప్పుకునే 
పాలకవర్గాలు కూడ అటువంటి అణచివేత చట్టాలనే ప్రవేశపెడతాయి 
గాని వాటికి మేలి ముసుగులు తొడుగుతాయి, సమాజాన్ని తప్పుడు 
చైతన్యంలో ముంచి, సమ్మతి తయారీ చేసి, సమాజం అంగీకరించే 
శత్రువును బూచిగా చూపి అణచివేత చట్టాలు తయారు చేస్తాయి. 
చట్టం ఎదుట అందరూ సమానమేనని ఆదర్శాలు వల్లిస్తూనే, ఆ 
చట్టాలను కొందరి మీద మాత్రమే ఎంధుకుని మరీ అమలు 
చేస్తుంటాయి. ఆ చట్టాలలో ఉద్దేశపూర్వకంగానే అస్పష్టత వదిలి, 
వాటిని ప్రకటిత లక్ష్యాల నుంచి దూరం జరిపి దుర్వినియోగం 
చేస్తుంటాయి. చట్టబద్దంగానూ చట్టవ్యతిరేకంగానూ దారుణ 
దమనకాండను అమలు జరుపుతుంటాయి. 

దేశ చరిత్రలో వందల సంవత్సరాల పాటు రాచరికమే 
రాజ్యమేలింది గనుక అప్పుడు చట్టం ఉండవలసిన అవసరమే రాలేదు. 
రాజు ఏది తలచుకుంటే అదే చట్టం. రాజు సర్వసాధారణంగా 
భూస్వామ్య ప్రయోజనాల కోసమైనా, వ్యక్తిగత ఇష్టాయిష్టాల 
ప్రకారమైనా మతాన్ని ఆశ్రయించడం జరిగేది. హిందూ మతాధిపత్యం 
అంటే మనుస్కృతి ఆధిపత్యమే గనుక అది విధించిన శిక్షాస్టృతే, ఇతర 
స్మృతులు ఆదేశించిన ధర్మమే, ప్రధానంగా వర్ణాశ్రమ ధర్మమే అధికార 


20 





వీక్షణం 2 జనవరి 2022 


శిక్షాస్టృతిగా చలామణీ అయింది. ఒకే నేరానికి నేరస్తుడి పుట్టుకను 
బట్టి కొందరికి భయానకమైన శిక్షలూ, కొందరికి ఎటువంటి శిక్షలూ 
లేని అసమ న్యాయం అమలయింది. స్వధర్మాన్ని ఆచరించడం 
శ్రేయోదాయకమని, పరధర్మాన్ని ఆచరించడం భయానకమని చెప్పిన 
ఆదేశమే చట్టంగా అమలయింది. క్రమంగా పదో శతాబ్ది తర్వాతి 
కాలానికి కొన్ని ప్రాంతాలలో హిందూ మతం స్థానంలో ఇస్లాం 
రాజ్యాధికారానికి వచ్చినా మత ధర్మాన్ని అసమానతను పాటించే 
న్యాయవ్యవస్థ పరిస్థితిలో పెద్ద మార్చు రాలేదు. భూస్వామ్య, రాచరిక 
న్యాయమే ప్రాచుర్యంలో ఉండింది. 

(బ్రిటిష్‌ వలస వాదులే, తమకు అప్పటికే ఏర్పడి ఉండిన 
పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక అంగమైన న్యాయవ్యవస్థను, 
చట్టబద్ధ పాలన అనే భావనను భారతదేశంలో ప్రవేశపెట్టారు. 
ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలోనే పదిహేడో శతాబ్ది చివరిలో 
మొదలైన న్యాయవ్యవస్థ, మెకాలే అధ్యక్షతన 1885లో ఏర్పడిన లా 
కమిషన్‌ తో బలమైన నిర్మాణాన్ని సంతరించుకుంది. అప్పుడే మెకాలే 
తయారు చేసిన భారత శిక్షా సృతి ప్రథమ భారత స్వాతంత్ర్య 
సంగ్రామం తర్వాత 1860 నుంచి అమలు కావడం ప్రారంభమైంది. 

ఆ భారత శిక్షా స్భృతే 1947 తర్వాత కూడా చిన్న చిన్న 
మార్పులతో కొనసాగింది. భారత ప్రజలను శత్రువులుగా భావిస్తూ 
తయారైన ఆ శిక్షా స్మృతిని, వలసవాద వ్యతిరేక ఉద్యమ కారులను 
శిక్షించడానికీ, జైళ్లలో నిర్బంధించి ఉంచడానికీ తయారైన ఆ శిక్షా 
స్మృతిని దాదాపు యథాతథంగా 1947 తర్వాత కూడా కొనసాగించారు. 
రౌలట్‌ చట్టాలకు, అప్రజాస్వామిక చట్టాలకు, ముందస్తు నిర్భంధాలకు 
వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు నడిపిన కాంగ్రెస్‌ పార్టీ, ఆ చట్టాల 
కింద తన నాయకులే వేలాది మంది నిర్భంధాలకు గురి కాగా, 
తాను అధికారంలోకి రాగానే ఆ చట్టాలను రద్దు చేస్తుందని, 
సవరిస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కాని స్వయంగా ఆ నిర్బంధాలు 
అనుభవించిన జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధాన మంత్రిత్వంలో, ఆయన 
కుటుంబ పాలనలో అక్రమ చట్టాల కొనసాగింపు, కొత్త అక్రమ చట్టాల 
ప్రవేశం యథావిధిగా జరిగిపోయాయి. 

ఆ అక్రమ చట్టాల గురించి చర్చించబోయే ముందు, అసలు ఆ 
చట్టాలకు చట్టబద్ధత ఇచ్చే రాజ్యాంగంలోనే వ్రవేశించిన 
అప్రజాస్వామికత గురించి కొంత తెలుసుకోవాలి. అనేక దేశాల 
రాజ్యాంగాలను పరిశీలించి, మూడు సంవత్సరాలు చర్చించి, ప్రవేశిక, 
ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి ఉదాత్తమైన అంశాలతో 
తయారైన రాజ్యాంగం కొన్ని అప్రజాస్వామిక అంశాలకు కూడ 
అవకాశం కల్పించింది. 








మొట్టమొదటగా, రాజ్యాంగంలో అద్భుతమైన ప్రాథమిక హక్కుల 
హామీ ప్రవేశపెట్టినప్పటికీ, ఆ హక్కుల హామీతో పాటే, ఆ హక్కుల 
మీద ఆంక్షలు విధించే అధికారం కూడ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు 
అధికరణం 19గా ఉన్న వాక్సభా స్వాతంత్రాల అధికరణం రాజ్యాంగ 
ముసాయిదాలో అధికరణం 18గా ఉండేది. దానిలో కాజు 1 
భావప్రకటనా స్వేచ్చ, పత్రికా స్వేచ్చ, సభలు, సమావేశాలు పెట్టుకునే 
స్వేచ్చ, సంఘాలు పెట్టుకునే స్వేచ్చ, ఎక్కడికైనా ప్రయాణించే స్వేచ్చ, 
ఎక్కడైనా స్థిరపడే స్వేచ్చ వంటివాటికి హామీ ఇస్తుండగా, దానిలోని 
కాజు 2 నుంచి క్లాజు 6 వరకు ఆ స్వేచ్చల మీద “సహేతుకమైన 
ఆంక్షలు విధించడానికి” రాజ్యానికి అధికారం ఉందని మెలిక పెట్టింది. 
ఆ అధికరణం మీద 1948 డిసెంబర్‌ 1, 2 తేదీల్లో చాల వివరమైన 
చర్చలు జరిగాయి. చాల మంది సభ్యులు ఈ క్లాజులను 
కొట్టివేయాలని వాదించారు. ఈ క్లాజులు ఉండడమంటే ఒకచేతో 
ఇస్తున్న హక్కులను రెండో చేతో లాగేయడమేనని అన్నారు. ఈ క్లాజులు 
వాక్సభా స్వాతంత్ర్యాలకు గొడ్డలిపెట్టు అనీ, అనుచితమనీ, నిన్నటిదాకా 
పరాయి ప్రభుత్వం చేసిన పనిని కొనసాగించడమేననీ అన్నారు. చాల 
తీవ్రమైన, విస్తారమైన చర్చ జరిగినప్పటికీ, వారహక్కులకు 
సంబంధించి మౌలికమైన భావనలెన్నో చర్చకు వచ్చినప్పటికీ, ఆ 
విమర్శలనూ, సవరణల ప్రతిపాదనలనూ తిరస్మరించి ఆ అధికరణాన్ని 
ఆమోదించారు. 

అంటే పౌర, ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకూ 
అణచివేతకూ, అందుకోసం చేసిన చట్టాలకూ రాజ్యాంగ రచనలోనే, 
అధికరణం 13 క్షాజులు 2-6ల (ప్రస్తుతం అవి అధికరణం 19 
క్షాజులు 2-6) తోనే పునాది పడింది. అయితే రాజ్యాంగ అధికరణం 
19 లోని క్షాజులు 2-6, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రాజ్య 
భద్రత, సామాజిక శాంతి భద్రతలు, విదేశాలతో సంబంధాలు వంటి 
ప్రత్యేక సందర్భాలలో ప్రాథమిక హక్కులపై “సహేతుకమైన ఆంక్షలు 
విధించడానికి” ప్రభుత్వానికి అధికారం ఉందని చెపుతుండగా, ఆ 
ప్రత్యేక సందర్భాలు ఉన్నా లేకపోయినా, ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా 
నిర్హేతుకమైన ఆంక్షలు విధించడం, అసలు ఆంక్షలు విధించడం కూడ 
కాకుండా హక్కులను గుండుగుత్తగా రద్దు చేయడం జరుగుతున్నాయి. 

అలాగే ప్రాథమిక హక్కులలో భాగంగా వ్యక్తిగత స్వేచ్చ హక్కుకు 
హామీ ఇచ్చే అధికరణం 22 (రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలలో 
అధికరణం 15ఎ) న్యాయసమీక్ష లేకుండా ఏ వ్యక్తినీ 24 గంటల 
కన్న ఎక్కువ సమయం నిర్భంధించే అధికారం పోలీసులకు లేదని 
హామీ ఇస్తుండగా, (3)(బి) మాత్రం ముందస్తు నిర్బంధ (ప్రివెంటివ్‌ 
డిటెన్షన్‌) చట్టాలకు ఈ సూత్రం వర్తించదని మెలిక పెట్టింది. 1949 
సెప్టెంబర్‌ 15న ఈ మెలిక మీద జరిగిన చర్చలో ఇది పరాయి 
ప్రభుత్వ నిర్భంధ విధానానికి కొనసాగింపు అనీ, దీన్ని రాజ్యాంగంలో 
చేర్చగూడదనీ చాల మంది సభ్యులు వాదించారు. ఈ నిబంధ విధించే 
ముందు రచనా కమిటీ అధ్యక్షులు డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ ఎన్నడైనా 
జైలు జీవితం అనుభవించారా అని ఒక సభ్యుడు నేరుగా అడిగారు. 
అప్పటికి తనకా అవకాశం రాలేదని ఆయన జవాబివ్వగా, “బ్రిటిష్‌ 
ప్రభుత్వం మీకు ఆ అవకాశం ఇవ్వలేదు గాని, ఇప్పుడీ నిబంధన 
ద్వారా మీకు ఆ అవకాశం వస్తుంది లెండి” అని ఆ సభ్యుడు 
వ్యాఖ్యానించారు. 





దేీయం 


విక్షణం 14 జనవరి 2022 





నిజానికి ముందస్తు నిర్భంధ అనేది సహజ న్యాయానికి పూర్తిగా 
వ్యతిరేకమైనది. ఎవరినైనా నేరం చేసిన తర్వాత నిర్భంధించవచ్చు, 
ఆ నేరానికి విచారించవచ్చు. కాని అసలు నేరం జరగకుండానే ఒకరిని 
నేరం చేస్తారేమోననే అనుమానంతో నిర్బంధించడం, నేరం చేయాలనే 
ఆలోచన వారి మనసులో ఉందని ఊహించడం, ఏ నేరమూ జరగలేదు 
గనుక న్యాయస్థాన విచారణకు కూడ అవకాశం లేకపోవడం 
జరుగుతున్నదన్నమాట. అంటే ఏ నేరం చేయకుండానే, కేవలం 
పోలీసుల, ప్రభుత్వాధికారుల అనుమానం మీద మాత్రమే ఎవరినైనా 
అరెస్టు చేసి, విచారణ కూడ లేకుండా జైలు పాలు చేయడానికి 
అవకాశం వస్తుందన్నమాట. ఇది అమానుషం, అప్రజాస్వామికం, 
నిరంకుశం. నేరానికి నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో కూడిన విచారణ 
జరగాలనీ, నేరం రుజువైతేనే శిక్ష విధించాలనీ, రుజువయ్యేవరకూ 
అనుమానితులు నిరపరాధులనే అనుకోవాలనీ భావించే సహజ 
న్యాయసూత్రాల నైతికతకు వ్యతిరేకం. అసలు శిక్ష కూడ దండన 
లాగ కాక, పరివర్తన కోసం ఉండాలని భావించే చోట నిరోధం 
పేరిట దండన అమలయ్యే తలకిందుల న్యాయం ఇది. కాని ఇది 
రాజ్యాంగబద్ధంగా మారిపోయింది. ప్రపంచంలో తనను తాను 
ప్రజాస్వామికమని చెప్పుకునే ఏ ఒక్క దేశమూ ఇలా కారణాలు చూపని 
ముందస్తు నిర్బంధాన్ని రాజ్యాంగంలో భాగం చెయ్యలేదు. అలా 
చేయడం భారత దేశపు ఘనత. 

ఆ అధికరణాలు అలా ఉండగానే, రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ 
ప్రత్యేక అధికారాలు అధ్యాయం 18 (అధికరణాలు 352 -860) 
లోని అధికరణం 358 మొత్తంగా ప్రాథమిక హక్కుల అధ్యాయాన్నే 
తాత్మాలికంగా ఉపసంహరించడానికి కూడ ప్రభుత్వానికి అధికారం 
ఇచ్చింది. అసలు ఈ అధ్యాయంలోని అధికరణాలన్నీ కూడ దేశంలో 
ప్రజల హక్కులను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను 
కూడ కొల్లగొడుతూ, కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఇస్తూ అత్యంత 
అప్రజాస్వామిక ప్రవర్తనకు అవకాశం ఇచ్చాయి. ఇందిరా గాంధీ 
1975 జూన్‌ 25 నుంచి 1977 మార్చ్‌ 21 దాకా అమలు చేసిన 
చీకటిపాలన ఈ రాజ్యాంగ బద్ధ అధికారాన్ని వినియోగించుకుని 
సాగినదే. వీటిలో భాగమే దేశంలో భిన్నమైన రాజకీయ పక్షాలు రాష్ట్ర 
ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు వాటిని బర్తరఫ్‌ చేసి, రాష్ట్రపతి 
పాలన పేరిట కేంద్ర ప్రభుత్వ పాలన సాగించడానికి అవకాశం ఇచ్చే 
దుర్మార్గమైన, సమాఖ్య స్వభావానికి వ్యతిరేకమైన అధికరణం 356. 

ఒక్కమాటలో చెప్పాలంటే, “భారత ప్రజలమైన మాకు మేము 
ఇచ్చుకున్న రాజ్యాంగం”లోని ప్రాథమిక హక్కులు, వివిధ రాష్ట్రాలకు 
ఉండే సమాఖ్యరాజ్యపు హక్కులు అన్నీ కూడ ఆయాకాలాల్లో 
అధికారంలో ఉండే ప్రభుత్వాల, ఇంకా చెప్పాలంటే పార్టీల, నాయకుల 
దయా దాక్షిణ్యాల మీద మాత్రమే ఆధారపడి ఉండే స్థితికి రాజ్యాంగమే 
అవకాశం కల్పించింది. 

ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని దాటి ముందుకు వెళితే, 
అద్భుతమైన ఆదేశిక సూత్రాల అధ్యాయం ఉంది. సంక్షేమ రాజ్యం, 
జీవన భద్రత, సామాజిక శ్రేయస్సుకు అనుకూలమైన, సంపద 
పోగువదని ఆర్థిక వ్యవన్థ, సమాన వనికి సమాన వేతనం, 
అవమానకరమైన పనులు చేయడానికి ఒత్తిడిచేయని ఆర్థిక పరిస్థితులు, 
బాలకార్మిక వ్యవస్థ రద్దు, ఉచిత న్యాయ సహాయం, పని “హక్కు 
పద్నాలుగేళ్ల తోపు భాలలరదరకీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 


21 








వంటి ఎన్నో సమసమాజ ఆదర్శాలు ఉన్న అధ్యాయం అది. కాని 
ఇన్ని ఉదాత్త ఆదర్శాలు వల్లించి, ఇవి పాలనలో సాధించవలసిన 
లక్ష్యాలు మాత్రమేననీ, ఇవి అమలు చేయనందుకు పాలకులను 
న్యాయస్థానంలో నిలదీయడానికి వీలులేదనీ (ఆదేశిక సూత్రాల నాన్‌ 
జస్టిసియబిలిటీ) అక్కడే రాయడం అ్రజాస్వామికతకు నిదర్శనం. 

ఇవన్నీ దేశ (ప్రజలకూ, దేశంలోపలి పాలనకూ సంబంధించినవి 
కాగా, రాజ్యాంగ అప్రజాస్వామికతకు మరొక కొట్టవచ్చే సూచిక 
అధికరణం 1 లోనే ఉంది. భారతదేశం అంటే ఏమిటో నిర్వచిస్తూ, 
“సాధించబోయే ఇతర ప్రాంతాలు” అనే మాట ఉంది. రాజ్యాంగ 
ఆమోదం పొందిన 1949 నవంబర్‌ 26 నాటికి స్వదేశీ సంస్థానాలన్నీ 
భారతదేశంలో కలిసిపోయాయి. (ఫ్రెంచ్‌ పాలనలో ఉన్న పుదుచ్చేరి, 
పోర్చుగీస్‌ పాలనలో ఉన్న గోవా వంటి చిన్న ప్రాంతాలు మినహా 
“సాధించబోయే ప్రాంతాలు” పెద్దగా ఏమీ లేవు. శాంతి అహింసలకు 
నిలయమైన దేశమనీ, ఏ పొరుగు దేశం మీదా దురాక్రమణ చేయని 
దేశమనీ గొప్పలు చెప్పుకునే భారత పాలకులు, ఇతర ప్రాంతాలను 
ఆ(క్రమించుకుంటే అవి భారతదేశంలో భాగమైపోతాయనే ఈ 
నిబంధనను రాసుకోవలసిన అవసరమే లేదు. కాని పొరుగుప్రాంతాల 
ఆ(క్రమణను ఈ నిబంధన రాజ్యాంగబద్ధం చేసింది. స్వతంత్ర 
రాజ్యమైన సిక్కిం ను 1975 ఏప్రిల్‌ లో ఆక్రమించుకుని దేశంలోని 
ఒక రాష్ట్రంగా మార్చివేయడం రాజ్యాంగంలోని ఈ అప్రజాస్వామిక 
అధికరణం (ప్రకారమే జరిగింది. 

రాజ్యాంగంలోని అప్రజాస్వామిక అంశాలు అలా ఉంచి, రాజ్యాంగ 
సవరణల ద్వారా, చట్టాల ద్వారా, చట్ట సవరణల ద్వారా ఎన్నెన్నో 
అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక, నిరంకుశ అధికారాలను భారత 
రాజ్యం నమకూర్చుకుంది. (ప్రజల వాక్కులను దుర్మార్గంగా 
కొల్లగొట్టింది. 

మొట్టమొదటి రాజ్యాంగ సవరణను 1951 మే 10న అప్పటి 
ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అది 
జూన్‌ 18న చట్టంగా మారి అమలులోకి వచ్చింది. దాదాపు పది 
అధికరణాలలో మార్పులు చేసిన, రెండు అధికరణాలను కొత్తగా 
చేర్చిన ఈ సవరణ ద్వారా ఇంతకు ముందు చెప్పిన అధికరణం 19 
లో “రాజ్య భద్రత, విదేశాలతో మైత్రీ సంబంధాలు, సామాజిక 
శాంతిభద్రతలు, మర్యాద, నైతికత వంటి ప్రయోజనాల కోసం, 
న్యాయవ్యవస్థ ధిక్కారం, పరువునష్టం, నేరానికి పురికొల్చడం వంటి 
వాటికి సంబంధించిన అవసరాల కోసం” ప్రాథమిక హక్కుల 
అమలుపై “సహేతుకమైన ఆంక్షలు విధించడానికి” ప్రభుత్వానికి 
అధికారం ఉందని చేర్చారు. ఈ న్యాయశాస్త్ర సంక్లిష్ట పదజాలాన్ని 
సులభంగా చెప్పాలంటే, రాజ్య భద్రత, శాంతి భద్రతలు అనే కారణాల 
బూచి చూపి ప్రాథమిక హక్కులపై కత్తెర విధించవచ్చు అని ఈ 
రాజ్యాంగ సవరణ నిర్దేశించిందన్నమాట. మొట్టమొదటి రాజ్యాంగ 
సవరణ ఉద్దేశం ప్రజల హక్కులను కొల్లగొట్టడానికి ప్రభుత్వానికి ఎక్కువ 
అధికారాలు ఇవ్వడమన్నమాట. 

ఇక్కడ సందర్భవశాత్తూ ఇంకొక విచిత్రమైన విషయం గుర్తు 
చేసుకోవాలి. అమెరికాలో కూడ మొట్టమొదటి రాజ్యాంగ సవరణకు 
చాల ప్రాధాన్యత ఉంది. అమెరికన్‌ రాజ్యాంగానికి 1791లో జరిగిన 
మొట్టమొదటి సవరణ భావప్రకటనా స్వేచ్చను, పత్రికా స్వేచ్చను, 
ప్రజలకు ఉన్న సమావేశ స్వేచ్చను, తమ ఫిర్యాదులను పరిష్మరించమని 


22 





Géawo 


వీక్షణం 12 జనవరి 2022 





ప్రభుత్వాన్ని కోరే స్వేచ్చను నిషేధించడానికి, తగ్గించడానికి చట్టసభ 
ఎటువంటి చట్టాలూ చెయ్యదు అని. అంటే మొదటి అమెరికన్‌ 
రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి కచ్చితంగా వ్యతిరేకమైన స్ఫూర్తితో భారత 
రాజ్యాంగ మొదటి సవరణ జరిగింది. 

ఈ నేపథ్యంలోనే భారత అప్రజాస్వామిక చట్టాల చరిత్రను 
అధ్యయనం చేయాలి. దేశంలో కేంద్ర ప్రభుత్వానికైనా, రాష్ట్ర 
ప్రభుత్వాలకైనా అధికారం ఇచ్చేది, ఆ అధికారపు అవకాశాలనూ 
పరిమితులనూ నిర్దేశించేదీ రాజ్యాంగమే గనుక రాజ్యాంగంలో 
ఎంతమేరకు అప్రజాస్వామికత ఉందో ఆ అప్రజాస్వామికత గత ఏడు 
దశాబ్దాల పాలనలో ప్రతిబింబించింది. 

ఈ చట్టాల చరిత్ర ఆశ్చర్యకరంగా రాజ్యాంగం అమలులోకి వచ్చి 
సరిగ్గా నెల తిరగకుండానే మొదలైంది. జనవరి 26న రాజ్యాంగం 
అమలులోకి వస్తే, ఫిబ్రవరి 26న భారత ప్రభుత్వం ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ 
చట్టాన్ని అమలు లోకి తెచ్చింది. జాతి భద్రతకూ రక్షణకూ ప్రమాదం 
ఏర్పరచగల వ్యక్తులను ముందస్తుగా నిర్బంధించడానికీ, కారణం 
చెప్పకుండానే మూడు నెలల నుంచి ఏడాది వరకూ ఆ నిర్బంధాన్ని 
కొనసాగించడానికీ ప్రభుత్వానికి ఈ చట్టం అధికారం ఇచ్చింది. జాతి 
భద్రత, రక్షణ అనే ఏ అర్థమైనా చెప్పగల అస్పష్ట మాటలు వాడి, ఈ 
అక్రమ చట్టాన్ని ఎవరి మీదనైనా ప్రయోగించడానికి అవకాశం 
మిగుల్చుకున్నారు. ఈ చట్టం కింద నిర్భంధం న్యాయస్థానం ముందుకు 
రాదు, హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వ్యక్తులతో ఏర్పాటు చేసిన 
సలహా మండలి ముందు ఈ నిర్భంధం విచారణకు వస్తుంది. అప్పటికే 
జైలులో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎ కె గోపాలన్‌ ను ఈ 
చట్టం కింద మళ్లీ అరెస్టు చేస్తున్నట్టు మార్చ్‌ 1న ఆదేశాలు ఇచ్చారు. 
ఆయన ఆ ఆదేశాలను సవాల్‌ చేయగా సుప్రీం కోర్టు ఆ చట్టంలో 
ఒక నిబంధన చెల్లకపోయినా, మొత్తం చట్టం చెల్లుతుందని తీర్చు 
చెప్పింది. ఈ చట్టానికి 1969లో కాలం చెల్లిందని పాఠ్యపుస్తకాలు 
చెపుతాయి గాని, ఇప్పటికీ ఈ చట్టం కింద నిర్బంధాలు జరుగుతూనే 
ఉన్నాయి. 

బహుశా 1969లో ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం రద్దయినందువల్లనో, 
లేక అప్పటి రాజకీయ సందర్భం వల్లనో 1971లో భారత ప్రభుత్వం 
ఆంతరంగిక భద్రతా చట్టం (మేంటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ 
ఆక్ట్‌ - మీసా) అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది కూడ జాతీయ 
భద్రతా నిర్వహణ (ప్రయోజనాల కోసం, జాతీయ భద్రతకు 
భంగకరంగా ఉండబోతారని అనుమానించినవారిని నిర్భంధించడానికి 
ఉద్దేశించినదే. అంటే మరొక రకంగా ముందస్తు నిర్భంధ చట్టమే. 
అయితే ఈ చట్టాన్ని ముఖ్యంగా జాతీయ భద్రత అనే పదబంధాన్ని 
ప్రభుత్వం, పోలీసులు ఇష్టారాజ్యంగా నిర్వచించారు. పాలకపక్షానికి 
వ్యతిరేక భావాలు ఉన్నవారిని, అప్పటికి ప్రారంభమైన నక్సల్బరీ 
విప్లవోద్యమ సానుభూతిపరులను, తమకు గిట్టనివారందరినీ మీసా 
కింద నిర్భంధించడం 1971 నుంచి విచ్చలవిడిగా జరిగింది. 
ఆంధ్రప్రదేశ్‌ లో 1973లో విప్లవ రచయితలను (చెరబండరాజు, 
ఎంటి ఖాన్‌, వరవరరావు) ఈ మీసా చట్టం కిందనే అరెస్టు చేశారు. 
ఎమర్జెన్సీలో దేశ వ్యాప్తంగా ఒక లక్ష మందిని మీసా కిందనే 
నిర్బంధించారు. అలా ఎమర్జెన్సీలో మీసా కింద నిర్భంధించబడిన 
వారిలో కొందరు జనతాపార్టీ నాయకులై, 1977లో జనతా పార్టీ 
కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని చేపట్టిన తర్వాత మీసాను రద్దు చేశారు. 








విశ్వాసంగా బల్లగుద్ది చెబుతూ, ఢిల్లీలో ఒక మాట, హైదరాబాద్‌లో 
మరో మాట మాట్లాడుతూ, అక్కడ పాలాభిషేకాలు, సన్మానాలు 
చేయడం, హైదరాబాదులో కేంద్ర పాలకులపై అవాకులు చవాకులు 
మాట్లాడుతూ, అగ్గి రాజేస్తాం, ఇక కేంద్రంపై యుద్ధమే అంటూనే 
ఢిల్లీ నిర్ణయాలకు సానుకూలతను వ్యక్తం చేస్తూ ఒకవైవు, మరోవైవు 
ప్రజల దృష్టిని మరలుస్తూ, పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 
కేంద్రంపై నిందలు వేస్తూ రాష్ట్ర ప్రజల సానుభూతిని సొమ్ము 
చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండటం ముఖ్యమంత్రి గారి నైజం. 
గతంలో ఇచ్చిన వాగ్దానాలు మాటల వరకే పరిమితం అయ్యాయి, 
కానీ ఏనాడు ఆచరణలోకి రాలేదు. మాటలు కోటలు దాటుతాయి 
కాని చేతులు గుమ్మాలు దాటవు. కెసిఆర్‌ హామీలలో విశ్వసనీయత 
లేదు. గత ఏడు సంవత్సరాలుగా స్వయంగా ముఖ్యమంత్రి గారు 
వివిధ సభలలో, అసెంబ్లీలో, ఎన్నికల మేనిఫెస్టో సందర్భంలో 
ప్రకటించిన హామీలు ఏమేరకు అమలు అయ్యాయో, నెరవేరాయో 
మచ్చుకు కొన్నింటిని పరిశీలిద్దాం... 


డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ నిర్మాణం 

2014లో 32 పేజీల, 2018లో పదహారు పేజీల ఎన్నికల 
మేనిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ (ప్రజలకు హామీల వర్షం 
కురిపించారు. ఇంట్లో ఆలుమగలు కాపురం చేయడం కష్టం. అల్లుడు, 
బిడ్డ వస్తే తలదాచుకునేది ఎలా? గత పాలకులు ఇరుకైన ఇళ్లను 
పేదలకు ఇచ్చారని, తెరాస అధికారంలోకి రాగానే డబుల్‌ బెడ్‌ రూమ్‌ 
ఇండ్లను నిర్మించి ఇస్తామని రెండు దఫాల ఎన్నికలలో ఇచ్చిన హామీ 
ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. నేను వస్తే నాకు కోడిని 
కొయ్యాలి, కల్లు తేవాలే, దావత్‌ ఇవ్వాలి అని 2015 వరంగల్‌ 
సభలో హామీ ఇచ్చి ఆరున్నర సంవత్సరాలు పూర్తి గావస్తున్నప్పటికీ 
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇవ్వలేకపోయారు. 2014లో 
నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం 26.31 లక్షల మంది ఇల్లు లేని 
నిరుపేదలు రాష్ట్రంలో ఉన్నారని తెలిపిన ప్రభుత్వం, కనీస అవసరమైన 
ఇళ్లను నిర్మించి పేదలకు అందించడంలో విఫలమయ్యారు. పైగా 
కేంద్రం 2 లక్షల 11 వేల ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు 
చేస్తే అర్హత ఉన్న లబ్దిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం 
సమర్శించకుండా నిర్లక్ష్యం వహించడం ప్రజా ప్రగతికి నిరోధం.... 

దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో దెబ్బతిన్నా పట్టభద్రుల ఎంఎల్‌సి 
ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఎన్నికలలో గెలవడానికి కారణం 
ముఖ్యమంత్రి హామీలు.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా 
ఏప్రిల్‌ 14, 2021 హాలియా బహిరంగ సభలో అనేక హామీల 
వరాల జల్లు కురిపించారు. 2018 నవంబర్‌ 27న ఇదే హాలియాలో 
జరిగిన బహిరంగ సభలో కూడా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా హామీల 
పర్వం కొనసాగింది. మొత్తం 134 [గ్రామ వంచాయతీలకు 
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుండి గ్రామానికి 20 లక్షల చొప్పున 
ఇస్తామని, ప్రతి మండలానికి 380 లక్షల చొప్పున, నేరేడుచర్ల 
మున్సిపాలిటీకి 15 కోట్లు, హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ 25 కోట్లు 
మంజూరు చేసి జిఓలు విడుదల చేసినను, నిధులు విడుదల 
చేయలేదు. అలాగే ఇరిగేషన్‌ భూముల సమస్య పరిష్కారం, ఇండ్లు 


[5 





త్రాంతీయం 


వీక్షణం 12 జనవరి 2022 





నిర్మించుకున్న వారికి పట్టాలు ఇస్తామని, నందికొండలో డిగ్రీ కళాశాల, 
హాలియాలో షాదీఖానా, కబరిస్తాన్‌ నిర్మాణం (ప్రతి ఒక్కరికి రేషన్‌ 
కార్డు పింఛను, ఇఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు లాంటి హామీలు కురిపించి 
గెలుపొందిన తర్వాత వాటి ఊసెత్తక పోవడం ఏరు దాటే దాకా ఓడ 
మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య చందమే.... 


ఉద్యోగ నియామకాలు 

నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాధాన్యాలుగా రగిలిన తెలంగాణ 
ఉద్యమం 60 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నను, ప్రజలు, 
విద్యార్థులు స్వవ్నించిన స్వరాష్ట్ర ఏర్పాటుతో తమ ఆశయాలు 
ఫలించలేదని, ఉద్యోగ నియామకాలు ఆశించిన మేరకు లేవని 
ఆందోళనతో, వయసు భారమైపోతున్నా, ఉద్యోగాలు లభించడం 
లేదని నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకం. 
ఉద్యమకాలంలో లక్షల ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు 
దక్కుతాయని, ఇంటికో ఉద్యోగం లభిస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం 
కృషి చేస్తుందని డంకా భజాయించిన ప్రభుత్వం, అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి 
హామీ ఇవ్వలేదని అబద్దాలాడి దాటవేయడం ఇబ్బందికరం. ఏడేళ్ల 
కాలంలో ఒకే ఒక టిఆర్‌టి వేసి అందులో కొన్ని పోస్టులకు మాత్రమే 
అభ్యర్థులను నియమించి పూర్తిస్థాయిలో ప్రకటించిన పోస్టులను సైతం 
నింపక పోవడం వల్ల, పరీక్ష రాసి అర్హత సాధించిన, నియామక పత్రం 
అందకపోవడంతో నిరుద్యోగులు రాష్ట కార్యాలయాల చుట్టూ 
సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉండడం విధితమే. విద్యాశాఖలో ఉ 
పాధ్యాయ ఖాళీలు 39093 ఉన్నప్పటికీ, వాటిని నింపకుండా నిరక్వం 
చేయడంతో ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు నిరాశా 
నిస్ఫృహలతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల 80 వేలకు పైగా ఉద్యోగ 
ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిన 
ప్రకటనలు ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. 


దళితబంధు పథకం 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో గత పాలకులు 
దళితులను నిర్లక్ష్యం చేశారని, వారి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో 
వ్యవహరించలేదని తెలంగాణ ర్యాష్ట్ర ప్రభుత్వం దళితులకు 
మూడెకరాల భూమి అందజేసి వారినీ అభివృద్ధి పథంలోకి 
తీసుకెళ్తుందని, అంబేద్మర్‌ ఆశయాలను కొనసాగిస్తామని ఇచ్చిన 
హామీని, దళితున్ని ముఖ్యమంత్రిగా చేస్తానని రాష్ట్ర అభివృద్ధి పట్ల, 
నంక్షేమం పట్ల నేను కావలా కుక్కలాగా ఉండి తెలంగాణ 
ప్రయోజనాలను కాపాడుతానని ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, 
హుజురాబాద్‌ ఎన్నికల లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశ 
పెట్టడం, రాష్టంలో 119 నియోజక వర్గాలలో ఒక్కో నియోజక వర్గంలో 
100 దళిత కుటుంబాల చొప్పున మొత్తం 11,900 కుటుంబాలకు 
ఆర్థిక సాయం అందిస్తామని ఈ యేడాది ఆగస్టులో ప్రకటించింది. 
హుజురాబాద్‌ ఎన్నికల ముందు ఒక్కో నియోజకవర్గంలో వంద దళిత 
కుటుంబాలను ఎంపిక చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత అన్ని 
దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని, ఈ ఏడాది 
నవంబర్‌ 4 నుంచి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి డిసెంబర్‌ 








కాని 1980లో తిరిగి అధికారంలోకి రాగానే ఇందిరాగాంధీ 
జాతీయ భద్రతా చట్టం (నేషనల్‌ సెక్యూరిటీ ఆక్ట్‌ - నాసా) పేరుతో 
మీసా నిబంధనలతోనే మరొక ముందస్తు నిర్బంధ చట్టాన్ని ప్రవేశ 
పెట్టారు. ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా ఎందరో కార్మిక 
నాయకులను, విప్లవోద్యమ నాయకులను, (ప్రతిపక్ష నాయకులను 
కూడ నిర్బంధించారు. 

ఖలిస్తాన్‌ ఉద్యమం, స్వర్ణదేవాలయం మీద సైనికదాడి, ఇందిరా 
గాందీ హత్యల నేపథ్యంలో అధికారానికి వచ్చిన రాజీవ్‌ గాంధీ 
1985లో తీవ్రవాద, విచ్చిన్నకర కార్యకలాపాల నిరోధ చట్టం (టెర్రరిస్ట్‌ 
అండ్‌ డిస్రప్టివ్‌ ఆక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ ఆక్ట్‌ - టాడా) పేరుతో ఒక చట్టం 
తీసుకువచ్చారు. ఈ చట్టపు ప్రకటిత లక్ష్యం పంజాబ్‌ లో ఖలిస్తానీ 
తీవ్రవాదాన్ని అణచివేయడం కాగా, ఈ చట్టం అతి ఎక్కువ మంది 
మీద, విచ్చలవిడిగా ప్రయోగించబడినది మాత్రం గుజరాత్‌, 
ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో. కేంద్ర ప్రభుత్వ విధానాలను 
వ్యతిరేకించడంలో భాగంగా పార్లమెంటులో ఈ చట్టాన్ని వ్యతిరేకించిన 
తెలుగుదేశం పార్టీ, రాష్ట్రానికి వచ్చేసరికి ఈ చట్టాన్ని అతి ఎక్కువగా 
వాడి, తన “ఆట, పాట, మాట బంద్‌ నిర్బంధకాలంలో వేలాది 
మంది మీద టాడా కేసులు పెట్టింది. ప్రకటిత లక్ష్యాన్ని పక్కన పెట్టి, 
దేశవ్యాప్తంగా విపరీతంగా దుర్వినియోగం అయినందువల్ల, వేలాది 
మంది నిరపరాధులు టాడా బాధితులు అయినందువల్ల దేశవ్యాప్తంగా 
పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది. దానితో ప్రభుత్వానికి ఈ చట్టాన్ని 
ఉపసంహరించక తప్పని స్థితి వచ్చింది. ఒక ప్రత్యేక చట్టంగా ఇది 
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపుకు పార్లమెంటులో 
ఆమోదం పొందవలసి ఉండగా, 1993 పొడిగింవు తర్వాత, 
1995లో పొడిగించకుండా అది సహజ మరణం పొందేలా చూశారు. 

కాని ముందస్తు నిర్భంధ చట్టాలు, ప్రజల హక్కులను కాలరాచే 
క్రూర చట్టాలు లేకుండా కొద్ది సంవత్సరాలు గడపడం కూడ భారత 
పాలకవర్గాలకు కష్టం. పిడి చట్టం, మీసా, నాసా, టాడాలను మించిన 
క్రూరమైన చట్టాన్ని తెవాలని ఉవ్విళ్లూరుతున్న భారత పాలకవర్గాలకు 
2001 సెప్టెంబర్‌ న్యూయార్క్‌ వరల్డ్‌ (ట్రేడ్‌ సెంటర్‌ మీద దాడి ఒక 
అవకాశం ఇచ్చింది. ఆ దాడి తర్వాత తీవ్రవాదం మీద యుద్ధం 
పేరుతో, “మావైపు ఉండకపోతే తీవ్రవాదులవైపు ఉన్నట్టే” అని జార్జి 
బుష్‌ చేసిన ఉన్మాద 'పేలాపనలతో గొంతు కలిపే భారతీయ జనతా 
పార్టీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉంది. అమెరికా ప్రభుత్వం 
ప్రకటించిన తీవ్రవాద సంస్థల జావీతాను యథాతథంగా ఆమోదించి, 
తమ వంతు కూడ కలిపి, ప్రజా ఉద్యమాల మీద, ప్రజల మీద 
విరుచుకు పడడానికి తొందరపడుతున్న భాజపాకు 2001 డిసెంబర్‌ 
లో పార్లమెంటు మీద దాడి అనే అబద్ధపు బూచి ఉపయోగపడింది. 
మళ్లీ పార్లమెంటు సమావేశం అయ్యేదాకా కూడ ఆగకుండా వెంటనే 
ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజం ఆర్టినెన్స్‌ (పోటో) పేరుతో ఆర్టినెన్స్‌ జారీ 
చేశారు. దాన్ని 2002 లో చట్టంగా (ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజం ఆక్ట్‌ - 
పోటా) తీసుకువచ్చారు. ఇది కూడ ప్రకటిత లక్ష్యం మీద కాకుండా, 
ప్రకటిత లక్ష్యం మీద కన్న ఎక్కువగా ప్రజా ఉద్యమాల నాయకుల 
మీద, ప్రత్యామ్నాయ భావాల మీద ఎక్కుపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌ లో 
విప్లవ కవి రివేరాను పోటా కింద నిర్బంధించారు. ఈ చట్టం 
తయారైన దుర్మార్గ పద్ధతి వల్ల, విపరీతంగా జరిగిన దుర్వినియోగం 
వల్ల ఈ చట్టానికి కూడ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. 





దేీయం 


విక్షణం 14 జనవరి 2022 





ఆ నిరసనను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ, యునైటెడ్‌ 
ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ తాము 2004 ఎన్నికల్లో అధికారానికి వస్తే ఈ 
చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు. 2004 మేలో 
జరిగిన ఎన్నికల్లో అధికారానికి వచ్చాక సెప్టెంబర్‌ లో పోటాను ఎత్తి 
వేశారు. 

ఈ చట్టాలు కాక అప్పటికి గడిచిన యాబై సంవత్సరాలలో భారత 
ప్రభుత్వం ముందస్తు అరెస్టుకూ, కారణాలు చూపనక్కరలేని, 
న్యాయసమీక్షకు వెళ్లని నిర్బంధాలకూ, ప్రజల మీద విచ్చలవిడి 
కాల్చులకూ అవకాశమిచ్చే అనేక క్రూరచట్టాలను ప్రవేశపెట్టింది. డిఫెన్స్‌ 
ఆఫ్‌ ఇండియా రూల్న్న్‌ 1962, ఫారిన్‌ ఎక్స్‌ చేంజ్‌ కన్సర్వేషన్‌ అండ్‌ 
ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మగ్లింగ్‌ ఆక్టివిటీస్‌ ఆక్ట్‌ (కొఫెపోసా) 1974, ప్రివెన్షన్‌ 
ఆఫ్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ అండ్‌ మేంటెనెన్స్‌ ఆఫ్‌ సప్లైస్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ 
కమాడిటీస్‌ ఆక్ట్‌, 1980, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫిక్‌ ఇన్‌ నార్మోటిక్‌ 
అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌ స్టేన్సెస్‌ ఆక్ట్‌ 1988, సాయుధ దళాల ప్రత్యేక 
అధికారాల చట్టం 1958 వంటి అనేక చట్టాలు అలా వచ్చాయి. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాలను చూసి కొంత, శాంతి 
భద్రతలు రాష్ట జాబితాలో ఉన్నాయనే కారణంతో కొంత అనేక రాష్ట 
ప్రభుత్వాలు కూడ ఇటువంటి క్రూర చట్టాలను, ఇంతకన్న దారుణమైన 
చట్టాలను కూడ తమ తమ రాష్ట్రాలలో అమలులోకి తెచ్చాయి. (ప్రస్తుతం 
ఎన్నో రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన ప్రజా 
భద్రతా చట్టాలు, కల్లోలిత ప్రాంతాల చట్టాలు, పోలీసు చట్టాలు 
అమలులో ఉన్నాయి. మహారాష్ట్రలో మహారాష్ట కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ 
(క్రైమ్స్‌ ఆక్ట్‌ 1999, జమ్మూ కశ్మీర్‌ లో జమ్మూ కశ్మీర్‌ సాయుధ 
దళాల ప్రత్యేక అధికారాల చట్టం వంటి చట్టాలు ఉన్నాయి. 

వీటిలో కొన్ని చట్టాల పేర్లు, నిబంధనలు ఏదో అత్యవసర 
సామాజిక అవసరాన్ని తీర్చడానికి వచ్చిన భ్రమ కల్పిస్తాయి గాని ఏ 
ఒక్క చట్టమూ ఆ ప్రకటిత లక్ష్యాల దిశగా పనిచేయలేదు. రాజకీయ, 
వ్యాపార ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి, వేధించడానికి, 
మొత్తంగా సమాజంలో భయోత్సాతం సృష్టించడానికి మాత్రమే ఈ 
చట్టాలను అధికారంలో ఉన్నవారు వాడుకుంటున్నారు. 

ఈ అన్ని నిరంకుశమైన చట్టాలలోకీ అత్యంత దుర్మార్గమైనది 
ప్రన్తుతం పాలకులు వివరీతంగా వాడుతున్న చట్టవ్యతిరేక 
కార్యకలాపాల నిరోధ చట్టం (అన్‌ లా ఫుల్‌ ఆక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ ఆక్ట్‌ 
- యుఎపిఎ). పిడి చట్టం, మీసా, నాసా, టాడా, పోటా వంటి 
చట్టాలకూ దీనికీ ఒక ప్రధానమైన తేడా ఉంది. అవన్నీ ప్రత్యేకమైన 
సందర్భం కోసం వచ్చిన చట్టాలు గనుక వాటికి నిర్ణీత కాలవ్యవధి 
ఉంటుంది. ఆ వ్యవధి పూర్తవగానే వాటిని మళ్లీ పొడిగించవలసి 
ఉంటుంది. లేకపోతే వాటికి కాలం చెల్లిపోతుంది. కాని యుఎపిఎ 
ఒక శాశ్వత చట్టం. దానికి కాలవ్యవధి లేదు. దాన్ని 1967లో 
ప్రవేశపెట్టారు. గడిచిన యాబై నాలుగు సంవత్సరాలలో దానికి 
ఆరుసార్లు సవరణలు చేసి దాని కోరలకు పదును పెట్టారు. ఆ 
సవరణల ద్వారా ఇది మీసా, టాడా, పోటాలలోని అత్యంత 
దుర్మార్గమైన నిబంధనలన్నిటినీ తనలో జీర్ణం చేసుకున్నది. 2004 
లో పోటాను రద్దు చేసిన యుపిఎ ప్రభుత్వం, ఈ 1967 చట్టానికి 
2008లో దారుణమైన సవరణలు చేసి, సమాజం మీదికి వదిలింది. 
అన్నిటికన్న ముఖ్యంగా ఇది చర్యను, ఘటనను, పనిని మాత్రమే 
కాక, మాటను, రచనను, భావ ప్రకటనను, ఆలోచనను, ఉద్దేశాన్ని 


23 








కూడ నేరంగా ప్రకటిస్తున్నది. ఈ చట్టం సంఘాలను నిషేధించి, 
వాటిని చట్టవ్యతిరేక సంస్థలుగా, తీవ్రవాద సంస్థలుగా ప్రకటిస్తున్నది. 
2019 సవరణల తర్వాత ఈ చట్టం విడిగా వ్యక్తులను కూడ 
చట్టవ్యతిరేక వ్యక్తులుగా, తీవ్రవాదులుగా ముద్రవేసి జైలు పాలు 
చేయడానికి అవకాశం ఇస్తున్నది. అంటే రాజ్యాంగ అధికరణం 19లో 
హామీ ఇచ్చిన అన్ని ప్రాథమిక హక్కుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. 

అసలు ఈ చట్టం చట్టవ్యతిరేక, తీవ్రవాద కార్యకలాపాలకు ఇచ్చిన 
నిర్వచనమే అత్యంత దుర్మార్గమైనది. ఈ చట్టం ప్రకారం, “ఒక వ్యక్తి, 
సంస్థ తన చర్య ద్వారా, నోటిమాట లేదా రాత లేదా సైగలు లేదా 
దృశ్యరూపకంగా లేదా మరే విధంగానైనా భారత సార్వభౌమాధికారాన్ని, 
దేశ సమగ్రతను తప్పుపట్టినా, ప్రశ్నించినా, భంగపరిచినా, లేదా 
భంగపరిచే ఉద్దేశం ప్రకటించినా, దేశానికి వ్యతిరేకంగా అసంతృప్తి 
లేవనెత్తడానికి ప్రయత్నించినా, ఆ ఉద్దేశం ఉన్నా దేశంలోని ఏదైనా 
ఒక భాగం విడిపోవాలనే ఆలోచనను సమర్థించినా, సమర్థించే ఉద్దేశం 
ఉన్నా అది చట్టవ్యతిరేక కార్యకలాపం” అవుతుంది. 

ఈ నిర్వచనం లోని సువిశాల అర్థాన్ని బట్టి చూస్తే భారత భౌగోలిక 
అంశాల గురించి గాని, చరిత్ర గురించి గాని, పాలన గురించి గాని 
విద్యా సంబంధమైన చర్చలు, విశ్లేషణలు, వివాదాలు, అసలు ఆ 
విషయాలు మాట్లాడడమే చట్టవ్యతిరేక కార్యకలాపాలు అయిపోతాయి. 
భూగోళ శాస్తం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం 
వంటి పాఠ్యాంశాల పాఠ్య పుస్తకాల్లో చాలా భాగం చట్ట వ్యతిరేక 
కార్యకలాపాలు అయిపోతాయి. వార్తా పత్రికల సంపాదకీయ పుటలు, 
రాజకీయ పత్రికా రచన సమస్తమూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు 
అయిపోతాయి. అప్పుడిక పాలకులు, పోలీసులు ఆ రచనల్లో తమకు 
నచ్చని దాన్ని ఎంచుకుని, ఆ రచయిత మీద యుఎపిఎ కేసు నమోదు 
చేయడానికి వీలవుతుంది. 

ఇదంతా రచనకు సంబంధించి కాగా, ఈ నిర్వచనంలో మాట, 
సైగ, దృశ్యరూపం అని కూడా చేర్చారు గనుక, మరే రూపంగానైనా 
అని భవిష్యత్తులో రానున్న సమాచార సాధానాలను కూడా చేర్చారు 
గనుక ఈ చట్టం దేశంలో ప్రతి ఒక్కరినీ నిందితులనూ నేరస్తులనూ 
చేయగలుగుతుంది. “సమర్ధించినా, సమర్థించే ఉద్దేశం ఉన్నా” అనే 
మాటలు మరింత (ప్రమాదకరమైనవి. “చట్టవ్యతిరేకం” అని 
నిర్వచించిన అభిప్రాయాలను వినడం, చదవడం, కొని ఇంట్లో 
పెట్టుకోవడం కూడా “సమర్థించడం” కిందికి రావచ్చు. చివరికి సోషల్‌ 
మీడియాలో ఆ అభిప్రాయాలకు లైక్‌ కొట్టడం, ఫార్వర్డ్‌ చేయడం 
కూడా “సమర్థించడం” కిందికి రావచ్చు. అంటే సంఘ్‌ పరివార్‌ 
పాలనలో సరిగ్గా జార్జి బుష్‌ అన్నట్టుగా సంధు పరివార్‌ తో 
లేనివాళ్లందరినీ యుఎపిఎ నిందితులుగా, నేరస్తులుగా మార్చవచ్చు. 

అయితే ఇంత దుర్మార్గమైన నిర్వచనాన్ని తయారు చేసినది సంఘ్‌ 
పరివార్‌ కాదు, అంతకు ముందే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం లోనే 
సరిగ్గా టాడాలో ఇచ్చిన నిర్వచనాన్నే యుఎపిఎకు కలుపుతూ సవరణ 
తీసుకొచ్చారు. 

ఆ నిరంకుశ, దుర్మార్గ నిర్వచనం అలా ఉండగా, ఆ నిర్వచనం 
ఆధారంగా ఒక వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకు పంపితే కేసు విచారణ 
పూర్తయి, నిర్గోషిగా విడుదల అయ్యేవరకూ జైలులోనే నిర్బంధించి 
ఉంచడానికి కూడా ఈ చట్టం మార్గం సుగమం చేసింది. 


24 





Géawo 


వీక్షణం 12 జనవరి 2022 





సాధారణంగా భారత శిక్షా సృృతి లోని ఏ సెక్షన్‌ కిందనైనా ఎవరి 
మీదనైనా నేరం ఆరోపించి అరెస్టు చేసి జైలుకు పంపితే 60 లేదా 
90 రోజుల లోపల వారు ఏ నేరం చేశారో, ఆ నేరం చేశారనడానికి 
సాక్ష్యాధారాలేమిటో దర్యాప పూర్తి చేసి, అభియోగపత్రం (చార్జిషీట్‌) 
న్యాయస్థానం ముందు పెట్టవలసి ఉంటుంది. అలా చార్జిషీట్‌ 
పెట్టకపోతే 61వ/91వ రోజున ఆ నిందితుడికి యథావిధిగా బెయిల్‌ 
మంజూరవుతుంది. దాన్ని డీఫాల్ట్‌ బెయిల్‌ అంటారు. కాని యుఎపిఎ 
ఈ కాల వ్యవధిని 180 రోజులకు పెంచింది. కాకపోతే 90 రోజులు 
గడవకముందే, తమ దర్యాప్తు ఆలస్యం అవుతున్నదని, కనుక మరొక 
90 రోజుల వ్యవధి కావాలని పోలీసు దర్యాప్తు అధికారి పబ్లిక్‌ 
ప్రాసిక్యూటర్‌ కు లేఖ ఇవ్వాలని, ప్రాసిక్యూటర్‌ ఆ లేఖ సరిగ్గా 
ఉన్నదో లేదో పరిశీలించి న్యాయమూర్తికి ఇవ్వాలని, న్యాయమూర్తి 
పరిశీలించి అది ఆమోదయోగ్యమో కాదో తేల్చి గడువు పొడిగించాలని 
చట్టంలో రాశారు. ఈ “పరిశీలన” అనే దానికి వ్యవధి ఇవ్వకుండా, 
అపహాస్యం చేస్తూ, ప్రాసిక్యూటర్‌ ఆమోదం, న్యాయమూర్తి ఆమోదం 
క్షణాల్లో జరిగిపోతున్నాయి. 

యుఎవిఎ కేనుల్లో నిందితులకు బెయిల్‌ నిబంధనలను 
మామూలుకంటె చాలా కఠినతరం చేశారు. మామూలుగా 
భారతదేశంలో అమలయ్యే న్యాయశాస్త్రంలో “నేరం రుజువయ్యేవరకూ 
నిందితులు నిరపరాధులే” అనే సూత్రాన్ని, బెయిల్‌ సాధారణం, జైలు 
అసాధారణం” అనే సూత్రాన్ని ఈ చట్టం తలకిందులు చేసింది. 

2008లో చేసిన సవరణ (ప్రకారం పోలీసులు సమర్పించిన 
సాక్ష్యాధారాల మీద విచారణ జరపక ముందే ఆ సాక్ష్యాధారాలు 
సరైనవేనని భావించిన న్యాయస్థానం నిందితుడిని నేరస్తుడిగా 
భావించవచ్చు. ఇది సహజ న్యాయసూత్రానికి విరుద్ధం. ఎవరి మీదైనా 
పోలీసులు ఏ ఆరోపణైనా చేయవచ్చు, దానికి తగిన “సాక్ష్యాధారాలు” 
అని ఏవో సమర్పించవచ్చు. వాటిమీద కూలంకషమైన విచారణ 
జరిగి, “స్థిరపరచిన పద్ధతిలో” “సకారణమైన సందేహానికి తావు 
లేని రీతిలో” నిర్ధారణ జరిగితేనే నేరం రుజువు అయినట్టు అని 
న్యాయశాస్త్రం, భారత న్యాయవ్యవస్థ సంప్రదాయం ఇంతకాలమూ 
చెపుతున్నాయి. యుఎపిఎ దాన్ని తారుమారు చేసింది. 

అలాగే, ఎవరి మీదనైనా నేరారోపణ జరిగినంత మాత్రాన ఆ 
ఆరోపణ మీద విచారణ పూర్తయి నిర్గోషిగా తేలేవరకూ జైలులో 
ఉంచాలనేది సహజ న్యాయసూక్రాలకు విరుద్ధం. అసలు అరెస్తు చేసేదే 
న్యాయవిచారణకు అందుబాటులో ఉండడం కోసం మాత్రమే గనుక, 
అలా అందుబాటులో ఉంటారని నమ్మకం ఉంటే నిందితులను జైలులో 
ఉంచనక్కరలేదని న్యాయశాస్త్రం చెపుతుంది. సుప్రీం కోర్టు 
న్యాయమూర్తి వి ఆర్‌ కృష్ణ అయ్యర్‌ 1977లో ఇచ్చిన ఒక 
చరిత్రాత్మకమైన తీర్పులో “బెయిల్‌ సాధారణం, జైలు అసాధారణం” 
అని ఒక న్యాయసూత్రాన్ని స్థాపించారు. నిందితులు న్యాయవిచారణను 
తప్పించుకునే అవకాశం, విదెశాలకు పారిపోయే అవకాశం, సాక్షులను 
బెదిరించి న్యాయవిచారణకు అవరోధాలు కల్పించే అవకాశం 
ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలోనూ బెయిల్‌ ఇచ్చి 
విడుదల చేయాలని తీర్పు చెప్పారు. 

కానీ యుఎపిఎ లో సెక్షన్‌ 43 డి (5) అనే 2008 సవరణ 
ప్రకారం, నిందితులకు బెయిల్‌ మీద రెండు షరతులు విధించారు. 








నిందితుల బెయిల్‌ దరఖాస్తు మీద అభిప్రాయం చెప్పే హక్కు 
ప్రాసిక్యూటర్‌ కు ఇవ్వాలనేది ఒక షరతు. కేస్‌ డైరీని, తన ముందున్న 
సమాచారాన్ని చూసి, నిందితులకు నేరంతో సంబంధం ఉన్నదని 
న్యాయస్థానం “ప్రాథమిక నిర్ధారణ”కు వస్తే బెయిల్‌ నిరాకరించ 
వచ్చునని రెండో షరతు. 

నిజానికి ఇవి రెండూ హోాన్యాస్పదమైన, అనవసరమైన, 
అనుచితమైన, క్రూరమైన షరతులు. మొదటి షరతు అయిన 
ప్రాసిక్యూటర్‌ అభిప్రాయం అనేది అర్థ రహితమైనది. భారత శిక్షా 
స్కృతి కింద, ఇతర చట్టాల కింద నమోదయ్యే ఎ కేసులోనైనా, 
నిందితులు బెయిల్‌ దరఖాస్తు పెట్టుకోగానే, తప్పనిసరిగా ప్రాసిక్యూటర్‌ 
తన అభ్యంతరాలు చెపుతూ కౌంటర్‌ వేస్తారు. ఏ బెయిల్‌ దరఖాస్తునూ 
ప్రాసిక్యూటర్లు యథాతథంగా ఆమోదించరు. అందువల్ల అసలు 
“ప్రాసిక్యూటర్‌ అభిప్రాయం తెలుసుకోవాలి అని ప్రత్యేకంగా చట్టంలో 
నిర్దేశించడమే అనవసరం, అర్థరహితం, హాస్యాస్పదం. నిజానికి 
మామూలు కేసుల్లో జరిగినట్టుగానే ప్రాసిక్యూటర్‌ అభిప్రాయం ఎలా 
ఉన్నప్పటికీ, కేసును బట్టి, న్యాయశాస్త్ర సూత్రాలను బట్టి న్యాయమూర్తి 
బెయిల్‌ ఇవ్వవచ్చు. కాని ఇక్కడ “ప్రాసిక్యూటర్‌ అభిప్రాయం చెప్పే 
అవకాశం ఇవ్వకుండా బెయిల్‌ ఇవ్వకూడదు” అని ప్రత్యేకంగా 
రాసేసరికి, దాన్ని ప్రాసిక్యూటర్ల అనుమతి లేకుండా బెయిల్‌ 
ఇవ్వగూడదు అని ప్రాసిక్యూటర్లు తప్పుడు అర్థం చెపుతున్నారు. చాల 
చోట్ల న్యాయమూర్తులు కూడా ఆ తవుడు వ్యాఖ్యానాన్ని 
ఆమోదిస్తున్నారు. ప్రాసిక్యూటర్లు ఎప్పటికీ అనుమతి ఇవ్వరు గనుక 
యుఎపిఎ కేసుల నిందితులకు ఎప్పటికీ బెయిల్‌ రాదు అనే దారుణ 
స్థితి నెలకొంది. 

అలాగే, ప్రాథమికంగా (పైమాఫసీ) నిందితులు నేరస్తులే అని 
న్యాయమూర్తి భావిస్తే బెయిల్‌ ఇవ్వకుండా ఉండవచ్చుననే రెండో 
షరతు పూర్తిగా తలకిందుల న్యాయం, క్రూరమైన న్యాయం. విచారణే 
జరగకుండా, పోలీసులు సాక్ష్యాధారాలు, చార్జిషీట్‌ సమర్పించకుండా, 
డిఫెన్స్‌ న్యాయవాదులు ఆ సాక్ష్యాధారాల మీద, చార్జిషీట్‌ మీద తమ 
వాదనలు వినిపించకుండా, సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయకుండా, 
ఒక్కమాటలో చెప్పాలంటే, “చట్టం నిర్దేశించిన పద్ధతుల ప్రకారం 
న్యాయ విచారణ” ఎంతమాత్రం జరగకుండా ఒకరు నేరస్తులో కాదో, 
పాథమికంగా గాని, అంతిమంగా గాని తేల్చి చెప్పగల శక్తి 
న్యాయమూర్తికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ న్యాయమూర్తి చేతిలో 
అదృశ్యశక్తిగా మంత్రదండమో, దివ్యదృష్టో ఉంటుందని యుఎపిఎ 
రచయితలు భావించారా? 

పోలీసుల, ప్రాసిక్యూటర్ల, న్యాయమూర్తుల ఇష్టాయిష్టాలు, ముందే 
ఏర్పడి ఉన్న అభిప్రాయ దురభిప్రాయాలు, భావజాలాలు, 
ప్రభుత్వాధికారంలో ఉన్నవారి ఒత్తిళ్లు యుఎపిఎ నిందితులకు బెయిల్‌ 
ఇవ్వడానికి అడ్డు పడవచ్చునని ఈ రెండు షరతుల అసలు అర్థం. 
దీన్ని భూస్వామ్య, రాచరిక అంతిమ తీర్చు పద్ధతి అంటారు గాని 
ఆధునిక ప్రజాస్వామిక పాలన అనీ, చట్టానికి లోబడిన పాలన అవనీ, 
చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని అమలు చేసే 
పాలన అనీ అనడానికి వీలు లేదు. 

యుఎపిఎ నిందితుడు కావడం వల్ల బెయిల్‌ రాకుండా పదకొండు 
సంవత్సరాలు జైలులో గడిపి, చివరికి నిర్గోషిగా విడుదలైన కళ్ళీరీ 





Géawo 


విక్షణం 14 జనవరి 2022 





బషీర్‌ అహ్మాద్‌ ఉన్నాడు. విచారణ (ప్రారంభం కాకుండానే 
నాలుగేళ్లు, ఐదేళ్లు జైళ్లలో గడిపి, ఇంకా విచారణ కోసం ఎదురు 
చూస్తున్న వేలాది మంది ఖైదీలున్నారు. విచారణ ప్రారంభం 
కాకుండానే జైలులోనే ఆరోగ్యం చెడిపోయి మరణానికి చేరువైన 
వాళ్లున్నారు. యుఎపిఎ కేసు కావడం వల్లనే బెయిల్‌ దొరకక, జైలులో 
అనారోగ్యంతో మరణించిన ఫాదర్‌ స్టాన్‌ స్వామి ఉన్నారు. అంటే 
యుఎపిఎ కేసులో నిందితులు కావడం అంటే విచారణ లేకుండానే, 
విచారణ పూర్తయి నిర్దోషిగా రుజువైనా ఈలోగానే న్యాయస్థానం 
విధించకుండానే యావజ్జీవ శిక్షో మరణ శిక్షో అనుభవించడం 
అన్నమాట. 

అసలు చట్టమే ఇంత దుర్మార్గంగా ఉండగా, అది లక్ష్యంగా 
చేసుకున్న వ్యక్తుల విషయంలోనూ, దాన్ని ఎడాపెడా వాడడంలోనూ 
చాల ఎక్కువ దుర్వినియోగం కూడా ఉంది. అసలు వినియోగమే 
నిరంకుశత్వం కాగా, దుర్వినియోగం మరింత నిరంకుశత్వానికి దారి 
తీస్తున్నది. నిజంగా ఇవాళ భారత సమాజంలో సంఘ్‌ పరివార్‌ 
శక్తులే నిజమైన చట్టవ్యతిరేకులుగా, తీవవాదులుగా, 
పాంసావాదులుగా, నమాజంలో విష విద్వేష బీజాలు 
నాటుతున్నవారుగా ఉండగా, ఈ చట్టాన్ని ప్రకటిత లక్ష్యాల ప్రకారమైతే 
సంఘ్‌ పరివార్‌ శక్తుల మీదనే ప్రయోగించాలి. కాని ఈ చట్టం 
కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, కేసుల్లో నిందితులుగా 
చూపబడుతున్నవారు, జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్నవారు పాలక 
పక్షానికి ప్రత్యర్థులు, భిన్నాభిప్రాయాలు ఉన్నవారు మాత్రమే. ఇందులో 
ముస్లింలు, విద్యార్థులు, ఆదివాసులు, విప్లవోద్యమ సానుభూతిపరులు, 
సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఉన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టానికీ, జాతీయ పౌర పట్టికకూ వ్యతిరేకంగా 
ఉద్యమించిన సామాజిక కార్యకర్తల మీద, జామియా మిలియా, 
జెఎన్‌యు విద్యార్థులతో సహా ఎందరో విద్యార్థుల మీద యుఎపిఎ 
కేసులు బనాయించారు. సిఎఎ వ్యతిరేక ఆందోళనను అణచివేయడానికి 
ఈశాన్య ఢిల్లీలో తామే మత కల్లోలాలు సృష్టించి, బాధితుల మీదనే, 
బాధితులకు సహాయం చేసినవారి మీద యుఎపిఎ కేసులు 
బనాయించారు. భీమా కోరేగాం ఉత్సవాల సందర్భంగా అల్లర్లు 
సృష్టించిన హిందూ తీవ్రవాదులను వదిలి, ఆ సాకుతో దేశవ్యాప్తంగా 
హక్కుల కార్యకర్తల మీద, రచయితల మీద, జనమేధావుల మీద 
యుఎపిఎ కేసు బనాయించారు. ఉత్తరప్రదేశ్‌ లో దళిత బాలిక మీద 
జరిగిన సామూహిక అత్యాచారం వార్త వివరాలు సేకరించడానికి 
వెళ్తున్న జర్నలిస్టు సిద్ధిఖ్‌ కప్పన్‌ మీద యుఎపిఎ కేసు మోపారు. 
త్రిపురలో జరిగిన మతకల్లోలాల విషయంలో నిజనిర్ధారణ చేయడానికి 
వెళ్లిన న్యాయవాదుల మీద, ఆ న్యాయవాదుల నివేదికను సోషల్‌ 
మీడియాలో పంచుకున్న సామాజిక కార్యకర్తల మీద యుఎపిఎ కేసు 
మోపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దాదాపు మూడు వందల 
మంది ప్రజా సంఘాల నాయకుల మీద, కార్యకర్తల మీద యుఎపిఎ 
కేసు మోపారు. ఇలా ఈ అక్రమ చట్టపు వినియోగం, దుద్వినియోగం 
కథలు ఎంత చెప్పినా మిగిలిపోయేలా ఉన్నాయి. 

యుఎపిఎ కు 2008 సవరణలతోపాటే అప్పటి కేంద్ర ప్రభుత్వం 
నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఆక్ట్‌ అనే మరొక దుర్మార్గ చట్టాన్ని కూడ 
తీసుకువచ్చింది. చట్టవ్యతిరేక, తీవ్రవాద నేరాలు అనేక రాష్ట్రాల్లో 


25 








Géawo 





కార్పొరేట్ల పాద సేవలో కేంద్ర ప్రభుత్వం 


కరోనా కాలంలో కేంద్ర ప్రభుతం కార్సికులకు వ్యతిరేకమైన చట్టాలను డూవొందింబి వారి జీవనోపాధి దెబ్దతీని, 
కార్పారేట్‌లకు అశుకూలంగా వృవవారిస్తోందని అంటున్నారు కె. సూర్యం 


కరోనా కల్లోలంలో మున్సిపల్‌ కార్మికులు దేశానికి గొప్ప సేవ 
చేశారని, గత సంవత్సరం దేశ ప్రధాని మోడీ మున్సిపల్‌ కార్మికుల 
పాదాలు కడిగారు. కాళ్లు కడిగిన మోడీ పొట్ట నింపే పని ఎందుకు 
చేయలేకపోయారు. కడుపు నింపడం చేయకపోయినా ఫర్వాలేదు. 
కానీ, కడుపులు కొట్టే పని చేయరాదు. కానీ కార్మికులందరినీ వీధుల 
పాలు చేయడానికి చర్యలకు దిగారు. ఉపాధి కోల్పోతున్న కార్మికుల 
గురించి కనీసమైన ఆలోచించలేదు. గత రెండేళ్ల కిందట లక్షలాది 
మంది కార్మికులకు ఉపాధి కరువైంది. “కంచే చేను మేసినట్లు” ప్రభుత్వ 
రంగ నంన్భల్లోని కార్మికుల తొలగింపుకు పూనుకున్నారు. 
బిఎస్‌ఎన్‌ఎల్‌లో వాలంటరీ రిటైర్మెంట్‌ పేరుమీద వేలాది మందిని 
ఇంటికి పంపించారు. రైల్వేలో వేలాది మంది కార్మికులను 
తొలగించారు. దేశంలో 11 కోట్ల మంది వలస కార్మికులకు కరోనా 
కాలంలో ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు. ఒక సాధారణ సినిమా 
యాక్టర్‌ సోను సూద్‌ కార్మికులకు అనేక వసతులు కల్పించారు. ఈ 
విశాల భారతదేశంలో, కోట్లాది సంపదకు అధిపతులైన కేంద్ర 
పాలకులు కనీస కంటితుడుపు చర్యగానైనా ఎందుకు చేపట్టలేదు. 

దేశంలో 24 రకాలైన స్కీమ్‌ కార్మికులు ఉన్నారు. అందులో 
మధ్యాహ్న భోజనం, కెజిబివి, ఆశ, అంగన్వాడి, ఐకెపి, గోపాలమిత్ర, 
గురుకులాలు, సర్వశిక్ష అభియాన్‌ లాంటి వాటిలో పని చేస్తున్న కార్మికుల 


జరుగుతున్నందువల్ల, వాటి దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 
సమన్వయం లోపిస్తున్నదనీ, అందువల్ల ఒక జాతీయ దర్యాస్త సంస్థ 
అవసరమనీ ఏర్పడిన ఈ సంస్థ దాని ప్రకటిత లక్ష్యాన్ని దాటి 
ప్రవర్తిస్తున్నది. హిట్లర్‌ జర్మనీలో తయారైన గెస్టపో అనే అమానుష 
పోలీసు యంత్రాంగం లాగ వ్యవహరిస్తున్నది. ఇది కేవలం దర్యాప్తు 
సంస్థ మాత్రమే అయినప్పటికీ, అనేక పాలనా యంత్రాంగాల మీద, 
చివరికి న్యాయవ్యవస్థ మీద కూడ ఒక సంఘ్‌ పరివార్‌ శాఖ లాగ 
అధికారం చలాయిస్తున్నది. యుఎపిఎ కేసులను తన పరిధిలోకి 
తీసుకోవచ్చుననే చట్టబద్ధ అవకాశాన్ని వాడుకుని దేశవ్యాప్తంగా తన 
నిరంకుశ అధికారాన్ని వ్యావింవజేస్తున్నది. శాంతి భద్రతలు 
రాజ్యాంగపు రాష్ట్రాల జాబితాలో అంశాలుగా, రాష్ట్ర ప్రభుత్వ 
అధీనంలో ఉండవలసినవి కాగా, ఇప్పుడు దేశపు సమాఖ్య స్వభావానికి 
తూట్లు పొడుస్తూ ఎన్‌ ఐ ఎ అన్ని రాష్ట్రాలలోను, స్థానిక పోలీసులతో 
కూడ సంబంధం లేకుండా విరుచుకుపడుతున్నది. అనుమానితుల 
మీద సోదా జరపడానికి, వారికి చెందిన, అనుమానిత నేరంతో 
సంబంధం ఉన్న వస్తువులను మాత్రమే జప్తు చేయడానికి అధికారం 
ఉండగా, ఇళ్ల మీద పడి, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు 


26 





వీక్షణం 12 జనవరి 2022 


జీతభత్యాలు చెప్పడానికి సిగ్గుపడే విధంగా జీతాలు ఉన్నాయి. గౌరవ 
వేతనం అని 1000 రూపాయల నుండి పదివేల లోపు చెల్లించి 
అగౌరవపాలు చేస్తున్నారు. దేశ రాజ్యాంగం పట్ల అత్యంత గౌరవం 
ఉందని ప్రకటించిన మోడీ, షాలు రాజ్యాంగ హక్కులనన్నింటినీ 
ఎందుకు అమలు చేయడంలేదో జవాబు చెప్పాలి. సరిపడా ఆదాయం 
లేక, వస్తువులను కొనలేని పరిస్థితి వలన ఉత్పత్తులు పేరుకుపోయి 
అనేక పరిశ్రమలు మూతపడి పోతున్నాయి. 

దేశంలో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య 11 కోట్లకు చేరిందని 
సర్వేలు తెలుపుతున్నాయి. ఒకపక్క పరిశ్రమల మూతతో ఉపాధి 
కోల్పోయిన వాళ్లు, మరోపక్క నిరుద్యోగం వలన మరింత సంక్షోభానికి 
దారితీసింది. ఈ మధ్య కాలంలో పనులు కోల్పోయిన (ప్రైవేట్‌ ఉ 
పాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హోటల్స్‌, 
స్కూలు, ఆటో కార్మికులు, సినిమా హాల్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు, 
డొమెస్టిక్‌ వర్కర్స్‌, స్వయం ఉపాధి కార్మికులు, షాపింగ్‌ మాల్స్‌ 
కార్మికులు ఉపాధి కోల్పోయి వీధుల పాలయ్యారు. వారందరూ 
ధీనంగా తమ బతుకులు ఎప్పుడు బాగుపడతాయా అని ఎదురు 
చూస్తున్న దైన్యస్థితి నెలకొని ఉంది. కోట్లాది మంది ప్రజలకు, 
కార్మికులకు సరైన కూడు, గూడు, బట్ట అందక ఆకలి రాజ్యంగా 
మారే స్థితిని బాగుచేసే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో 


గురిచేసి, ఇంట్లో ఉన్న అందరి వస్తువులు, పుస్తకాలు, పత్రాలు, 
ఎలకక్టానిక్‌ పరికరాలు జప్త చేసి తీసుకుపోతున్నది. తనకు చట్టం 
ఇవ్వని అధికారాన్ని కూడ చలాయిస్తున్నది. చట్టం ఇచ్చిన అధికారాలను 
కూడ దుర్వినియోగం చేస్తున్నది. 
చర్యకు, ఘటనకు, నేరానికి శిక్ష ఉండడం, అది కూడ సహజ 
న్యాయసూత్రాలకు లోబడిన మేరకు శిక్ష ఉండడం ఆధునిక సమాజపు 
నీతి. కాని భారత పాలక వర్గాలు దాన్ని తలకిందులు చేసి, మాటను, 
రాతను, అభిప్రాయాన్ని కూడ నేరంగా పరిగణిస్తూ, న్యాయవిచారణా 
ప్రక్రియను తారుమారు చేస్తూ, ప్రక్రియనే శిక్షగా మారుస్తున్నాయి. 
చాల సందర్భాల్లో అసలు ప్రక్రియే జరగడానికి అవకాశం ఇవ్వకుండా 
శిక్షను అమలు చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది అనాగరిక, 
అమానుష, ఆధునికపూర్వ, దుర్మార్గ పద్ధతి. దీన్నిగుర్తించి, విశ్లేషించి, 
ప్రచారం చేసి, ఈ పద్ధతిని ప్రతిఘటించే, కూలదోసే చైతన్యాన్ని 
ప్రజల్లో పెంపొందించడమే ఇవాళ ఆలోచనాపరుల బాధ్యత. 
(విశాఖపట్నంలో కా. వై విజయకుమార్‌ మార్చిస్టు అధ్యయన 
కేంద్రం నిర్వహించిన సభలో 13 డిసెంబర్‌ 2021న చేసిన ప్రసంగం) 
(రచయిత వీక్షణం నంపాదకులు) వీ 




















చేయలేరు. కనీనం ప్రభుత్వమే ఆమోదించిన ప్రణాళికలను, 
విధానాలను కూడా చేయలేని స్థితి నేడుంది. 

డాక్టర్‌ అక్రాయిడ్‌ ఫార్ములా ప్రకారం ఒక కార్మికుడుకి కావలసిన 
అవసరాలు లెక్కించి కనీస వేతనాలను నిర్వహిస్తారు. అలాగే 15వ 
ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) వినియోగదారుల ధరల 
సూచిక (కన్య్యూమర్‌ (ఫ్రైస్‌ ఇండెక్స్‌) పరిగణలోకి తీసుకొని కనీస 
వేతనాలు నిర్వహించాలని, భారత సుప్రీంకోర్టు కూడా రాప్‌ టాక్‌ 
కేసులో కూడా ఈ తీర్చునిచ్చింది. దాని ప్రకారం నేడు కనీస వేతనం 
నెలకు 21,000 కన్నా తక్కువ ఉండరాదు. దీనిని మోడీ ప్రభుత్వం 
ఎందుకు అమలు చేయడానికి పూనుకోవడం లేదు. 

దేశం బాగా అంటే సెల్‌ ఫోన్లు, బుల్లెట్‌ రైల్లు, రాకెట్‌, 
అణుబాంబులు ప్రయోగించడం కాదు, సజీవమైన మనిషి తిండి 
కొరకు ఎదురుచూడని సమాజం ఉండాలి. అలాంటి సమాజాన్ని 
పాలకులు సృష్టించకుండా కాళ్లు కడిగితే కడుపు నిండదు. నిండడానికి 
కావాల్సిన ఆదాయాలు పెంచవలసిన అవసరం ఉంది. ఆ చర్యలను 
ప్రభుత్వం తీసుకోవాలి. దేశంలో సంపద, డబ్బు, వైద్య సౌకర్యాలు, 
గృహ వసతులు అనుభవించడానికి సౌకర్యాలు లేవని కాదు. వాటిని 
ప్రజలకు అందించే దాంట్లో పాలకులు లేరని చెప్పవచ్చు. ఫోటో 
కొరకు కార్మికులకు పాదాలు కడుగుతారు. నిజమైన, అసలైన పాదసేవ 
ఆదానీ, అంబానీ, మోడీ, విజయ్‌ మాల్యా తదితరులకు చేస్తున్నారు. 

సామాన్య ప్రజలు వాడే గ్యాస్‌ బండ రేట్లు 400 నుండి 1000 
దాకా పెంచారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు సెంచరీ దాటించి పారిశ్రామిక 
వర్గాలకు లాభాలని కట్టపెడుతున్నారు. ఒకనాడు “డీమానిటైజేషన్‌” 
(పెద్ద నోట్ల రద్దు) పేరుతో నల్లధనాన్ని వెలికి తీస్తాం అన్న మోడీ 
ఒక్క రూపాయి కూడా రాబట్టలేదు. కానీ పెద్ద నోట్ల రద్దు ప్రజల 
పాలిట ముప్పుగా మారింది, బ్యాంకుల చుట్టూ, రోడ్ల వెంబడి 
పడిగాపులు కాసిన సాధారణ ప్రజల కష్టాలు చెప్పనలవి కాదు. 
బ్యాంకుల ముందు ఎండల్లో క్యూ కట్టిన ప్రజలు విగతజీవులుగా 
మారిన ఘటనలు అనేకం. పెద్ద నోట్ల రద్దు పేదలకు కష్టాన్ని 
ధనికులకు ధనార్జనను చేకూర్చింది. 

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021లో వెల్లడించిన 
వివరాలు ఇలా ఉన్నాయి. 2019-20లో రూపాయలు 1.4 లక్షల 
కోట్లు ఉన్న ఆదానీ సంపద 2020-21లో రు. 5.66 లక్షల కోట్లకు 
చేరింది. ముఖేష్‌ ఆదాయం రోజుకు 1002 కోట్లు పెరిగింది. ఆ 
నివేదికలో గత ఏడాది భారత్‌లో 119 నగరాలలో కనీసం వెయ్యి 
కోట్ల సంపద గల వారు 1007 మంది సంపద 51 శాతం పెరిగింది. 
2020-21 దేశంలో కుబేరుల సంఖ్య 258 పైకి చేరింది. ఇది దేశ 
ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం. ఈ మధ్యకాలంలో 2021 సెప్టెంబర్‌ 
మాసంలో ఇన్ఫోసిస్‌ లాభం 5421 కోట్లు, విప్రో ఆదాయం 19667 
కోట్లు, గత ఏడాది కన్నా విప్రో ఆదాయం 30 శాతం పెరిగి, లాభం 
17 శాతం వచ్చింది. 

దేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం పెను సవాలుగా మారి దేశాన్ని 
నులిమివేస్తున్న స్థితి ఉంది. దేశ జిడిపి 1954లో 4.5 శాతం, 
1980-83లో 18 నుంచి 21 శాతం, 2021 నాటికి దేశ జి.డి.పిలో 
సుమారు 62 శాతం నల్లధనం పెరిగి పోయిందని, జవహర్‌లాల్‌ 





Géawo 


వీక్షణం 2 జనవరి 2022 





నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త వెల్లడించాడు. సుమారు 
62 లక్షల కోట్లు ఇతర దేశాల్లో భారతీయులు అక్రమంగా నిల్వచేసిన 
నల్లధనం ఉందని సిబిఐ వెల్లడించింది. 2021 సెప్టెంబర్‌ నాటికి 
ఒకటిన్నర లక్షల కోట్ల డాలర్లకు నల్లధనం చేరిందని పేర్కొన్నారు. 
సంపద ఇబ్బడిముబ్బడిగా పోగు కావడం ప్రమాదం. దీని గురించి 
కార్ల్‌ మార్చ్‌ ఇలా అన్నాడు. “సంపద ఒకవైపు పోగు పడ్డప్పుడు 
రెండోవైపు బానిసత్వం, పీడన, అలక్ష్యం, దౌర్జన్యం, మానసిక అశాంతి 
పోగు పడతాయి.” సరిగ్గా నేడు దేశంలో అవే పరిస్థితులు నెలకొని 
ఉన్నాయి. 

ప్రభుత్వం కార్మికులకు కష్టాలను తెచ్చిపెట్టింది. కార్పొరేట్‌లకు 
మాత్రమే ప్యాకేజీలనూ, వరాలనూ నిస్సిగ్గుగా ప్రసాదించింది. 
మరింతగా అప్పులు తెచ్చి కార్పొరేట్‌లకు కట్టబెట్టింది. అంతర్జాతీయ 
ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) తాజాగా వెల్లడించిన విషయాలు దిగ్ర్భాంతికి 
గురిచేస్తాయి. 2016లో భారత్‌ జిడిపిలో 66.6 శాతం అప్పులు ఉ 
౦డగా 2020 నాటికి 89.6 శాతానికి చేరాయి. 2021 సంవత్సరం 
గరిష్టస్థాయి 90.6 శాతంగా నమోదయింది. 

సంపన్నులు, రాజకీయ నాయకులు, దేశాధి నేతలు, విదేశాల్లో 
రహస్యంగా దాచిన సొమ్ము వివరాలను గత పదేళ్ల కిందట పనామా 
పత్రాల ద్వారా వెల్లడయ్యాయి. దానిని పాలకులు చాప చుట్టారు. 
నేడు పండోరా వత్రాల్లో వెల్లడించిన విషయాలు ఆశ్చర్యాన్ని 
కలిగిస్తాయి. మొన్ననే నిరుపేదనని, అప్పు కట్టలేమని దేవుని సాక్షిగా 
కోర్టులో ప్రమాణం చేసిన అనిల్‌ అంబానీ 18 దేశాల్లో పది వేల 
కోట్ల ఆస్తులు కొన్నాడని, అప్పు కట్టలేని మరో నిరుపేద నీరవ్‌ మోడీ 
17 వేల కోట్లు కొల్లగొట్టి, అంతకన్నా అధికంగా విదేశాల్లో ఆస్తులు 
కొన్నాడని పండోరా పత్రాల్లో వెల్లడించారు. దీనిని కూడా పాలకుల 
మాయా మంత్రంతో కనబడకుండా చేస్తారు. 

కార్పొరేట్లకు ప్యాకేజీలు ప్రకటించడమే కాకుండా, రైతుల చేతుల్లో 
ఉండే భూమిని కబళించడానికి మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర 
ప్రభుత్వం తీసుకొచ్చింది. కరోనా కల్లోలంలో చలి, ఎండా, వానా 
కాలంలో చెక్కు చెదరని దీక్షతో లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ 
బార్డర్‌లో కూర్చున్నారు. ఒకనాడు పోరాడి సాధించుకున్న 44 
చట్టాలనూ మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా పారిశ్రామికవేత్తలకు 
అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్స్‌గా కుదించడం అంటే, కార్మికులను 
కట్టు బానిసలుగా చేసే చర్య తప్ప మరోటి కాదు. 

దేశానికి తలమానికం లాంటి అనేక ప్రభుత్వ రంగాలను రక్షణ, 
బ్యాంకింగ్‌, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, విమాన, నౌకా యానాన్ని, 
విశాఖ ఉక్కు (పైవేట్‌ వాళ్లకు అప్పగించే చర్యలకు దిగింది. అందులో 
భాగంగానే మరో ముద్దు పేరుతో “ఫైవేటీకరణ”కు మారుపేరుగా 
“మానిటైజేషన్‌” అంటే ఆస్తులు అమ్మకం. 50 సంవత్సరాలకు పైగా 
ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టి డబ్బు ఆర్జించాలని కేంద్రం 
భావించడం సిగ్గుచేటు అయిన విషయం. దేశ సంపదకు మూలమైన 
శ్రమ జీవులకు న్యాయంగా సంపద చేకూరాలి. భాగ్యవంతుల చేతుల్లో 
చిక్కిన భారతదేశాన్ని విముక్తి కల్పించడమే శ్రమజీవుల విముక్తి. కనుక 
కార్మిక వర్గం అటువైపుగా అడుగులు వేయాలి. 

(రచయిత ఐబధ్‌టియు రా ట్రధాన కార్హదర్థి) వీ 


27 




















Géawo 





రోవర్‌, రావత్‌, మిర్రారి మాటీలు-దేశ ప్రయాణ౦ ఎటు? 


దోళంలో అత్కన్న తవదథ్రలలో న్లిరయాదికారంలో ఉన్న ముగ్గురు వృత్తులు ఇటీవల చేసిన రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనల 
నేపథ్యంలో రాజ్యాంగ న్చూర్తిని గుర్తు చేస్తున్నాడు అడ్మిరల్‌ ఎల్‌ రాందాస్‌ 


గతవారం దేశమంతా జరుపుకున్న రాజ్యాంగ దినోత్సవానికి ఈ 
సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. “భారతదేశం అనే భావని, 
రాజ్యాంగం రెండూ ధ్వంసమైపోతున్న ప్రమాద తీవ్రతే ఆ ప్రత్యేకత. 

నాకు 1949లో ఆ రోజు ఇంకా గుర్తుంది. పదిహేనేళ్ల 
కుర్రవాళ్లంగా మేం కొందరం దడెహ్రాడూన్‌లోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ 
అకాడమీలో ఇంటర్‌ సర్వీసెస్‌ వింగ్‌లో అప్పుడే చేరాం. కొత్తగా 
స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలో యువతరానికి సాయుధ 
బలగాలలో చేరి దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిన సందర్భం 
అది. అది చాల ఉత్సాహభరితమైన సమయం. ఆ సంవత్సరం 
నవంబర్‌ 26న రాజ్యాంగం ఆమోదించబడి, 1950 జనవరి 26 
నుంచి అమలులోకి వచ్చినప్పుడు మేం చాల ఆదర్శాలతో, ఆశలతో 
నిండి ఉన్నాం. అవును, అప్పుడు మాలోలోవల మంటలు 
మండుతుండేవి. మన ప్రజలకు సేవ చేయాలనీ, మన గణతంత్ర 
రాజ్యాన్ని పరిరక్షించాలని, ప్రతి ఒక్కరికీ న్యాయం, స్వేచ్చ, సమానత్వం, 
స్వాతంత్ర్యం దక్కేలా చూడాలనీ దృఢ సంకల్పం ఉందేది. 

నలబై నాలుగు సంవత్సరాలు యూనిఫాంలో సేవ చేసి, భారత 
నౌకాదళ ప్రధానాధిపతిగా 1993 సెప్టెంబర్‌లో నేను పదవీ విరమణ 
పొందాను. అప్పటి నుంచీ కొంకణ్‌ ప్రాంతంలో ఒక పల్లెటూళ్లో 
నివసిస్తున్నాను. చిన్నవాటి వ్యవసాయం చేసుకుంటూ, అనేక రంగాల 
విషయాల మీద జోక్యం చేసుకుంటూ ప్రజా జీవితంలో ఉన్నాను. 
రైతుల సమస్యల మీద, మానవహక్కుల ఉల్లంఘనల మీద, దేశ 
సాయుధ బలగాలలో పరంగంతంన్న రాజకీయాల మీద 
గొంతెత్తుతున్నాను. అన్నిటికంటె ఎక్కువగా, మైనారిటీలను, ముఖ్యంగా 
ముస్లింలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల మీద, 
పెరిగిపోతున్న అసహనం మీద, మతోన్మాద విజృంభణ మీద 
మాట్లాడుతున్నాను. పౌరహక్కులను అణచివేయడం మాత్రమే కాక, 
రాజ్యాంగ స్ఫూర్తినే భంగపరిచే విధంగా అమలులోకి వస్తున్న క్రూర 
చట్టాల మీద మాట్లాడుతున్నాను. 

ఈ అంశాల గురించి క్రియాశీలంగా ఉండడం పౌరులుగా మన 
బాధ్యత. మన ప్రజాస్వామ్యాన్ని చలనశీలంగా, ఆరోగ్యంగా 
ఉంచుకోవాలంటే అది అత్యవసరమైనది. అలాగే మన రాజ్యాంగ 
ధర్మం అనేదేదైనా ఉంటే దానికి భిన్నంగా జరుగుతున్న వాటిని ఎత్తి 
చూపించడం కూడ పౌరులుగా మన బాధ్యత. ఇది యూనిఫాం 
ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసినవారందరికీ ప్రత్యేకంగా 
వర్తిస్తుంది. సమీక్షను తప్పించుకోవడానికీ, పారదర్శకత లేమిని 


28 





వీక్షణం 2 జనవరి 2022 


సమర్థించుకోవడానికీ ఒక సాధనంగా చాల తరచుగా జాతీయ భద్రత 
అనే సాకును చూపెడుతున్న వాతావరణంలో మనం జీవిస్తున్నాం. 
జాతీయ భద్రత అనేది అన్నిటికన్న ఎక్కువగా ప్రతి రంగంలోనూ 
మానవ భద్రతను పట్టించుకోవాలి. మనం రాజ్యాంగానికి కట్టుబడి 
ఉంటామని ప్రతిజ్ఞ చేశామంటే, దాని అర్థం పౌరులలో ప్రతి ఒక్కరి 
హక్కులనూ, మంచి జీవనాన్సీ గౌరవాన్నీ కాపాదతామని ప్రతిజ్ఞ 
చేసినట్టే. 

“భారతదేశపు ప్రజలమైన మేము” అనే మాటలతో భారత 
రాజ్యాంగం ప్రారంభం కావడం కారణం లేకుండా జరగలేదు. 
అధికరణం 1తో దాన్ని కలిపి చదివినప్పుడు అది స్పష్టంగా, 
“ఇండియా, అంటే భారతదేశం, రాష్ట్రాల కలయికగా ఉంటుంది” 
అని చెప్పిందంటే దాని దార్శనికత, ఉద్దేశం నిస్సందేహమైనవి. 

కాని, ఇటీవలి పరిణామాలు నన్ను తీవ్రంగా కలిచివేసి, నా 
అభిప్రాయాలు మీతో పంచుకొమ్మని ఒత్తిడి చేస్తున్నాయి. నేను 
ప్రత్యేకంగా ముగ్గురు ప్రధాన వ్యక్తుల, సంస్థల ఇటీవలి ప్రకటనలను 
ప్రస్తావిస్తున్నాను. అవి మన రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు 
వ్యతిరేకంగా ఉన్నాయి. 

1. జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్‌ దోవల్‌ 
2021 నవంబర్‌ 11న హైదరాబాద్‌లో పోలీస్‌ (ట్రెయినింగ్‌ 
అకాడమీలో పోలీసు అధికారుల శిక్షణాంత కవాతును 
ఉద్దేశించి చేసిన ప్రసంగం. 

2. సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్‌ రావత్‌ 2021 నవంబర్‌ 
10-11 తేదీల్లో టైమ్స్‌ నౌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన 
కార్యక్రమంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్యలు. 

3. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షులు అరుణ్‌ మిశ్రా 
2021 నవంబర్‌ 9న జాతీయ మానవ హక్కుల కమిషన్‌, 
అస్సాం రైఫిల్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన వార్షిక చర్చా 
వేదికకు ఎంచుకున్న అంశం. 

ఈ మూడు సందర్భాలలో, (ప్రతి ఒక్కదానిలోను, (ప్రజలకు 
ప్రమాదకరమైన సందేశాలను అందించడం జరిగింది. వాటిని ప్రధాన 
స్రవంతి ప్రచార మాధ్యమాలు మరింత ఎక్కువ చేసి చూపాయి. ఈ 
సందేశాలు ఎక్కువ ఎడం లేకుండా వెంటవెంటనే వెలువడడం పూర్తిగా 
యాదృచ్చికం కాదు. ఈ బిందువుల మధ్య సంబంధాన్ని అర్థం 
చేసుకోవడం, (ప్రస్తుత స్థితిలో మన సున్నితమైన ప్రజాస్వామ్యానికి 
పర్యవసానాలను విశ్లేషించడం ఆలోచనాపరులైన పౌరులుగా మన 
బాధ్యత. 








మనసులో ఈ ఆలోచనతోనే నేను ఈ కింది ఆందోళనలనూ, 
ప్రశ్నలనూ మీతో పంచుకుంటున్నాను. 

జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, అధికార కేంద్రాలకు 
చాల సన్నిహితమని భావించబడేవారిలో ఒకరు. నవంబర్‌ 11న 
హైదరాబాద్‌లో పోలీస్‌ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపిఎస్‌ అధికారుల 
శిక్షణాంత కవాతు సమయంలో మాట్లాడుతూ, ఆయన “యుద్ధపు 
కొత్త సరిహద్దు పౌరసమాజం” అని అన్నారని, ఈ యుద్దాన్ని ఆయన 
“నాలుగో స్థాయి యుద్ధ తంత్రంొతో సమానం చేశారని వార్తలు 
వచ్చాయి. ఇప్పుడే శిక్షణ పూర్తి చేసుకున్న యువ పోలీసు అధికారులకు 
ఆయన బహిరంగంగా “పౌర సమాజాన్ని మాయచేయవచ్చు, 
ఏమార్చవచ్చు, తిరగబడేలా చేయవచ్చు, చీలదీయవచ్చు, తద్వారా 
జాతి ప్రయోజనాలకు నష్టం కలిగించవచ్చు” అని చెప్పి, అటువంటి 
పౌరసమాజంతో వ్యవహరించడమే వారి బాధ్యత అని బోధించారు. 
ఆయన చెప్పకనే చెవ్చినదేమంటే, “ఎన్నికల (వ(క్రియ” 
అత్యున్నతమైనదేమీ కాదని, అంతకన్న ముఖ్యమైనది చట్ట నిర్మాతలు 
తయారుచేసిన చట్టాలు మాత్రమేనని, వాటిని కఠినంగా అమలు 
చేయడమే పోలీసుల బాధ్యత అని. 

ప్రశ్నః అంటే జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు ప్రజలను 
రాజ్యపు శత్రువుగా భావించమని పోలీసులను ప్రోత్సహిస్తున్నారా? 
భారత రాజ్యాంగం (ప్రాతినిధ్యం వహించే విలువలన్నిటికీ ఇది 
ప్రత్యక్షంగా వ్యతిరేకం కాదా? 

దాదాపు అదే సమయంలో, 'భారత్‌ (శ్రి 75 ఉత్సవాలు, భారత్‌ 
(గ్ర) 100 రూపకల్పన అనే అంశంపై టైమ్స్‌ న్యూస్‌ నెట్‌ వర్క్‌ 
శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ, సైనిక దళాల (ప్రధానాధికారి 
అన్నట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తలు దిగ్భాంతికరమైనవి. మూక 
దాడుల్లో “చిత్రవధ” చేయడం మంచి విషయమేనని 
తాననుకుంటున్నానని ఆయన అన్నారు. తీవ్రవాదులను పట్టి 
ఇవ్వడానికి, మూకదాడులు చేసి “కొట్టి చంపడానికి” ముందుకు వస్తూ, 
తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్భంలో 
పాల్గొంటున్నందుకు ఆయన జమ్మూ కశ్మీర్‌ (ప్రజలను అభినందించారు. 
అంటే ఒక తుపాకి పట్టుకున్న వ్యక్తికి, 'తీవ్రవాదిగా, “మిలిటెంట్‌ 
“అనుమానించబడే” వ్యక్తికి వ్యతిరేకంగా పౌరులు ఏకపక్ష చర్యలు 
తీసుకోవడాన్ని దేశంలోకెల్లా అత్యంత సీనియర్‌ సైనికుడు 
సమర్థిస్తున్నాడన్నమాట. ఈ మాటను దేశంలో ఎక్కడైనా వర్తించేలా 
విస్తరించవచ్చు. 

ప్రశ్న: యూనిఫాంలో ఉన్న ఆయన వంటి వ్యక్తులను శాసించే 
సైనిక, నౌకాదళ, వైమానిక దళ చట్టాలు ఉన్నాయని, ఎటువంటి 
పరిస్థితిలోనూ అక్కడికక్కడ న్యాయం చేసే పద్ధతిని మనం సిఫారసు 
చెయ్యడం గాని, ఆమోదించడం గాని చెయ్యగూడదని ఒక జనరల్‌ 
కుగుర్తు చేయవలసి ఉంటుందా? భారత దేశపు అత్యంత వరిష్ట 
సైనికాధికారి అయిన ఆయన మీద “హింసకు ప్రేరేపించిన” 
నేరారోపణ చేయవచ్చునా? 

దేశం మొత్తంలో మానవ హక్కులను ఎత్తిపట్టే, పరిరక్షించే బాధ్యతతో 
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. 





దేీయం 


విక్షణం 14 జనవరి 2022 





పారిస్‌లో 1948 డిసెంబర్‌ 10న జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ 
ప్రతినిధి సభ ఆమోదించిన 1948 అంతర్జాతీయ మానవహక్కుల 
ప్రకటన మీద భారత ప్రభుత్వం కూడ సంతకం చేసింది. 

ప్రశ్న కొన్ని సంవత్సరాలుగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ 
తన చర్చనీయాంశాల ఎంపికలో పెద్దగా ఆలోచనను ఉపయోగించడం 
లేదని మాటవరుసకు ఒప్పుకుందాం. కాని, “తీవ్రవాదం, నక్సలిజం 
వంటి చెడుల మీద పోరాటంలో మానవ హక్కులు అవరోధంగా 
నిలుస్తాయా?” అనే సమస్యాత్మక చర్చనీయాంశానికి, సుప్రీం కోర్టు 
న్యాయమూర్తిగా పనిచేసిన ప్రస్తుత కమిషన్‌ అధిపతి అధ్యక్షత 
వహించడం సమంజసమేనా? ఈ సమస్య మీద జాతీయ మానవ 
హక్కుల కమిషన్‌ వైఖరికి సంబంధించి ఈ చర్చనీయాంశం 
ఇబ్బందికరమైన ప్రశ్నలకు దారి తీయదా? 


రాజ్యం పాత్ర, దాని భద్రతా యంత్రాంగం 

ఇక్కడ చర్చించవలసిన మరింత తీవ్రమైన విషయం ఏమంటే, 
ఈ ప్రకటనలు అనుకోకుండా, అనాలోచితంగా, సంబంధం లేకుండా 
వెలువడినవా లేక ఇంకా విసృతమైన భావజాల లేదా రాజకీయ 
అవగాహనలో భాగమైనవా అనేది. ఇప్పటికే ఆ అవగాహనను మనం 
అంతకంతకూ ఎక్కువగా చర్యలలో చూస్తూనే ఉన్నాం. 

కొందరు సీనియర్‌ సైనికాధికారులు, మాజీ ప్రభుత్వాధికారులు 
ఈ అవగాహనల మీద, అభిప్రాయాల మీద చర్చిస్తూ మంచి 
వాదనలతో కూడిన వ్యాసాలు ఇప్పటికే రాశారు. వాటిలో చాల ఎక్కువ 
అటు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అభిప్రాయాల పైనో, 
ఇటు సైనిక దళాల (ప్రధానాధికారి అభిప్రాయాల పైనో చర్చించారు 
గాని, ఇద్దరి అభిప్రాయాలనూ కలిపి చర్చించినవారు తక్కువ. 

నా అభిప్రాయంలో, ఈ మూడు ప్రకటనలను మాత్రమే కాదు, 
దేశంలో అత్యున్నత అధికార పీఠాల మీద ఉన్నవారి ఇతర చర్యలనూ, 
రాజకీయ నాయకుల చర్యలనూ కలిపి పరీక్షకు పెట్టవలసి ఉంది. 

పైకి చూడడానికి వేరు వేరుగా, సంబంధం లేనట్టుగా ఉన్న ఈ 
బిందువులు నిజానికి ప్రస్తుత వాస్తవిక స్థితి గురించీ, మన 
ప్రజాస్వామ్యం గురించీ, పౌర హక్కుల గురించీ ఒక ప్రమాదకర 
దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 

వివరీత ప్రచారం దొరుకుతున్న బహిరంగ సైనికేతర 
కార్యక్రమాలలో సీనియర్‌ సైనికాధికారులు పాల్గొనడం అనే 
ఆందోళనకరమైన ధోరణి ఇటీవల బాగా పెరిగిపోతున్నది. 
ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎక్స్‌ (ప్రెస్‌ వే ప్రారంభోత్సవ సభలో, అటువంటి 
ఇతర ఉత్సవాల్లో సైనికాధికారులు పాల్గొన్న ఉదాహరణలున్నాయి. 
సైనికాధికారులు తెలిసో తెలియకో (?) రాజకీయ పార్టీల 
ప్రయోజనాలను నెరవేర్చే, ప్రోత్సహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా 
అనే ఇబ్బందికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

2019లో మేం కొందరం ఎన్నికల ప్రధానాధికారికి రాసిన 
బహిరంగ లేఖలో సైనిక దళాల రాజకీయీకరణకు వ్యతిరేకంగా 
హెచ్చరికలు చేశాం. అటువంటి హెచ్చరిక చేసినప్పటికీ, ప్రస్తుతం 
ఆ ధోరణి మరింత విచ్చలవిడిగా మారింది. 


29 








ఇటీవల పెచ్చరిల్లిన ధోరణులను గుదిగుచ్చి చెప్పాలంటే, ఎన్నో 
ఘటనలు, నిర్ణయాలు, నిందాపూర్వకమైన చర్యలు, సంభాషణలు 
అనంతంగా సాగిపోయాయి. నిరనన తెలువుతున్న రైతులను 
“ఆందోళనాజీవులు” అనీ, 'పరాన్నభుక్కులు అనీ అనడం దగ్గరి నుంచి, 
బహిరంగంగా వారిని తీవ్రవాదులుగా, మావోయిస్టులుగా, ఖలిస్తానీ 
వేర్పాటువాదులుగా పరిగణించడం దాకా జరిగింది. కశ్మీర్‌ నుంచి 
ఈశాన్య రాష్టాల దాకా మైనారిటీల మీద అమలయిన దారుణమైన 
వివక్ష విద్వేష సందేశాల ప్రచారం, జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున 
అణచివేత, భిన్నాభి ప్రాయాల అణచివేత సాగిపోతున్నాయి. ఈ 
చర్యలన్నీ కూడ అధికారంలో ఉన్న పార్టీలోని వేరు వేరు వనరుల 
నుంచి వేరు వేరు సందర్భాల్లో దేశమంతటా బైటపడ్డాయి. 

వీటన్నిటినీ కలివిచూస్తే, సైనిక బలగాలలో అత్యున్నత 
అధికారాలను కూడ నిర్వహించిన మాబోటి వారికి తీవ్రమైన ఆందోళన 
కలుగుతున్నది. ఈ చర్యలేవీ ప్రజాస్వామ్యానికి మంచివి కావు. శాంతి 
భద్రతలకు మంచివి కావు. మన వైవిధ్యభరితమైన, బహుళ 
సమాజంలో సామాజిక సమతుల్యాన్ని కాపాడడానికి మంచివి కావు. 
ఇంకా చెప్పాలంటే, ఈ చర్యలు కేవలం మన దేశ పౌరులలో, 
ప్రత్యేకంగా అత్యంత బలహీనంగా ఉన్నవారిలో భయాన్నీ అభద్రతనూ 
పెంచడానికీ, వ్యాపింపజేయడానికీ మాత్రమే ఉపయోగపడతాయి. 
వాస్తవానికి రాజ్యాంగ ప్రతిజ్ఞల ప్రకారం ఇటువంటి చర్యలు జరగడానికి 
వీలు లేదు. 

బాధ్యతాయుతమైన నాయకులు చేసిన ఇటువంటి ప్రకటనలను 
ఖండించి, నిలదీయకపోతే, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న 
వారికి అత్యున్నత అధికారపీఠాల నుంచి ప్రత్యక్ష పరోక్ష మద్దతు 
ఉన్నదని పెద్దఎత్తున ఉన్న అభిప్రాయానికి బలం చేకూర్చినట్టే 
అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యానికి ఏర్పడుతున్న కొత్త ప్రమాణాలు 
ఇంకెంతమాత్రమూ అసమ్మతిని, భిన్నాభిప్రాయాన్ని సహించజాలవు. 

రాజద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 
(యుఎపిఎ), జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ), ప్రజా భద్రతా 
చట్టం (పిఎస్‌ఎ), సిఎఎ, ఎన్‌ఆర్‌సి వంటి ఎన్నో అప్రజాస్వామిక, 
ప్రజా వ్యతిరేక చట్టాలను తక్షణమే సమీక్షించాలని, ప్రభుత్వ సంస్థల 
చేతుల్లో వాటి దుర్వినియోగాన్ని అరికట్టాలని దేశంలోని అత్యున్నత 
న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. 

అన్ని ప్రభుత్వ సంస్థలు, న్యాయవ్యవస్థ మానవ హక్కులను కేంద్ర 
స్థానంలో పెట్టి, అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి 
ఎన్‌ వి రమణ అనేక సందర్భాలలో నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా 
పోలీసు అధికారులకు మానవహక్కుల శిక్షణ ఇవ్వాలని కూడ ఆయన 
సూచించారు. 

పౌరసమాజమే నిజమైన ప్రమాదమనీ, దానితో “నిర్దాక్షిణ్యంగా” 
వ్యవహరించాలనీ శిక్షణలో ఉన్న పోలీసు అధికారులకు జాతీయ 


Géawo 





భద్రతా సలహాదారు ఉపన్యాసం ఇచ్చిన సందర్భానికీ ఈ న్యాయమూర్తి 
ఆదేశాలకూ చుక్కెదురు. 

ఇప్పటికే “నిరసన తెలుపుతున్న రైతుల తలలు పగులగొట్టండి” 
అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన సబ్‌ డివిజనల్‌ మెజట్టీటులను 
చూశాం. దేశంలో పోలీసు చిత్రహింసల మీద పనిచేస్తున్న స్వచ్చంద 
సంస్థల వేదిక నేషనల్‌ క్యాంపెయిన్‌ అగెనెస్ట్‌ టార్చర్‌ ఇటీవల విడుదల 
చేసిన నివేదిక, సమాచారాన్ని రాబట్టడంలో, ఒప్పుదల ప్రకటనలు 
రాయించడంలో, కొన్నిసార్లు కేవలం సమాజంలోని పీడిత వర్గాల 
వారిని హింసించడంలో పోలీసులు చిత్ర హింసలను ఎంత (ప్రధాన 
సాధనంగా వాడుతున్నారో చూపింది. 

జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, సైనిక దళాల 
ప్రధానాధికారి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షులు తమ 
ప్రకటనల ద్వారా ఏమి చెప్పదలచారు అని ఇంకా సజీవంగా ఉన్న 
అత్యంత సీనియర్‌ సైనికాధికారిగా ప్రశ్నించడం నా బాధ్యత 
అనుకుంటున్నాను. ఈ దేశ ప్రజల హక్కులకు గౌరవమూ, రక్షణా 
దక్కుతుందని మరొకసారి వోమీ ఇవ్వవలనిందిగా వారిని 
కోరుతున్నాను. రాజ్యాంగం హామీ ఇచ్చిన భావప్రకటనా స్వేచ్చ 
గౌరవించబడుతుందనీ, ఏ ఒక్కరికీ, చివరికి పోలీసులకు, సైన్యానికి 
కూడ ఎటువంటి పరిస్థితులలోనూ తమ అదుపులో ఉన్న ఏ ఒక్క 
వ్యక్తి మీద చిత్రహింసలు అమలు చేయడానికి, కొట్టి చంపడానికి 
అధికారం, హక్కు లేదని, చట్ట ప్రకారం మినహా (ప్రజల స్వేచ్చను 
భంగపరిచే హక్కు లేదని మరొకసారి హామీ ఇమ్మని కోరుతున్నాను. 

భారతదేశపు ప్రజలమైన మేము సృష్టికర్తలుగా ఉండదలచాం. 
ఈ భూమిని, దాని వనరులను రూపొందించేవారిగా, యజమానులుగా 
ఉండదలిచాం. మా అందరికీ హామీ ఇవ్వబడిన హక్కులను, స్వేచ్చలను 
అందరమూ సమానంగా, సక్రమంగా అనుభవించేలా చూడాలని 
అనుకుంటున్నాం. ఆత్మాభిమానం గల, బాధ్యతాయుతులైన పౌరులుగా 
మా పని లేచి నిలబడడం, గుర్తింపు పొందడం. శాంతి భద్రతల 
యంత్రాంగాల వని వారికి ఇచ్చిన బాధ్యతల ఉల్లంభంనలను 
సాహసికంగా ఎదిరించడం, తమ విధినిర్వహణా నియమాలనూ 
ప్రవర్తననూ గౌరవించడం. 

అంతేకాదు, భారతదేశపు ప్రజలమైన మాకు ఒక ముఖ్యమైన 
నేస్తంగా బలమైన, స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఉండాలని కూడ 
మేం కోరుకుంటున్నాం. ఒక మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి 
మాటలను ఉటంకించాలంటే, “లేచి ధైర్యంగా నిలబడే, గొంతెత్తే, 
ఆత్మపరిశీలన చేసుకునే న్యాయవ్యవస్థ లేకపోతే, మన రాజ్యాంగం 
అనేది ప్రతి నవంబర్‌ 26న చర్చించుకునే మరొక కాగితపు ముక్క 
మాత్రమే అయిపోతుంది.” 

(ది వైర్‌లో నవంబర్‌ 30న వెలువడిన వ్యాసానికి అనువాదం) 

(రచయిత భారత నౌకాదళ మాజీ (ప్రధానాధికారి) వీ 














మానవ ఆలోచన భౌతిక నత్తాన్ని గ్రపొంచగలదా అనేది నైడ్డాంతిక (వళ్ల కాదు. అది ఆచరణలో తోలే (వళ్ల. నత్వాన్ని అంటో తన 
ఆలోచనకు నంభంధించిన వాన్తవితకన్తూ శక్తినీ తాను చూనే పార్మాన్లీ మనిషి ఆచరణలోనే రుజువు బోయవలని ఉంటుంది. 


ఆలోచన వాన్తబికమైనదా, అవాస్తవికమైనదా అనో వివాదాన్ని ఆచరణ నుంచి వేడు చౌోస్తే అది కేవలం వండిత బర్జే అవుతుంద. 





30 





వీక్షణం 2 జనవరి 2022 


- కార్డ్‌ మార్గ 








త్రాంతీయం 





ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల దిగజారుడు 


వొర్లమెంట్‌ అనొంజీలశు రాజకీయ నాయకులు ప్రజల నమన్వలు చర్రించడం కోనం కాకుండా తమ స్వార్ధ 
త్రయోజునాలకు, కళ్ల నౌధింవులకు బూతులకు వాడుకుంటున్న రని అంటున్నారు పోటు రంగారావు 


చంద్రబాబు కన్నీటి పర్యంతపు మీడియా దృశ్యం తెలుగునాట 
నేడు తీవ చర్చనీయాంశమైంది. వివాద, విషాదాస్పదం కూడా 
అయ్యింది. ఇలా మాట్లాడవచ్చా? ఈ పరిభాషతో కుటుంబ 
మహిళలను లాక్కురావచ్చా? నిన్నేం జరిగింది. నేడేం జరుగుతుంది. 
నిన్న మీరేం మాట్లాడారు. నేడు మేం మాట్లాడుతున్నాం. ఇదంతా 
రొంవి రొంవిగా, కంపు కంవుగా వాదనలు, వివాదాలు 
జరుగుతున్నాయి. 

నిజమే. ఈ భాష చీత్మారమైనది. సంస్మారయుతమైన భాష 
ఉండగా, చమత్మారంతో అభినయించే అవకాశముండగా వీధి రౌడీ 
భాష జీవితాల్లోకి, జీవితాల్లోంచి రాజకీయాల్లోకి, అటు నుంచి 
అసెంబ్లీలలోకి ఎలా వచ్చింది? అతిపెద్ద లీడర్లు సైతం బజారు భాష 
ఎందుకు మాట్లాడుతున్నారు? 

వెధవ, సన్నాసి, లంగా, అరేయ్‌ నాకొడకా, ఒక అబ్బకు అమ్మకు 
పుట్టావా లాంటి పదజాలాలు అతి సాధారణంగా వాడుతున్నారు. 
ప్రధాన ఎన్నికల రాజకీయ పక్షాలు టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌, 
టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 1 ఈ భాషను ఎవరికి వారు స్వంతం 
చేసుకుంటున్నారు. 

తాము అన్నప్పుడు వచ్చే చప్పట్లతో ఆత్మానందం పొందుతున్నారు. 
ఎదుటి వాడి నుంచి వచ్చినపుడు నొచ్చుకుంటున్నారు. ఇటీవల ఇది 
శృతిమించింది. ఆ దృశ్యమే “ధీరువు అనుకున్న చంద్రబాబు కంట 
వచ్చిన “భీరువు” దృశ్యాలు. 

బూర్జువా వర్గం, సాంప్రదాయ ప్రజాస్వామిక వర్గం అసెంబ్లీ, 
పార్లమెంట్లను పరమ పవిత్రంగా భావిస్తారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని 
పరమోన్నతంగా తను రాజకీయ, శాసన వ్యవస్థలను, న్యాయ 
వ్యవస్థలను బ్యురాక్రసీని గొప్పగా పొగుడుతారు. ప్రపంచంలో 
అతిగొప్ప ప్రజాస్వామ్యానికి ఇవి నిలువుటద్దాలని, వీటికి తోడు ఫోర్త్‌ 
ఎస్టేట్‌గా చెప్పుకునే మీడియా వ్యవస్థని గొప్పగా పొగుడుతారు. 

“నేడు ఇవన్నీ ఒక్కొక్కటిగా చీడవట్టి పోయాయి. ముసుగుల్ని 
చింపివేసుకుంటూ డబ్బుకు లోకం దాసోహం అవుతున్నాయి. కార్పొరేట్‌ 
వర్గాలకు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. నీతి వాక్యాలూ, గొప్ప స్తోత్రాలు 
ఎన్ని చెప్పినా ఇవన్నీ అవినీతి కంపులో నిండా మునిగి వీలున్నంత 
మేరకు సామాన్యునికి దూరంగా జరిగి పోతున్నాయి. ఆర్థిక 
సామ్రాజ్యాధిపతులకూ, వారి దళారులకూ నీడలా మారిపోతున్నాయి. 
ప్రభుత్వ ఆస్తులనూ, సంపదలనూ కొల్లగొట్టి కోనీ క్యాపిటలిస్టులకు 
ఇవి నేడు సాస్థాంగపడుతున్నాయి. 

సామాన్యుడు, ప్రజాస్వామిక వాది ప్రశ్నిస్తే నేరస్తుడవుతున్నాడు. 
దేశద్రోహిగా ముద్ర వేయబడుతున్నాడు. ఉపా చట్టాలు, రాజద్రోహ 
నేరాలు వీరి మెడపై వేలాడుతున్నాయి. జైలో, చావో తేల్చుకునే 
పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ బూర్జువా ప్రజాస్వామ్యం 





వీక్షణం ఓ జనవరి 2022 


సారాంశంలో నియంతృత్వమే అంటాడు. మహోపాధ్యాయుడు 
మార్చ్‌, ప్రజా ఉద్యమంపై ఎక్కుపెట్టబడే ఒక్కొక్క అణచివేత 
యంత్రాంగాలుగా ఇవి ఉంటాయి. ఉన్నాయి. ఎటొచ్చి వారిలో వారికి 
రాజకీయ కలహాలు జరిగినప్పుడు ఇవి భస్మాసురిడి హస్తంలాగా 
వారిపైనే పెట్టబడతాయి. ఈ చంద్రబాబు, జగన్‌, కెసిఆర్‌, మోడీ 
ఇత్యాది నేతలంతా ఒకే గూటి పక్షులు. వీరిలో వీరికి ఆర్థిక విధానాలలో 
త్వేత్యాాం లేదు. రాజకీయ, సైద్దాంతిక విభేదాలూ లేవీ. వీరి పార్టీలో 
జంప్‌ జిలానీలకు గోడలు అద్దేరావు. 

కానీ, రాజకీయాలలో "వీర మధ్య వైరుధ్యం, వైషమ్యం 
కనపడుతున్నది. మోడీ మతాన్నీ జాతీయతనూ, ముస్లింలపై ద్వేషాన్నీ 
పుచ్చుకున్నాడు. కెసిఆర్‌ తెలంగాణ వాదం జెండా అందుకున్నాడు. 
చం(ద్రబాబు న్వర్వాంద్ర(వదేళ్‌ను, హైటెక్కు విధానాలను 
అవలంభించాడు. ఇక జగన్‌ మైనార్టీ కారును, చంద్రబాబు 
వ్యతిరేకతను పుణికి పుచ్చుకున్నాడు. ఇక చారిత్రక కాంగ్రెస్‌ పాత 
విలువలకు, కొత్త వలువలు తొడుగుతూ ముందుకు సాగాలని 
యత్నిస్తున్నది. వీరి మధ్య, విధానాల మీద పోటీ లేదు. ఆచరణ 
మీదా లేదు. కార్పొరేట్‌ వర్గాలు, ఉత్పత్తి ఆధారిత పారిశ్రామిక వర్గాలు 
వీరి మధ్య పోటికి మూలాధారాలుగా ఉన్నాయి. మార్కెట్‌ పోకడలు, 
దానిని ఆధునీకరించడం, దాని మీద ఆధిపత్యం కోసం అవి పోటీ 
పడుతున్నాయి. వారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చెలిమి చేసుకుంటున్నారు. 
ఈ చెలిమి బలిమిగా మారింది. ఇందులో నుంచి వారి నెచ్చెలులకు 
అధికారం కావాలి. ఆ అధికారం వీరి మార్మెట్‌ మాయాజాలానికి 
గొడుగవ్వాలి. శ్రామిక వర్గమో, ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ఆర్థిక 
విధానమో ప్రత్యామ్నాయంగా లేని ఈ కాలంలో ఆర్థిక శక్తుల విభజనే 
పాలక వర్గాల విభజనగా మారుతుంది. మారింది. ఓటు బ్యాంకు 
కోసం ప్రజాకర్షక పథకాలు, డబ్బు ఎర, ఎదుటివాడిని పలచన 
చేయడం పోటాపోటీగా జరుగుతున్నది. 

ఆర్థిక శక్తుల విభజన, పాలక వర్గాల విభజన కోసం అవినీతి 
డబ్బు, ” అనార్మీ క్యాపిటల్‌ అంటే జూదగొండి డబ్బు, కోకొల్లలుగా 
రాజకీయ ఎన్నికల చదరంగంలోకి వచ్చి పడింది. 

దానిని కొనడం, అమ్మడం తప్ప ఏ విలువలూ తెలియదు. ఎంతటి 
వాడినయినా గంపకింద కమ్మేస్తున్నారు. ఈ ప్రయాణంలో అరాకోరా 
తప్ప రాజకీయాలలో ప్రజా ప్రతినిధులుగా సేవాతత్సరులకూ, 
విలువలు గల అధినేతలకూ ప్రాతినిధ్యం లేదు. అడ్డదారుల్లో, 
దొడ్డిదారుల్లో, రియల్‌ ఎస సైట్‌, కాంట్రాక్టరింగ్‌, జూదగొండి 
వ్యాపారాలలో వందల, వేల “కోట్లు సంపాదించిన గణాధిపతులు 
నేతలుగా రాజకీయ రంగంలోకి వచ్చారు. ఎన్నికలలో గెలిచే అభ్యర్థి 
కోసం పార్టీలు పోటీ పడే పరిస్థితి. అంటే బాగా డబ్బు పెట్టగల 
వారిని వెలికీ అభ్యర్థిగా పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకే ఓటు కింత 


al 








రేటు, సీటు కింత ధర వచ్చేసింది. బడా వ్యాపారవర్ణం చేతికి ఎన్నికల 
తం(త్రంగా, మంత్రాంగం వచ్చిన నేపథ్యంలో లాభాల కోసం, 
కొల్లకొట్టడం కోసం వ్యాపార సామ్రాజ్యాలు చేసే పని అంతా ఎన్నికల 
వ్యవస్థలోకి వచ్చింది. 

ప్రజలను పాజిటివ్‌గా ఆకర్షించుకునే రోజులు, పరిస్థితి మసక 
బారింది. అందుకే సెరటిమెరటు, బూతుపురాణాలూ, భాగోతాలూ, 
హైటెక్‌ హంగామా, హైటెక్‌ రిగ్గింగ్‌, జంపింగ్లు అన్నీ రాజకీయాలలోకి 
వచ్చాయి. ఎన్నికలు, అధికారం ప్రజాస్వామ్యయుతంగా లేవు. జూదంగా, 
వేలంగానే మారింది. అధికార యంత్రాంగం, పోలీస్‌ యంత్రాంగం 
అంతా వారి కనుసన్నల్లో మెలిగే ఆధునిక గుమస్తాగిరిగా మారింది. 
అందుకే అధికారమున్నోడిదే అంతా సాగింపు. ఫలితంగానే అధికారం 
కోసం సర్వశక్తివంతులూ, టక్కుటమార గజకర్ణ గోకర్ణ విలుకాండ్లు శక్తి 
అంతా కూడదీసుకొని కుస్తీ పట్టూ, పాట్లు పడుతున్నారు. 

ఇటీవల సినిమాలలో అపరిచితుడు, గజినీ, చంద్రముఖి సినిమాలు 
హిట్‌ కొట్టాయి. ఇవన్నీ సై సైకో హీరో సినిమాలు. ఈ ధోరణి సినిమాలలో 
ట్రెండ్‌గా “వచ్చింది. గతంలోనే మంచి వాడు స్థానానికి కిరాతకుడు, 
భార్యాభర్తల స్టా సానంలోకి కిరాయి మొగుడు లాంటి సినిమాలు వచ్చాయి. 
కిల్లర్‌, పోకిరి “ఇవన్నీ సినిమా పేర్లుగా వచ్చి హిట్‌ కొట్టాయి. అంటే 
హీరోయిజంకు అర్థం మారింది. “స్వీకరించే తీరూ మారింది. ఒక 
మొనాటిమీని ప్రక్కకు నెట్టి అనార్మిజం సినిమా రంగంలోకి వచ్చింది. 

ఈ అనార్మిజమే, సెకోయిజమే రాజకీయాలలోకి వచ్చింది. 
జూదగొండి పెట్టుబడి సినిమా ట్రెండ్‌ను మార్చినట్లే, రాజకీయ 
పా మార్చింది. రాజకీయాలలో ఇంతకు ముందే చెప్పినట్లు 
పై నుంచి దిగివచ్చే నాయకులు, వారి కల్చరూ వచ్చింది. 

అందుకే భాష మారింది. విమర్శ పద్దతి మారింది. ముందు 
కాంగ్రెస్‌ను బిజెపి, అంతకు ముందు జనతాదళ్‌ అవినీతి కుంభకోణాల 
పార్టీగా తూర్పార బట్టారు. కుంభకోణాలను వెలికి తీశారు. ఆ 
తరువాత బిజెపి దానిని మించి పోయింది. స్మాములూ, స్మీములూ 
అంతకంటే ఎక్కువగానే జరిగాయి. ఆనాడు ఒక్క భోపోర్స్‌. కానీ 
ఈనాడు రాఫెల్స్‌ దగ్గర నుంచి అంబానీ, ఆదానీ కొల్లగొట్టడం, దేశాన్ని 
కుళ్ళగొట్టడం దాకా భారీ స్మాములే జరుగుతున్నాయి. ' డీమానిటైజేషనూ, 
జడ్జీల నియామకం నుంచి పిఎస్‌యు (పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌)ల 
అమ్మకం దాకా అన్నిటినీ కార్పొరేట్లకు దారాదత్తం చేశారు. కాంగ్రెస్‌ 
ను మించి మతాన్ని బూటకపు దేశభక్తి నినాదాన్ని వినియోగించుకొని 
దేశంలో మైనార్టీ, మెజార్టీ విభజన తెచ్చింది. పాత బూర్జువా 
ప్రజాస్వామిక విలువల సౌధాల్ని ఒక్కొక్కదాన్ని ధ్వంసం చేస్తూ 
వస్తున్నారు. దేశంలోని ప్యూడజాన్ని, ఫెడరిలిజాన్ని పాతర వేసి “ఒకే 
దేశం - ఒకే చట్టం” నినాదాలను తెచ్చారు. అటు అమెరికాను, ఇటు 
అంబానీ, ఆదానీలను వెంటవేసుకొని వారి దారినే పోతున్నాడు. 
ప్రశ్నించే ప్రతివాడినీ దేశద్రోహిగా చిత్రించుతున్నారు. విద్రోహి భాష 
తప్ప, మనిషి భాషను, ప్రజాస్వామిక భావనను పక్కకు పెట్టేశారు. 

ఆ కోవలోనే కెసిఆర్‌ సన్నాసులు, దద్దమ్మలు, వలసవాదులు 
అంటూ తెలంగాణ పేరుతో తిట్లు తిట్టి ఆత్మానందం పొందాడు. 
పొందుతున్నాడు. నయా నిజాం పోకడను సైతం తెలంగాణ మాటున 
సమర్థించుకుంటున్నాడు. 

తక తెలంగాణ రాజకీయాలలో కెసిఆర్‌ పోకడకు ధీటుగా ధర్మపురి 
అరవింద్‌, బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి, తీన్మార్‌ మల్లన్నలు వచ్చారు. 
అతని కంటే ఘనులు అనిపించుకున్నారు. బజారు భాషను టివిల్లోకీ, 
వేదికల మీదకూ పోటీపడి తెస్తున్నారు. ప్రస్తుతం వీరిదే మార్కెట్‌. 


82 





త్రాంతీయం 


వీక్షణం 2 జనవరి 2022 





సభ్యతగా మాట్లాడిన వారు చేతకాని వారికింద లెక్క ఈ తోవలోనే 
ఎ.పి.లో జగన్‌ గ్యాంగు బరితెగించింది. చంద్రబాబు అహంకారం 
మీద దెబ్బకొడుతూ ఆయన శిష్యులుగానే ఎదిగిన నానీ, వంశీ, రోజా, 
అంబటి ఇత్యాధి గుంపును చంద్రబాబు మీదకు వదిలాడు. జగన్‌ 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనుచరులు అచ్చెంనాయుడు, 
బొండా ఉమ, రాజేంద్రప్రసాద్‌ తదితరులు జగన్‌ను, వారి బృందాన్ని 
జైలు జైలు అంటూ వేధించారు. అసెంబ్లీలోకి రోజాను అడుగు 
పెట్టనీయలేదు. ఆ సైకలాజికల్‌ వార్‌లో చంద్రబాబు అహం మీద 
జగన్‌ ముఠా ప్రణాళికాబద్ధంగానే దెబ్బకొట్టింది. ఫలితంగానే 40 
సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో తిరుగులేని వాడిననుకొన్న, 
చంద్రబాబు కన్నీటి పర్యంతం కావాల్సి వచ్చింది. నిన్నటి చంద్రబాబు 
పాలనలో జగన్‌ ముఠా కార్చిన కన్నీరు, నేడు చంద్రబాబు కార్చిన 
కన్నీరు పగలు, సెగలు, ప్రతీకార జ్వాలలతో వచ్చినదే. 

ఈ ప్రతీకారాలూ, పగల సెగలూ ప్రజాక్షేమం కోసమో, రాష్ట్రం 
కోసమో కాదు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలనే ఉరుకులాట. 
ఆ ఆటలో ప్రజా సంక్షేమం ఏముంది? నిన్న నీవు చేశావు? ఈ రోజు 
నేను చేశాను? అనుకోవడం తప్ప. కక్షలూ, కార్పాణ్యాలూ నెర 
వేర్చుకోవడం తప్ప. 

భారత ప్రజాస్వామ్యం, చట్ట సభలు, రాజకీయరంగం డొల్లతనాన్ని 
నిర్దిష్ట సమాజపు అరాచక పోకడలకు ఇవి నిదర్శనాలు. దేశంలోనూ, 
వివిధ రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. కేంద్రం రాష్ట్రాలను 
ఆటాడిస్తుంది. రాష్ట్రాలలో స్థానిక సంస్థలను నీరుకారుస్తున్నారు. 
అధికారంలో ఉన్న వాడు, ప్రతిపక్షంలో ఉన్నవాడిని వేటాడుతున్నాడు. 
ఆటలు ఆడుకుంటున్నాడు. ఈ సమాజ హితాన్ని కోరేవారు, 
ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగాలని కోరుకునేవారు ఈ పోకడలకు 
వ్యతిరేకంగా పోరాడాలి. లేకపోతే వీది రౌడీయిజమే, 
మాఫి యాయిజమే చట్టవు చుట్టంగా, చట్టబధ్ద ఆలంబనగా 
మారుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. 

కమ్యూనిస్టు ఉద్యమం మీద కూడా దీని నీలినీడలు ఎంతో కొంత 
పరచుకున్నాయి. ఇవి బలమైన (ప్రత్యామ్నాయాన్ని ఆర్థిక, రాజకీయ 
కోణాల్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. పార్లమెంటరిజం, అతివాదం, 
అవకాశవాదం, అనార్మిజం ఏదో మేరకు సంస్థలలో వేళ్లూనుకున్నాయి. 
ఫలితంగానే సిద్ధాంత, రాజకీయ వైరుధ్యాలతో పోరాడి, మెరుగైన 
దానిని సాధించేబదులు నిందలు, అవనిందలు, ము[(దలు 
వేసుకుంటున్నారు. ఇవి కమ్యూనిస్టు చైతన్యాన్ని, నిర్మాణాన్ని, 
పోరాటాన్ని మరింత నీరు కార్చి దెబ్బతినే స్థ స్థితి ఏర్పడింది. 

బూర్జువా పార్లమెంటరిజంలోని అరాచకాన్ని, నిరంకుశాన్ని 
ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టులు ఎదిరించి పోరాడాలి. 
ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతిని సూయురే కృషి జరగాలి. వ్యవస్థ 
స్థితిని అర్థం చేసుకొని సరైన దిశలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక 
పోరాటాన్ని ఎక్కుపెట్టాలి. ఆ దిశలో సాగకుంటే భవిష్యత్తు మరింత 
అంధకారమే. 

ఆలోపుగా చంద్రబాబు కన్నీళ్లనూ, జగన్‌ బాబు జైలు కేకల్ని 
రోజా నవ్వుల్ని కెసిఆర్‌ బూతుల్ని, బండి, ధర్మపురిల వెక్కిరింపుల 
మాటల్ని సమాజం వినోదంగా చూడాల్సి ఉంటుంది. వారి 
బూతులకూ, రాజకీయాలకూ సంబంధంలేని మహిళల్ని కించపరిచే 
హీన సంస్కృతిని సైతం సమర్థింవు, వ్యతిరేకతల క్రీడలో భాగం 
కావాల్సిందే. 

(రచయిత న్యూడమాకనీ పార్టీ ర్య నవోయ కాత్దదర్ణి) జ్ర 




















Géawo 





ఉత్తరప్రదేశ్‌లో మరో భైర్లా౦జి 


దోళంలో పాలకుల అండతో అధికారులు, అగ్రకులన్తులు ధకొతులనై మానవ నమాజుం నిగ్గువడోలా వొత్యలు, 
అత్యాచారాలు చేస్తూ వారి జీవించే వాక్కుశు వారిన్తున్నారని అంటున్నారు నక్క నారాయణ రావు 


2006 సెప్టెంబర్‌ 29 మహారాష్ట్రలోని బండార జిల్లా జార్థండ్‌ 
(గ్రామంలోని దళిత (మహర్‌) కుటుంబాలపై మరాఠ, కున్సీ కులాలకు 
చెందిన మతతత్వ వాదులు దాడిచేసి తల్లి కూతుళ్లపై అత్యాచారం 
చేసి నగ్నంగా ఊరంతా ఎడ్లబండిపై ఊరేగింపు చేసి హత్య చేశారు. 
ఈ దారుణ హత్యా ఉదంతం వుటన బయటి (ప్రవంచానికి 
తెలియడానికి నెలపైనే పట్టింది. కాని న్యాయం జరగలేదు. 

2012 జూన్‌ 12న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా లక్షింపేట 
మారణకాండ కొనసాగింది. మచ్చలవలస రిజర్వాయర్‌ ముంపు 
భూములపై దళితులు ఉండడాన్ని సహించలేక దళితులపై కాపులు 
దాడిచేసి తొమ్మిదేళ్లు గడిచి “ఇంకెక్కడి న్యాయం” అన్న చందంగా 
తయారయ్యింది. 

2021 నవంబర్‌ 25న ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ జిల్లా 
ఫాఫామావు తాలుకా గోహరి గ్రామంలో ఫూల్‌చంద్‌ దళిత కుటుంబం 
మొత్తాన్ని క్రూరాతి క్రూరంగా హత్యచేశారు. ఈ ఘటన గురించిన 
అతి చిన్న వార్త కొన్ని రోజుల తర్వాత వెలుగు చూసింది. 

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ ఇలాహబాద్‌ జిల్లా కమిటీ, 
రాష్ట్ర కమిటీ నవంబర్‌ 27న గోహరి గ్రామానికి వెళ్లి నిజ నిర్ధారణ 
చేసింది. ఆ నిజనిర్ధారణ బృందంలో ఆనంద్‌ మాలవీయ, గాయత్రీ 
గంగూలి, సోనీ ఆజాద్‌, అంకేష్‌ మాద్దేశియా, మనిష్‌ సిన్హాలు ఉ 
న్నారు. వీరితోపాటు ఆలిండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ 
నాయకురాలు స్వాతి గంగూలీ, కిరణ్‌ గుప్తలు ఉన్నారు. నిజనిర్ధారణ 
బృందం సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ పెద్ద సంఖ్యలో 
మహిళలు, పురుషులు గుమిగూడి ఉన్నారు. వారిలో మృతిచెందిన 
పూల్‌చంద్‌ కుటుంబానికి సంబంధించిన నలుగురు అన్నదమ్ములు 
వారి భార్యలతో మాట్లాడిన తర్వాతనే వాస్తవాలను ప్రజలకు చెప్పారు. 

ప్రయాగ్‌ రాజ్‌ జిల్లా, పోరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోహరి 
(గ్రామంలో సుమారు 16 వేల జనాభా ఉంటుంది. ఈ గ్రామంలో 
దళితులతో పాటు ప్రధానంగా అగ్రవర్ణాలకు చెందిన పటేల్‌, ఠాకూర్‌, 
కుమార్‌ భుజవా, మౌర్య మొదలైన కులాల వాళ్లు ఉన్నారు. 
దళితవాడకు దూరంగా, రోడుకు దగ్గరగా అగ్రవర్దాలు నివసించే 
ప్రాంతంలో కేవలం రెండు దళిత కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 
అందులో ఒక దళిత కుటుంబం మృతుడు పూల్‌ చందుకు 
సంబంధించినది. ఆయన నలుగురు అన్నదమ్ములు దీప్‌చంద్‌, 
లాల్‌చంద్‌, భరత్‌, కిషన్‌ చంగ్ల కుటుంబం. వీరిలో అందరి కంటే 
పెద్దవాడు దీప్‌చంద్‌ వారి అత్తమామల ఊరిలో ఉంటున్నాడు. 
పూల్‌చంద్‌ ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. పూల్‌చంద్‌ ఆయన భార్య, 
ఇద్దరు పిల్లలు కొడుకు మూగ, చెవిటియే కాకుండా నడవలేని 





వీక్షణం 2 జనవరి 2022 


వికలాంగుడు. పూల్‌చంద్‌ ఇంటికి ఎడమవైపున ఖాలీ భూమి 
ఉన్నది. కుడి పక్కన ఒక పడిపోయిన గోడ ఉన్నది. ఇంటి వెనుక ఒక 
ఇటుకల బట్టి ఇంటి ముందు రోడ్డు ఉన్నది. 


సంఘటనకు సంబంధించిన వివరాలు 

25 నవంబర్‌ 2021న ఉదయం సందీప్‌ కుమార్‌ అనే ఆయన 
పూల్‌చంద్‌ ఇంటి వైపు వెళ్లాడు. అయితే పూల్‌చంద్‌ ఇంటి తలుపులు 
తెరిచి ఉన్నాయి. కొంత అనుమానం వచ్చి చూస్తే ఇంట్లో ఎవరూ 
కనపడలేదు. ఇదే విషయాన్ని కొంత దూరంలో ఉన్న తమ్ముడు 
కిషన్‌చంద్‌కు సమాచారం ఇచ్చాడు. కిషన్‌చంద్‌ సీమా సురక్షా బల్‌ 
అనే కేంద్ర ప్రభుత్వ అంతర్గత భద్రతా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 
అప్పుడు సెలవుపై ఇంటికి వచ్చాడు. కిషన్‌చంద్‌ వాళ్ల అన్న ఇంట్లోకి 
వెళ్లి చూస్తే పూల్‌చంద్‌ (50), వదిన మీను (45) చనిపోయి పడి 
ఉన్నారు. వాళ్ల పక్కన వారి కుమారుడు శివ (10) లోపటి రూములో 
కూతురు స్వప్న (17) తాళ్ల మంచంలో పడి ఉన్నది. స్వప్న ఒంటి 
మీద ఎటువంటి బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. వాళ్ల అమ్మ 
ఒంటి మీద బట్టలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీన్నిబట్టి తల్లి 
కూతుర్లపై అత్యాచారం చేసి చంపేశారని అర్థమవుతుంది. స్వవ్న 
చేతులు కాళ్లు తాళ్లతో బంధించి ఉన్నట్లు గాయాలు కనబడ్డాయి. 
అంతేకాకుండా స్వప్ప స్థనాలు కోసి వేసి ఉన్నాయి. శివ పురుషాంగం 
కూడా తెగ్గోశారు. 


సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత 

మా నిజనిర్ధారణ బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించినప్పుడు 
పూల్‌చంద్‌ ఇల్లు మట్టి గోడలతో కట్టిన ఒక పూరిగుడిసె. కప్పు జమ్ము 
గడ్డితో కప్పి, పాలిథిన్‌ కవర్‌ కప్పారు. లోపలికి వెళ్లి పరిశీలిస్తే ఒక 
తాళ్ల మంచం ఉన్నది. దాని కింద చాలా రక్తం పారిన మరకలు 
ఉన్నాయి. అదేవిధంగా రక్తంతో తడిసిన చీరలు, బట్టలు కనిపించాయి. 
వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వండిన కూరగాయలు 
పారబోసి ఉన్నాయి. ఆ కూరగాయల పక్కనే సర్జికల్‌ గ్లాసులు 
చెల్లాచెదురుగా పడి ఉన్న మాస్కులు కనిపించాయి. ఆ ఇంటి వెనక 
ఇటుక బట్టి ఉన్నది. ఒక పడిపోయిన గోడ దగ్గర మనుషులు దుమికి 
పోయినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఆ ఇంటిని పరిశీలించిన తర్వాత 
పూల్‌చంద్‌ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేదని కడుబీదరికంలో ఉ 
న్నాడని తెలుస్తోంది. ఆ ఇంటి లోపల కేవలం ఒకే ఒక్క కుట్టుమిషన్‌, 
రెండు కంటైనర్లు తప్పితే మిగతా వస్తువులు రోజూ ఉపయోగించేవి 
మాత్రమే ఉన్నాయి. 


88 








అగ్రవర్ణ ఠాకూర్లతో వివాదం - పోలీసుల వైఖరి 

మృతుడు పూల్‌చంద్‌ తమ్ముడు లాల్‌చంద్‌ ద్వారా ఈ కింది 
విషయాలు తెలిశాయి. 2019 సెప్టెంబర్‌ 2న ఆ (గ్రామ ఠాకూర్‌ 
కులానికి చెందిన కన్హ ఠాకూర్‌ పశువులు పూల్‌చంద్‌ కుటుంబ 
ఉమ్మడి పంట చేనులో పడి మేస్తున్నాయి. ఈ భూమిని 12 సంవత్సరాల 
క్రితం ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపై ఠాకూర్‌ కన్నుపడింది. 
అందుకే అంతకు ముందు కూడా చాలాసార్లు వాళ్ల వశువులు 
పూల్‌చంద్‌ పంట చేనులో వదిలేసి చాలా నష్టం చేశారు. ఈ 
విషయంలో పూల్‌చంద్‌ వాళ్ల అమ్మ కన్హ ఠాకూర్‌ వాళ్ల ఇంటికి వెళ్లి 
ప్రశ్నించింది. దళితులయిన మీరు మమ్ములనే ఎదురు ప్రశ్నిస్తారా 
అని కన్హ ఠాకూర్‌ మరి కొంతమంది కలిసి కట్టెలు, రాడ్లు తీసుకొని 
పూల్‌చంద్‌ కుటుంబంపై 2019 సెప్టెంబర్‌ 5న దాడిచేసి కొట్టారు. 
కులం పేరుతో దూషించారు. ఇక ముందు వచ్చి మమ్ములను అడిగితే 
మీ ఇండ్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించి వెళ్లిపోయారు. 
ఈ దాడిలో పూల్‌చంద్‌ మూడవ తమ్ముడు లాల్‌చంద్‌ గొంతుకు 
గాయం అయింది. ఆ దాడిపై పూల్‌చంద్‌ కుటుంబం పోలీస్‌ స్టేషన్‌లో 
ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. 
మాపైనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారా అని కన్హ ఠాకూర్‌ మరుసటి 
రోజు తన అనుచరులతో కలిని వచ్చి దాడిచేసి చంపడానికి 
ప్రయత్నించారు. ఆ సమయంలో వారు తప్పించుకుని పారిపోయి 
ప్రాణాలు దక్కించుకున్నారు. దళిత బాధితులు మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు 
వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు 
ఎప్‌ఐఆర్‌ నమోదు చేశారు. అందులో ఎస్‌సి, ఎస్‌టి సెక్షన్‌ కింద 
కేసు పెట్టినప్పటికీ నేర విచారణ చేయలేదు. నిందితులను అరెస్టు 
చేయలేదు. చార్జిషీటు వేయలేదు. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా 
నిందితుల పక్షపాతంగా వ్యవహరించారు. 

పోలీసుల అండతో కన్హ ఠాకూర్‌ ఆయన బంధువు బట్లు సింగ్‌లు 
అప్పుడప్పుడు వచ్చి పూల్‌చంద్‌ కుటుంబాన్ని బెదిరించి పోయేవారు. 
“మా ఆస్తులు పోయినా సరే మిమ్ములను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం 
చంపేస్తాం” అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. కిషన్‌చంద్‌ భార్య 
పూజ చెప్పిన వివరాల ప్రకారం హెడ్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌ కుమార్‌ 
సింగ్‌, సూరేంద్ర సింగ్‌, రామ్‌ కేవల్‌ పటేల్‌ లాంటి పోలీసు అధికారులు 
కన్హ్ల ఠాకూర్‌, బట్ట్లు సింగ్‌లు ఇంటికి తరచుగా వచ్చి మందు 
మాంసాలతో విందు పార్టీలు చేసుకునేవారు. హెడ్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌ 
కుమార్‌ సింగ్‌, బట్లు సింగ్‌కు దగ్గరి బంధువు అవుతారు. ఒకరోజు 
పోలీసులు వచ్చి కన ఠాకూర్‌తో రాజీ ఒప్పందం కుదుర్చుకోవాలని 
పూల్‌చంద్‌ కుటుంబంపై ఒత్తిడి చేస్తే వారు ఒప్పుకోలేదు. 

2020 సంవత్సరంలో హోలీ పండుగ రోజు పోలీసులు వచ్చి 
పూల్‌చంద్‌ కుటుంబంలోని మహిళల అందరి పేర్లు రాసుకునిపోయారు. 
ఆ తర్వాత మరొకరోజు వచ్చి పేర్లు రాసుకపోయినా మహిళలు అందరినీ 
పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. మీరు పండుగ రోజుల్లో 
శాంతి భద్రతల సమస్య సృష్టించి ఊరిలో ప్రశాంత వాతావరణాన్ని 
చెడగొట్టారని మీ మీద కేసులు పెడుతున్నామని చెప్పి మీకు జామిన్‌ 
ఇవ్వకుండా వదలమని అన్నారు. దానితో వారు ఎలాగోలాగా జామిన్‌ 
సంతకాలు పెట్టించి వారి మహిళలను విడిపించుకున్నారు. ఇలా 
చాలాసార్లు ఠాకూర్లు పోలీసులు కలిసి మమ్ములను బెదిరించారు. మేము 
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఠాకూర్లపై కేసులు పెట్టలేదు. 

2021 సెప్టెంబర్‌లో ఒకసారి పూల్‌చంద్‌ భార్య, కూతురు 


84 





Géawo 


వీక్షణం 12 జనవరి 2022 





ఇంటిముందు కూర్చుని ఉన్నారు. అప్పుడు కన్హ ఠాకూర్‌, బట్లు సింగ్‌, 
వారి మనుషులు వచ్చి వాళ్లపై దాడిచేసి, ఇంటి తలుపులు పగులగొట్టి 
ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ విషయంలో కూడా 
పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎటువంటి కేసు నమోదు చేయలేదు. 
మళ్లీ మళ్లీ పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి అడగడంతో కన్హ ఠాకూర్‌ ఆయన 
కుటుంబ సభ్యులపై వారం రోజుల తర్వాత కేసులు నమోదు చేశారు. 
కానీ ఈసారి కన ఠాకూర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో దళిత బాధితుల పైనే 
అక్రమ కేసులు బనాయించారు. ఈసారి కూడా పోలీసులు ఎటువంటి 
చర్యలు తీసుకోని ఫలితంగా, నిందితులకు మద్దతుగా ఉన్నందుకు 
పూల్‌చంద్‌ కుటుంబం పరిస్థితి దినదినగండంగా మారిపోయింది. 
పోలీసు అధికారులు చట్టం, న్యాయం ప్రకారం నడుచుకోక 
పోవడమే కాకుండా అగ్రకుల ఠాకూర్‌ వైపు నిలబడ్డారు. దానితో 
మరింత రెచ్చిపోయిన అగ్రకుల ఠాకూర్లు ఈసారి మొత్తం కుటుంబాన్ని 
హత్యచేశారు. దళిత బాధితులుగా మా ప్రాణాలకు హాని ఉన్నది. 
వాళ్లు మమ్ములను బతకనివ్వరని, చంపేస్తారని ఎన్నిసార్లు చెప్పినా 
పోలీసులు పట్టించుకోలేదని, పోలీసుల నిర్లక్ష్యం, నిందితుల పక్షవాతం 
వల్లనే ఈరోజు ఇంతటి దారుణ మారణకాండ చోటు చేసుకుందని 
వాళ్లు వాపోయారు. ఊరిలో ఉన్న మిగతా వారు ఠాకూర్‌ భూముల్లో 
కూలి పనులు చేసే వారని, కాని మేము మాత్రం ఎప్పుడు వెళ్లేవాళ్లం 
కాదని స్వతంత్రంగా మా భూమిలో మేము సాగు చేసుకొని బతకడాన్ని 
సహించలేని కోపం కసి కూడా మాపై ఉన్నదని బాధితులు పేర్కొన్నారు. 


పోలీసుల కథనం 

పూల్‌చంద్‌ కుటుంబంపై జరిగిన దాడిపై ఎఫ్‌ఐఆర్‌ చేశాం. నేర 
విచారణ జరుగుతున్నది. ఈ సంఘటన గురించి మీడియాలో బాగా 
ప్రచారం అయింది. పవన్‌ కుమార్‌ అనే దళిత యువకుణ్ని అదుపులోకి 
తీసుకొని విచారిస్తున్నాము. పూల్‌చంద్‌ కూతురు స్వప్పతో (ప్రేమ్‌ 
కుమార్‌ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అమ్మాయి ఆయన 
ప్రేమను నిరాకరించింది అనే కక్షతోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడనే 
అనుమానాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే యువకుని ఇంట్లో 
రక్తంతో తడిచిన టీషర్టు మేము స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్‌ బిజెపి యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం ఠాకూర్‌లను 
రక్షించడానికి గోహరి హత్యకాండను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం 
చేస్తున్నదని తెలిసిపోతుంది. ఉత్తరప్రదేశ్‌లో పోలీసు అధికారుల అండతోనే 
దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ అగ్రకుల 
మనువాదులు అధికారంలోకి రావడంతో రాజ్యాంగాన్ని పక్కన బెట్టి 
మనుస్మృతిని రాజ్యాంగంగా అమలు చేస్తున్నారు. మను చట్టం ప్రకారం 
దళిత బాధితుల రహస్య అంగాలను కోసి వేస్తున్నారు. అగ్రకులాల 
చేతిలో రాజ్య యంత్రాంగం ఉండడంతో దళితులకు జీవించే హక్కు 
ప్రమాదంలో పడిపోయిందని ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న దారుణ 
మారణకాండలు త సనం? 

ఈ ఘటనపై రూూర్ధండ్‌, లక్ష్మింపేట, గోహిం హత్య, అత్యాచారాలలో 
ప్రజాస్వామ్య దేశంలో దళితులకు “జీవించే హక్కు లేకుండా చేస్తున్న 
విధానాలపై, సుప్రీంకోర్టు స్పందించాల్సిందిగా కోరుతూ, అణిచివేత 
నుండి ఉద్యమాలు పుడతాయి, దళిత నాయకత్వాల ద్రోహాన్ని 
విడగొట్టుతూ దేశంలో ఒక బలమైన దళిత ఉద్యమాన్ని నిర్మించాల్సిన 
అవసరం ఉంది. 

(రచయిత (ధాన కార్చదర్సి పౌర వాక్కుల నంథుం) వీ 




















Géawo 





సాయుధ ome ప్రచ comm ళ్ళుం పరియోగ 


శాయుద బలగాల వ్రత్మోక అధికారాల చట్టాన్ని ఢం పెట్టుకొని సౌమాశ్య వ్రజాలవై నైశ్చం శౌగెస్తున్న దురాగతాలకు 
వరిష్యారం ఆ చట్టాన్ని రద్దుబేోయదమే అంటున్నాడు చిమ్మె. జాన్‌ బర్నబాస్‌ 


భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, 
మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలలో 
ప్రజలను అణచివేయడానికి, భారత రాజ్యాంగం ఇచ్చిన పౌర, 
ప్రాథమిక వాక్కులను కాలరాయడానికి సాయుధ బలగాల 
ప్రత్యేకాధికారాల చట్టం 1958 తయారు చేయబడింది, అమలులోకి 
వచ్చింది. అటు చైనా, బంగ్లాదేశ్‌, బర్మా దేశాల సరిహద్దు రాష్ట్రాలైన 
ఈశాన్య రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ప్రజలు భారతదేశంలోకి 
ప్రవేశిస్తూ, ఇక్కడి ప్రజల సంస్కృతీ, సాంప్రదాయాలతో మమేకమవుతూ 
జీవిస్తూ, రాకపోకలు సాగించేవారు. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత 
పూర్తిగా ఈ రాష్ట్రాలన్నింటిలోనూ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తూ, 
మొత్తం కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలతో నిండిపోయింది. 
ఎక్కువగా కొండలు, గుట్టలుగా ఉండే రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాలలో 
దాదాపుగా ప్రతి రోడ్డు మలుపులోనూ సాయుధ చెక్‌ పోస్ట్‌లతో ప్రతి 
వాహనం తనిఖీ చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులకు 
మాత్రమే మినహాయింపు ఉంటుంది. 

ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలోనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 
జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే ఆధ్వర్యంలో ఇచ్చిన కమిటీ రిపోర్ట్‌ ప్రకారం 
1528 బూటకపు ఎన్‌కౌంటర్‌, పోలీస్‌ హత్యలు జరిగాయనేది నివేదిక 
సారాంశం. ఈ రిపోర్ట్‌ 2013లో విడుదల చేయబడింది. కొన్ని 
సంవత్సరాలు హిరోం షర్మిల అనే మహిళ నిరాహార దీక్ష చేయడంతో 
కేంద్ర ప్రభుత్వం సుంప్రీకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని 
వేసి, కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం 
1958 పేరు మీద కేంద్ర ప్రభుత్వ పోలీసులు చేసిన దారుణ 
మారణకాండలపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. 

వాస్తవానికి బయటి దేశాల నుంచి వచ్చే వ్యక్తులను కట్టడి 
చేయడానికీ, వారిని నిరంతరం అనుమానిస్తూ, నిఘా ఏర్పాటు చేసి, 
వారిని పంపించి వేయడానికి ఉపయోగించాల్సిన చట్టం ఇప్పుడు 
కేవలం మన భారతీయులైన ప్రజలనే నిరంతరం హింసిస్తూ, 
చంపేస్తూ, పైశాచిక ఆనందం పొందే విధంగా ప్రయోగించబడుతూ 
ఉంది. ఇటీవల కాలంలో త్రిపుర రాష్ట్రంలో ఈ చట్టాన్ని కొంత మేరకు 
సడలించారు, అంటే ప్రయోగించడం తగ్గించారు. మేఘాలయలో 
కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. 

2021 డిసెంబర్‌ 4న నాగాలాండ్‌ రాష్ట్రంలో ఒకేసారి 14 మంది 
కార్మికులను కాల్చి చంపిన ఘటన చాలా కలిచివేసింది. దేశ ప్రజలను 
దిగ్రాంతికి గురి చేసింది. ఒక బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని 





వీక్షణం ఓ జనవరి 2022 


తమ వాహనంలో సాయంత్రం ఇళ్లకు పోయే కార్మికులను వాహనం 
ఆవి, తీవ్రవాదులుగా అనుమానించి చంపామని చెబుతోంది. 
వాస్తవానికి వాహనం ఆపమనగా (డైవర్‌ ఆపలేదనీ, ఆ కోపంతోనే 
వాహనం పైన కాల్పులు జరిపీ అందరినీ ఒకేసారి చంపివేశారు ఈ 
కేంద్ర ప్రభుత్వ పోలీసులు. చంపివేసిన తర్వాత మామూలుగా అల్లే 
కథలనే (ప్రచారం చేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంలోని ఉ 
న్నతాధికారులు, హోం మంత్రి అమిత్‌ షా. ఈ ఘోరంపై ఆయా 
(గ్రామాల ప్రజలు కేంద్ర సైనిక బలగాలపై తీవ్రమైన ఆక్రోశంతో 
వారి వాహనాలన్నింటినీ అంటించివేయగా, ప్రజలను భయ 
(భాంతులను చేయడానికి పోలీసులు మళ్లీ కాల్పులు జరుపగా 
మరికొంత మంది చేనిపోయారు. 

సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం ప్రకారం తమకు 
ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చంటూ, లేని అధికారాలను కూడా 
తాము అనుభవిస్తూ, సామాన్య ప్రజలను కాల్చి చంపడం రాజ్యాంగాన్ని 
ఉల్లంఘించడమే. దీనిపై ఆదేశించిన “కోర్‌ ఆఫ్‌ ఎంక్రైరీ కూడా 
సాయుధ బలగాలకు అనుకూలమైన నివేదికనే ఇస్తారు. భారత 
పార్లమెంట్‌ చేసిన ఏ చట్టమైనా రాజ్యాంగ హక్కులను కాలరాయ 
రాదు. అది రాజ్యాంగ విలువలకూ, రాజ్యాంగ పరిమితులకూ లోబడే 
పనిచేయవలసి ఉంటుంది. 

ఇక్కడ సాయుధులైన పోలీసులు లేదా సైనికులు సామాన్య ప్రజలను 
దొంగలుగా, లేదా ద్రోహులుగా లేదా విదేశీ చొరబాటుదారులుగా 
చూస్తూ ఉన్నారు, ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ కూడా చట్టం ప్రకారం 
వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టు పద్ధతుల ప్రకారం విచారణ 
జరుపబడి, వారికి శిక్ష విధింపబడే విధంగా చేయాలి కానీ, కాల్చి 
చంపే అధికారం ఎవ్వరికీ లేదు. ఇది రాజ్యాంగం, క్రిమినల్‌ ప్రొసిజర్‌ 
కోడ్‌ రెండూ చెబుతున్న విషయాలైనప్పటికీ పోలీసులు, సైన్యం ఏ 
కోశాన పట్టించుకోవడం లేదు, పాటించడం లేదు. ఇది పూర్తిగా 
అమానవీయం, ఆందోళనకరం, అప్రజాస్వామికం. 

దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి నాగాలాండ్‌ ప్రభుత్వం 
నిర్వహిస్తున్న హార్న్‌విల్‌ వేడుకను బహిష్కరించి, నల్ల జెండాలతో 
నిరసనలు తెలపాలంటూ అనేక సంస్థలు, గిరిజన సంఘాలు 
పిలుపునిచ్చాయి. మయన్నార్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకున్న 
ఈ ప్రాంతంలో 'నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ - 
కంష్లాంగ్‌” వర్గంకు చెందిన తీవ్రవాదుల గుంపు సంచరిస్తున్నట్లుగా 
ఇంటెలిజెన్స్‌ విభాగం సమాచారం ఇచ్చినందున గాలింపు చర్యలలో 


35 








భాగంగా సైన్యం చెక్‌ పోస్ట్‌లలో వాహనం తనిఖీలలో నిలుపుదల 
చేయకుండా, వారిని లెక్కలోకి తీసుకోకుండా ముందుకు తీసుకొని 
పోయిన నేరానికి సైన్యం కాల్పులకు అమాయకుల ప్రాణాలు గాలిలో 
కలిపిపోయాయి. 

నిజంగానే వాహనం ఆపనంత మాత్రాన సామాన్య ప్రజలకు, 
తీవ్రవాదులకు తేడా తెలియని పరిస్థితులలో భారతదేశ సైనికులు 
ఉన్నారనేది విచారించాల్సిన విషయం లేదా వారి అహం దెబ్బతిని 
కాల్పులు జరిపారా అనేది నిర్వివాదాంశం. అయినప్పటికీ కేంద్ర హోం 
మంత్రి అమిత్‌ షా తప్పుచేస్తూ దొరికిపోయినట్లు సైన్యం చర్యలను 
సమర్థిస్తూ మాట్లాడుతూ, తెలిసే చేసినట్లు తప్పును అంగీకరించినట్లుగా 
పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. దుర్మార్గాన్ని అంగీకరిస్తున్నట్లు అంతా 
చట్టబద్దంగా, రాజ్యాంగ బద్దంగా జరిగినట్లుగా చెప్పడం కేంద్ర 
ప్రభుత్వం సైనిక చర్యను వెనకేసుకొచ్చినటే. 

సైన్యం చేతిలో ఆయుధం, దానిని ఏ విధంగా ప్రయోగించినా 
ప్రశ్నించ వీలులేని అధికారాలతో ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం ఉండడం 
చేత అనుమానాల ఆధారంతో ఎదుటివారి (ప్రాణాలను తీయడం చాలా 
సులభం. నిజంగా వాహనంలో తీవ్రాదులే ఉంటే తమ ప్రాణ రక్షణ 
కోసం కాల్పులు జరుపకుండా, సైన్యం చేతిలో ఒట్టిగానే ప్రాణాలు 
విడిచిపెట్టి ఉంటారా అనే దానికి సైన్యం వద్ద సమాధానం లేదు. 
నిజంగా తీవ్రవాదులై అయి ఉండి ఉంటే కనీసం ఒక్క సైనికుడి 
ప్రాణమైనా పోయి ఉండేది కదా? వీటన్నింటిపై సైన్యం వద్ద కానీ, 
కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ సరియైన సమాధానం లేదు. ఎందుకనగా 
నిజంగా కావాలనే వారు నేరం చేశారు కాబట్టి. అంతే కాకుండా 
సైన్యం చేసిన పెద్ద నేరాన్ని సమర్థించడం కేంద్రం చేస్తున్న మరో 
పెద్ద నేరం. ఒక తప్పును సమర్థించుకోవడానికి ఇంకో తప్పు 
చేసినట్లుంది కేంద్ర ప్రభుత్వ ప్రకటన సారాంశం. 

భారత రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించినట్లు లేదు. సాయుధ 
బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తాత్మాలికంగానైనా రద్దుచేసినట్లు 
ప్రకటించలేదు. అప్పుడైనా నాగాలాండ్‌ సామాన్య పౌరులలో కొంత 
ఉపశమనం లభించేది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటన కూడా 
చేయకపోవడం చేత అక్కడి ప్రజలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. 
మొత్తం సంఘటనపై దర్యాప్తు, విచారణలూ జరిగిన సంఘటనలో 
దోషులను పట్టుకోవడంలో శ్రద్ధ చూపేదాని కన్నా కేసును ఏదో ఒక 
విధంగా ముగించాలనే తాపత్రయంతోనే చేస్తారు. పైగా సాయుధ 


దేీయం 





బలగాల ప్రత్యేకాధికారాల చట్టం 1958 ఎలాగూ వారికి అన్ని 
రక్షణలూ కల్పిస్తున్నది కాబట్టి నామ మాత్రమైన విచారణ తప్ప, 
దోషులను పట్టుకొనే విచారణ జరగదనేది నిర్వివాదాంశం. 

దోషులు ప్రత్యక్షంగా కనబడుతుంటే విచారణ అనే ప్రక్రియ 
లేకుండా నేరాన్ని నిర్ధారించి, శిక్షను ప్రకటించమే తరువాయిగా 
ఉండాలి తప్ప విచారణ పేరుతో కాలయాపన అనేది జరిగిన 
సంఘటనను కప్పిపుచ్చడమే అవుతుంది. పూర్తిగా ఏకపక్షంగా విచారణ 
జరపడం అనేది “విచారణా” చట్టానికే మచ్చ. సాయుధ బలగాలు 
ప్రత్యేకాధికారాల చట్టం ఇచ్చిన అధికారంతోనే సైన్యం ఈ ఘాతుకానికి 
పాల్పడినట్లు నిర్ధారించవు. 

ఈ చట్టం ఇచ్చిన ప్రత్యేకాధికారాల వల్లనే సైన్యం ఈ హత్యలకు 
పాల్పడుతున్నదనేది అందరికీ తెలిసిన సత్యం. అయితే కేంద్ర ప్రభుత్వ 
వైఖరి మాత్రం ఈ సంఘటనను ఖండించే వారిని, సైన్యం పట్ల 
గౌరవం లేని వారిగానూ, దేశభక్తి లేనివారిగానూ చిత్రీకరిస్తోంది. 
ఇంకా కొంత ముందడుగేసి దేశ సరిహద్దుల్లో ప్రాణాలను ఫణంగా 
పెట్టి అటు తీవ్రవాదులతోనూ, ఇటు విదేశీ చొరబాటుదార్ల తోనూ 
పోరాడుతున్న సైనికుల పట్ల గౌరవం లేదన్నట్లుగా సంఘటనపై 
పోరాడే ప్రజలపై బిజెపి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది 
దివాళాకోరు రాజకీయం తప్ప మరొకటి కాదు. ఎఎఫ్‌ఎస్‌పిఎ పేరు 
మీద సైన్యం సామాన్య ప్రజలపై చేస్తున్న అకృత్యాలు, దౌర్జన్యాలు, 
మహిళలపై అత్యాచారాలు చాలా మట్టుకు బయటకు రావడం లేదు. 
నూటికి 90 శాతం కప్పిపుచ్చబడుతున్నాయి. 

కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సైన్యం వైఖరిలో 
మార్చు రావడం లేదు. ప్రజల హక్కులను నిరంతరం కాలరాస్తూ, 
ప్రజలపై పెత్తనం, అధికారం చేలాయించాలనే తాపత్రయం ఉన్న 
“సైన్యం” అధికారాలను ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం ఇస్తున్నది కనుక ఈశాన్య 
రాష్ట్రాల (ప్రజలు, విద్యార్థులు, మహిళలు పోరాడుతున్న డిమాండ్‌ 
ఈ చట్టాన్ని రద్దు చేయాలన్నదే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈశాన్య 
రాఘైాల ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఈ చట్టాన్ని వెనక్కి 
తీసుకుంటున్నట్లు ప్రకటించాలి. లేనిచో మరింత ఆందోళనలతో 
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చట్టం రద్దయ్యే వరకూ పోరాడుతారు. 
వీరికి ప్రజాస్వామ్య శక్తులన్నీ దేశ వ్యాప్తంగా మద్దతు పలుకుతున్నాయి. 
ప్రజాస్వామ్య పోరాటం విజయవంతం అవుతుంది. 

(రచయిత న్యాయవాది, ఒవిడిఆర్‌ రాష్ట కమిటీ నభజ్యలు) వ్ర 














పాత్రికేయుడు వినోద్‌ దువా కన్నుమూత 
నీనియర్‌ పొత్రికేయడు వద్దుశ్రీ అవార్డు (గ్రపొత వినోద్‌ దువా(67) కన్నుమూశాడు ఈ ఏడాది (పారంభంలో కొవిడ్‌-19న బారిన 
వడి అవ్బటి నుంచి ఐనీయులో బికిళ్ల పొందుతున్నారు. లీధ్రమైన కాలేయ నమన్వతో బాధవడుతున్న ఆయన ఢిల్లీలోని ఇంద్రబ్రన్థ 
అపోలో ఆనువతిలో చికిత్స పొందుతూ జినెంబర్‌ 4న మరణించారు. వొందీ టివి జర్హలిజంలో (దముఖుడిగా వేరు గడించాడు. 


యవ మంబ్‌ యుద్‌ జున్‌, జవాన్‌ తరంగ ఆవ్‌ కే లియే వంటి అనేక (వదర్భునల్లో భఖాగమయోరు. దూరదర్భన్‌, ఎన్‌డిటిదిల్లో 
వనిచోనిన దువా పొడికోయ రంగంలో బేనిన నిస్వార్థ నేవలకు గాను జర్హలిజంలో రామ్‌నాథ్‌ గోయెంకా వురస్తారం అందుకున్న 
తొలి ఎలడ్హ్రానిక్‌ మీడియా పాొటతైకోయుడు. నలువు తెలువు టివిలు వచ్చిన తొలిరోజుల్లోనే దూరదర్ధున్‌లో వత్తి జీవితాన్ని (ప్రారంభించి 
నప్తవర్ణాల డిజిటల్‌ యుగంలోనూ తనదైన ముద వేశాడు. 





36 





వీక్షణం 12 జనవరి 2022 








దేీయం 





ప్రాణాలు హరిస్తున్న ప్రత్యేకాధికారాల చట్టం 


ఒకథ్రాంతంలో నుబ్దీర్ణకాలం వొటు సైన్యానికి బ్దాన బ్రత్చేర అధికారాల చక్దుం ప్రజాలశు రక్లిం చడం కన్నా వారిబ్రాశాలనో 
వారిన్తుందంటో అది పాలకుల వైఫల్యమేశని అంటున్నారు చెరుకు సింహాద్రి 


ఈశాన్య భారతం మరోమారు రక్తసిక్తమైంది. అమాయక నాగా 
ప్రజల రక్తంతో తూరుపు కొండలు ఎరుపెక్కాయి. చల్లని 
మంచుకొండలు పచ్చని అడవి వెచ్చని నెత్తురుతో తడిసి గుండెలు 
బాదుకున్నాయి. నాగాలోయలు ఆర్తనాదాలతో ప్రతిధ్వనించాయి. 
తుపాకులకు, తూటాలకు ఎప్పటిలాగే ప్రభుత్వం పొరపాటు దుప్పటి 
కప్పింది. ఆలీవ్‌ దుస్తులకు మట్టి అంటకుండా చట్టం రక్షణ కవచాన్ని 
గట్టిగా తొడిగింది. రాలిన అమాయక ప్రాణాలను ఎక్స్‌ (గ్రేషియా 
శవపేటికలో భద్రంగా కప్పెట్టింది. సానుభూతి ప్రకటనతో నిరసనలపై 
“సిటొ(0గ్‌)వేసింది ఈ సంఘటన యావద్దేశాన్ని మరొక మారు 
ఉలిక్కిపడేలా చేసింది. ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన 
రక్షణ దళాలే ప్రజల పాలిట భక్షకులుగా నిలిచి భారత చరిత్రలో 
మరొక విషాదకర పేజీ రచనకు పూనుకున్నాయి. సాయుధులై శత్రువు 
నుండి స్వదేశీయుల ప్రాణాలను కాపాడాల్సిన సైన్యం అత్యంత 
దుర్మార్గంగా తానే శత్రువుగా మారి ప్రజల ప్రాణాలని హరించడం 
యావత్‌ ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన 
నాగాలాండ్‌లో జరిగిన సాయుధ దళాల చేత, ప్రజల కాల్చివేత సంఘటన 
వెనుక అసలేం జరిగింది? ఒక చేతిలో చట్టం, మరొక చేతిలో 
ఆయుధంతో మానవహక్కుల ఉల్లంఘనకు ఉపక్రమించడంలోని 
ఆంతర్యం ఏమిటి? ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు 
ఏమిటి? ప్రత్యేక అధికారాల చట్టం ప్రజా హక్కుల హననానికి ఎట్లా 
దారి తీసిందో ఆ చట్టం ఆవశ్యకతపై పెల్లుబికుతున్న ప్రస్తుత 
పరిణామాలను ప్రజా ఉద్యమాల అవసరాన్ని గుర్తించాల్సిన సందర్భాన్ని 
పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


అసలేం జరిగింది? 

నాగాలాండ్‌ రాష్ట్రంలోని మోన్‌ జిల్లాలోని తిరు, ఓటింగ్‌ గ్రామానికి 
చెందిన కార్మికులు సమీపంలోని బొగ్గు గనుల్లో పని చేయడం తిరిగి 
అదే బొగ్గు గనికి చెందిన వాహనంలో ఇంటికి రావడం ప్రతి రోజు 
జరుగుతుంది. రోజు మాదిరిగానే సంఘటన జరిగిన డిసెంబర్‌ 4న 
కొందరు కార్మికులు బొగ్గు గనిలో పనులు ముగించుకొని తిరిగి 
స్వగ్రామానికి చేరుకుంటుండగా, దారిలో భద్రతాదళాలు వారిపై 
కాల్పులు జరపడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా సైన్యం జరిపిన హింసా 
కాండకు బలైపోయిన తమవారి ఆచూకీ కోసం, వెళ్లిన ప్రజలు సైన్యమే 
తమ బంధువులను కాల్చి చంపిందని అన్యాయాన్ని (ప్రశ్నించి 
ప్రతిఘటించిన సందర్భంలో రెచ్చిపోయిన సైన్యం మరొక మారు 
కాల్పులకు తెగబడడం జరిగింది. సైన్యం జరిపిన ఈ మారణకాండలో 
14 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత 
విషాదకరం. దిగ్ర్భాంతి చెందిన నాగా ప్రజలు, ఈశాన్య రాష్ట్రాల 
ప్రజలతో పాటు యావత్‌ దేశం నలుమూలల నుండి భారత సైన్యం 





వీక్షణం ఓ జనవరి 2022 


ప్రజా హననంపై నిరసనలు వెల్లువెత్తాయి. సైన్యం అధికారంపై 
రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే సైన్యం 
తప్పించుకోవడానికి పాత పాటనే పాడింది. కార్మికుల వాహనాన్ని 
తనిఖీ చేయకుండానే, అందులో నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ 
నాగాలాండ్‌ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ముఠా సభ్యులు 
ఉన్నారన్న సమాచారం ఉందని అందుకే కాల్పులు జరిగినట్లు చెప్పింది. 
ఇది నిజం కాదు. 

నిజానికి ఆ సంఘటనలో కాల్పులకు గురై గాయపడిన వ్యక్తి ఇచ్చిన 
సమాచారం మేరకు ఆ వాహనంలో ప్రయాణిస్తున్నది బొగ్గుగని కార్మికులే. 
తిరుగుబాటుదారులు కాదు. వారి చేతుల్లో పనిముట్లు, భోజన కారియర్లు 
తప్ప వారి వద్ద ఆయుధాలు ఉండే అవకాశం లేదు. ఒకవేళ సైన్యం 
వారిని తిరుగుబాటుదారులుగా భావించినా, ఆ వాహనం ఆపకుండా 
వేగంగా వెళుతున్నా, సైన్యం వాహనాన్ని ఆపే ప్రయత్నంలో టైర్లు కాల్చి 
ఆపి ఉండవచ్చు. కానీ సైన్యం ఆ పని చేయలేదు. అంటే సైన్యానికి 
చంపే ఉద్దేశ్యం తప్ప మరొకటి లేదని అరమవుతుంది. ఇంటెలిజెన్స్‌ 
పేరు చెప్పి తప్పించుకోజూసే సైన్యం ఆలోచన వెనుక ప్రస్ఫుటంగా 
రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇటీవల అస్సాంలో జరిగిన 
అస్సాం రైఫిల్స్‌ దళానికి చెందిన కమాండింగ్‌ అధికారి కుటుంబం 
తీవ్రవాదుల చేతిలో మందు పాతరకు బలి కావదమయితే, మరొకటి 
తమ చేతిలో భారత ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక అధికారాల చట్టం. తమ 
సైన్యాధికారి మృతికి రగిలిపోయిన సైనిక దళాలు ప్రతీకారేచ్చతో సామాన్య 
ప్రజలను పొట్టన పెట్టుకున్నదన్నదే వాస్తవం. ఈ అరాచక రాక్షస చట్టం 
సాయుధులైన సైన్యానికి రక్షణ కవచంగా ఉండడమే ప్రధానం కాగా, 
దీని వెనుక ఉన్న కారణాలు వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా 
ఉంది. 


నాగాలాండ్‌ చారిత్రక నేపథ్యం 

స్వతంత్ర భారతావనికి ముందు 1826లో బ్రిటిష్‌ సామ్రాజ్య 
పాలిత ప్రాంతమైన అస్సాంలోని ఒక రాజరిక పాలనా సంస్థానమే 
నాగాహిల్స్‌. ఈ ప్రాంతంలోని లోయలు, మైదాన ప్రాంతాలు రాజరిక 
పాలనలో ఉండేవి. కొండ ప్రాంతాలు గిరిజన తెగలు అయిన నాగా 
మొదలైన వారి ఆధీనంలో స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండేవి. ఈ 
నాగ తెగల భాష సంస్కృతి సాంప్రదాయాలు అస్సామీల కంటే 
భిన్నమైనవి, కనుక తమ అస్తిత్వాన్ని కాపాడుకునే దిశలో తమ ప్రత్యేక 
ప్రతిపత్తి కొరకు నాటినుండి పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 
1881లో నాగా హిల్స్‌ బ్రిటిష్‌ ఇండియాలో భాగమైనాయి. ఈ 
నేవథ్యంలో నాగ తెగలన్నీ కలిని 1918లో నాగా క్లబ్‌గా 
అవతరించాయి. ఈ క్లబ్‌ ఆధ్వర్యంలో 1927లో వచ్చిన సైమన్‌ 
కమిషన్‌ను కూడా వ్యతిరేకించారు. అనంతర కాలంలో 1946లో 


37 








నాగా తెగల నాయకుడైన ఎజడ్‌ పిజో ఆధ్వర్యంలో నాగా నేషనల్‌ 
కౌన్సిల్‌ ఏర్పడింది. చివరికి 1947 ఆగస్టు 14న నాగా హిల్స్‌ 
ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా నాగా నేషనల్‌ కౌన్సిల్‌ ప్రకటించుకుంది. 
కానీ, బ్రిటిష్‌ ప్రభుత్వం తన పాలన నుండి మయన్మార్‌ సరిహద్దు 
ప్రాంతంలో ఉన్న నాగా తెగల ప్రాంతాన్ని భారతదేశానికి స్వాతంత్ర్యం 
ప్రకటించిన రెండు సంవత్సరాల తర్వాత 1949లో భారతదేశంలో 
విలీనం చేయడం జరిగింది. నాగాలు మాత్రం పాలకులు, ప్రభుత్వాలు 
మారినా తమ స్వయం పాలనా కాంక్షను విడనాడకుండా పోరాడుతూ 
వస్తున్నారు. ప్రధానంగా భారతదేశంలో విలీనం కావడాన్ని అక్కడి 
గిరిజన తెగలు విభేదించాయి. అక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి 
కొన్ని నాగా తెగల ఉద్యమ సనంభఘాలు ఏర్పడ్డాయి. ప్రజల్ని 
చైతన్యవంతం చేస్తూ తమ ఉనికిని చాటుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు 
చేస్తున్న ఎన్‌ఎన్‌సి ఆ ప్రాంతంలో స్వయంప్రతిపత్తి పై స్వయంగా 
ప్రజాభిప్రాయ సేకరణ చేసింది 

1951లో జరిపిన స్వయం ప్రజాభిప్రాయ సేకరణలో 99 శాతం 
నాగా ప్రజలు నాగా సార్వభౌమాధికారానికి మద్దతు తెలియజేశారు. 
దీంతో ఏ జెడ్‌ ఫిజో 1952లో అండర్‌ గ్రాండ్‌ నాగా ఫెడరల్‌ 
గవర్నమెంట్‌ పేరుతో ప్రభుత్వాన్ని నాగా ఫెడరల్‌ ఆర్మీ పేరుతో సైన్యాన్ని 
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వయం ప్రతిపత్తి కోరుతూ, ఎన్‌ఎఫ్‌జి 
ఆధ్వర్యంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. 
ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అదుపులో ఉంచి శాంతియుత 
వాతావరణం నెలకొల్పడానికి “955లో భారత ప్రభుత్వం తమ సైన్యాన్ని 
పంపడం జరిగింది. నాగాలు స్వయం (ప్రతిపత్తి గల ప్రాంతంగా 
ప్రకటించాలని ఏకైక డిమాండ్‌తో తమ ఉద్యమాన్ని కొనసాగించడం 
జరిగింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి భారత ప్రభుత్వం 1957 
వరకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ పరిస్థితుల్లో మార్చు 
రాకపోవడంతో ఆ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా" ప్రకటించింది. 
అంతేగాక స్వతంత్రానికి ముందు 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ 
కాలంలో బెంగాల్‌ ప్రాంతంలో చెలరేగిన స్వాతంత్ర ఉద్యమాన్ని 
అణచడానికి నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయోగించిన సాయుధ బలగాల 
ప్రత్యేక అధికారాల ఆర్డినెన్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని 1958లో భారత 
పార్లమెంట్‌ ద్వారా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 
రూపొందించి నాగాల ఉద్యమాన్ని అణిచి వేయడానికి పూనుకుంది. 
అయినప్పటికీ నాగాల ఆకాంక్ష చావలేదు. అనేక పోరాటాల తర్వాత ఆ 
ప్రాంత ప్రజల కోసం పోరాడుతున్న నాగా నేషనల్‌ కౌన్సిల్‌తో పాటు, 
నాగా పీపుల్‌ కన్వెన్షన్‌ వంటి మరికొన్ని సంస్థలతో చర్చలు జరిపి నాటి 
ప్రధాని నెహ్రూ 16 పాయింట్‌ ఫార్ములా అగ్రిమెంట్‌తో అస్సాంలోని 
ఒక జిల్లాగా ఉన్న వివిధ ప్రాంతాలను జాతులను కలిపి నాగాలాండ్‌ 
పేరుతో 1968 డిసెంబర్‌ 1న ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. 
అయితే కేవలం నాగా జాతి ప్రజల స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా 
గుర్తించక పోవడాన్ని వ్యతిరేకించిన నాగా నేషనల్‌ కౌన్సిల్‌ తమ పోరాటాన్ని 
ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉంది. 1975 అక్కడ మిగిలిన పోరాట 
సంస్థలతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ కౌన్సిల్‌ సయం 
ప్రతిపత్తి కోసం తన పంథాని సాయధ రూపంలో కొనసాగిస్తూనే ఉ 
౦ది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దానిని తీవ్రవాద సంస్థగా 
ప్రకటించింది. ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతమైన ఈశాన్య రాష్ట్రాలైన 
అస్సాం నాగాలాండ్‌, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ అస్సాం వంటి 
ప్రాంతాల్లో దేశ రక్షణ ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కొరకు 
సైన్యానికి ప్రత్యేక అధికారాల చట్టాన్ని పట్టం కట్టింది. 


85 





దేీయం 


వీక్షణం 12 జనవరి 2022 





ప్రత్యేక అధికారాల చట్టం ఏం చెబుతోంది? 

195రిలో భారత ప్రభుత్వం పార్లమెంటు ద్వారా రూపొందించిన 
చట్టాల్లో అత్యంత దుర్మార్గమైన చట్టంగా సైనిక దళాల ప్రత్యేక 
అధికారాల చట్టం నిలిచింది. ఎఎఫ్‌ఎస్‌పిఎ సెక్షన్‌ 8 ప్రకారం కుల, 
మత, వర్గ, జాతి, భాష, ప్రాంతీయ విద్వేషాల కారణంగా గొడవలు 
చెలరేగినప్పుడు లేదా జరుగుతాయని భావించినప్పుడు ఆ ప్రాంతాన్ని 
కల్లోల ప్రాంతంగా భావించవచ్చు. ఆ ప్రకటన కనీసం మూడు నెలల 
నుండి అత్యధికంగా ఆరు నెలల వరకు అమలులో ఉంటుంది. ఈ 
సమయంలో సైన్యాన్ని తత్సంబందిత ప్రాంతానికి వంపడం 
జరుగుతుంది. అక్కడ సైన్యం చేతిలోకి అధికారాలు దఖలు 
చేయబడతాయి. వాటి ప్రకారం ఐదుగురి కన్నా మించి గుమిగూడ 
కూడదు హెచ్చరికలతో కూడిన లేదా హెచ్చరికలు లేకుండా కాల్పులు 
జరుపవచ్చు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 
అనుమానించిన వారిని అరెస్టు చేయడం నిర్బంధించడం కాల్పులు 
జరిపే అధికారం సైనిక బలగాలకు అప్పచెప్పడం జరిగింది. ఎలాంటి 
సెర్చ్‌ వారెంట్‌ లేకుండా వాహనాలు గృహాలు తనికీ చేసే అధికారం 
కలిగి ఉంటాయి. వీటన్నిటితో పాటు సైనిక బలగాల చర్యలపై 
ప్రాసిక్యుట్‌ చేసే అధికారం కూడా న్యాయ స్థానాలకు లేకుండా 
విశేషాధికారాలు సైన్యానికి కట్టబెట్టడం జరిగింది. కాగా ఈ చట్టం 
రూపొందించింది మొదలు దేశంలో ప్రజలు జీవించే హక్కును 
సహితం కాలరాసే దిశగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 
మొదటిసారిగా అస్సాం, మణిపూర్‌లో అమలుచేసింది. 1983లో 
రెండవసారి ఖలిస్తాన్‌ ఉద్యమ సమయంలో పంజాబ్‌, చండీఘర్‌లో 
1990లో జమ్మూ కశ్మీర్‌లో అమలు జరిగింది. 


చట్టం దుర్మార్గాలు 

సైనిక దళాలకు దఖలు పడిన అవాంచనీయమైన ఈ చట్టం వల్ల 
దేశ సరిహద్దు ప్రాంతాల ప్రజలు స్వదేశంలోనే పరాయిలుగా, 
అనుమానితులుగా బిక్కుబిక్కుమంటూ జీవితం గడపాల్సిన దుస్థితి 
ఏర్పడింది. చట్టంలో ఉన్న అవకాశాలను తమకు అనుకూలంగా 
మలుచుకుని సైన్యం విశ్చంఖలంగా వ్యవహరిస్తుంది. అత్యాచారాలకు, 
హత్యలకు తెగబడుతోంది. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా 
పోయింది. జరిగిన అన్యాయాలపై న్యాయ విచారణకు కూడా 
నోచుకోని అమానవీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దుస్థితిని 
అనేకమార్లు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రపంచ దృష్టికి తెచ్చారు. 
2004లో మణిపూర్‌లో సాయుధ బలగాల చేతిలో మనోరమ 
అత్యాచారం తర్వాత అస్సాం రైఫిల్స్‌ ప్రధాన కార్యాలయం ముందు 
మహిళలు జరిపిన నగ్న ప్రదర్శన సైన్యం దాష్టికానికి తీవ్ర నిరసన 
రూపంగా ప్రపంచం సిగ్గుపడింది. మాలూమ్‌ ఊచకోత తర్వాత ఇరోమ్‌ 
షర్మిల దాదాపు దశాబ్దంన్నర నిరాహార దీక్ష ఈ చట్టంలోని దుర్మార్గాన్ని 
ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ చట్టం చేతిలో ఉండటం వల్ల 
విచక్షణారహితంగా వ్యవహరిస్తున్న సైన్యం ఆగడాలకు మహిళలు, 
సామాన్య (ప్రజలు బలవుతున్నారు. ప్రధానంగా నరివాద్య 
ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు భారతదేశ అంతర్గత భాగస్వాము 
లేదా అన్న అనుమానం కలుగుతుంది. సైన్యం జరువుతున్న 
హత్యాకాండపై భారతదేశంలో మీడియా గానీ, ఇతర పౌరసమాజం 
స్పందించాల్సినంతగా స్పందించక పోవడం కూడా విషాదమే. అందుకు 








ప్రభుత్వాలు దేశ భక్తిని, సరిహద్దు భద్రతను తిరుగుబాటుదారులను 
సాకుగా చూపడమే ప్రచారంగా ప్రభావితమవుతుంది. కనుక చట్టం 
ముసుగులో సాగుతున్న దుర్మార్గాలను, మానవ హక్కుల విధ్వంసాన్ని 
వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


ఉధృతమైన ఉమ్మడి పోరాటాలు 

ఇటీవల జరిగిన నాగాలాండ్‌ సైనిక చర్యను ఈశాన్య ప్రాంతాలతో 
పాటు ప్రజాస్వామికవాదులు, ప్రజాహిత మేధావులు ఖండించడంతో 
పాటు స్థానికంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరే ఉద్యమానికి 
మద్దతు కిలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగాలాండ్‌, 
మణీపూర్‌, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం చట్టాన్ని సమీక్షించి 
రద్దు చేయాలని నినదించడం ఆహ్వానించదగ్గ పరిణామమే పసల 
మానప్రాణాలకు రక్షణ కల్పించలేని పాలన దేనికని, ఈ దేశంలో 
నివసించే ప్రజలకు దేశమే శత్రువుగా వ్యవవారిస్తున్న తీరు 
ఆక్షేపణీయం అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వేదిక ద్వారా ఇటువంటి 
చట్టాల నడ్డి విరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
ముగింపు 

దేశ సరిహద్దు రక్షణ పేరుతో, కల్లోలిత ప్రాంతాలలో శాంతి 
స్థాపన పేరుతో, “తీవ్రవాద గూపుల ఏరివేత పేరుతో, సైన్యానికి 
అందించిన ప్రత్యేక అధికారాల చట్టం సాయుధ దళాలకు తిరుగులేని 
ఆయుధమైంది. (ప్రశ్నించే సాహసం చేయలేని అసహాయ స్థితికి 
ప్రజలను నెట్టి వేస్తుంది. ఈ చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో 
మానవ హక్కుల ఉల్లంఘన నిస్సిగ్గుగా జరిగిపోతోంది. ఈ చట్టం 


(..4వ పేజీ తరువాయి) 


వాస్తవాన్ని మనకు చూపారు. నేర నియంత్రణ వ్యవస్థే నేరయయం అయిన 
ద్ధుశ్చాన్ట దాని డం కాకుండా, వారు నేరస్థులను నేరాలతో నంబంధం 
లోని వారుగా అన్నలైన ఏ నోరమూ చోయని వారిని నోరళ్భులుగా చూవుతూ 
పది చేయాలనుకుంటో అది చేయగలరని కూడా ఈ రు వృవవోరాలు 
చూపించాయి. 

విల్లలు దుర్చుననాల వొలబడటుం డముడ్‌ కుటుంబ వువన్థ ఎబ్బిన్నత 
వల్ల జరుగుతుందనదం చూస్తే దోశాన్ని పొలిన్తున్న అత్యంత బట్ట వుతిరేక 
నేరమయ ఆర్థిక వృవవోరాలతో తమ వ్యాపార బ్రయోజనాలకో వనిబేనే 
బాలా వ్యాపార నంన్ధలు కూడా డమ్ముడ్‌ కుటుంబాల నుంచి వచ్చి 
ఉంటాడు అనలు భారతదేశ చట్టూలలోనైో డమ్ముడ్‌ వాందూ కుటుంబ వ్వావార 
నం నిబంధనలు బొందు వరిబి డన్నాయి. వాటికి బట్టివరమైన ఆమాదమూ 
ఉంది. ఈ 'డమ్ముడి కుటుంబ” వ్వాపారవేత్తలే దళారీ పెట్టుబడిదారులుగా 
ఐదిగి” ఉన్నారు. ఎన్మికౌన వారిని తమ తాబేదారులుగా మాడ్చుకునే ఈ బడా 
వ్యాపారవేత్తలు కూడా డన్ముడి కుటుంబాల వారే ఉవ్ముడి కుటుంబమే 
అనలు దుర్మాధమైన నీచమైన న్వార్థాలకు పాదు టోనే వవ విల్లలకు తొలి 
బోధక్షులైన తల్లిదండ్రుల , నిక్తువ్న ర స్వా దబ్బు ఆర్ధనకు తెగబడి వ్వావార 
కార్ఫుకలాపాలలో మునిగి మ ఈ నీచ స్వార్థ వ్యాపార 
(ట్రయోజనాలను కిల్లారా చూసే బిల్లలు అంతకంటో ఎక్కువ నబ న్వార్గ 
(యోజనాల ఆర్థిక వ్యవబోరాలకూ, బిళ్ళంఖల జీవితాలకూ 
అలవాటువడతారు. జనరల్‌గా చూస్తే తాతల్లూ తండ్రులూ కలిని ఒక బోటు 
నివనించిన నందర్భాలలో స్వార్థ ఆర్థిక వ్యాపార కారకలాపాల కుటుంబాలలో 
బైటికి వెల్లి తము అరాచక తుత్చాలు జరిపేవారు. కొన్హోళ్ల కింద సామాజిక 
దోవిడీ న్రీల దోవిడీలకు కేంద్రంగా నిలిచి సామాజిక వువసలో అన్ని రకాల 
న్నా బింతనలకు కేంద్రమైన “కుటుంబం” గొప్పదని చెవ్పడం రబయిత 
లోవలి ఆ కాలానికి నంబింధింబిన చారిత్రక భౌతిక ఆర్థిక సామాజిక 





విక్షణం 14 జనవరి 2022 


ద్వారా సాయుధ బలగాల విచక్షణారహిత ప్రవర్తనను ప్రాసిక్యూట్‌ 
చేయాల్సిందేనని స సుప్రీంకోర్టు అభిప్రాయ పడినా దిక్కులేదు. నిజానికి 
సుదీర్ణకాలం ఒక ప్రాంతంలో ఈ చట్టం అమలులో ఉంది అంటే, 
అక్కడ పాలకవర్గాలు విఫలమయ్యాయని అర్థం. దేశంలో ఉన్న 
ఇంటలిజెన్స్‌ వ్యవస్థ నిర్వీర్యం అయపోయంది అని చెప్పాల్సి 
ఉంటుంది. అత్యంత ఉన్నత స్థాయిలో సమాచార అప్రమత్తత కలిగి 
ఉండాల్సిన వ్యవస్థ, సైన్యం ఊహించిన, ఊహించని సమస్యలను 
పసిగాట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘటనలలో ఇంటలిజెన్స్‌ 
వ్యవస్థకు తెలియదంటే అది సైన్యం నిర్లక్ష్యంగా, కక్ష్యపూరితంగా 
వ్యవహరిస్తుందని భావించాలి. ఇదే నిజమైతే సాయధ బలగాలు 
పొరుగు దేశాల్లో మాదిరిగా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై కూడా దాడి 
చేసినా ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు. కనుక దశాబ్దాలుగా 
కొనసాగుతున్న (బ్రిటిష్‌ పాలకుల ఆలోచనలతో రూపొందించిన 
పాతకాలపు చట్టాలను రద్దుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
ప్రజాస్వామ్య స్వతంత్ర భారతావని అని భావిస్తున్న దేశంలో ప్రజాహిత 
చట్టాలకే ప్రాణం పోయాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సిన 
అవసరం ఉంది. ప్రజల సంరక్షణ కోసమే కంకణబద్దులై కదం 
తొక్కాల్సిన సైన్యానికి, ప్రత్యేక అధికారాల చట్టం కోరలను కత్తిరించాలి 
ఉంది. ఇప్పటికి జరిగిన అన్యాయం చాలు. ఇకనైనా మేల్మొనాలి. 
దేశంలో (ప్రజల హక్కులకు భంగం కలిగించే ప్రతి నల్ల చట్టాలకు 
ఉక్కు సంకెళ్లు బిగించాల్సిందే. ఇందు కోసం ప్రజల సంఘటిత 
ప్రజాస్వామిక పోరాటాలే శరణ్యం. 
(రచయిత ఉపాధ్యాయుడు, డిటిఎఖ్‌ జిల్లా కౌన్సిలర్‌) 


పరిస్థితులూ, వాటి దుర్మాధమైన ధోరణుల వట్లు అవరివక్తుత చూవిస్తుంది. 
- వేక్‌ అవ్మూద్‌ 
నూర్హువేట 


బైనాలో నోవలిస్టు నమాజు నిర్భాణానికి నంబంధించిన విషయాల గురించి 
వీక్షణంలో నీ ఎన్‌ ఆర్‌. వ్రనాట్‌ గారి రచనలు (నె పైంబర్‌, డిసెంబర్‌ 2021), 
ఎం. నజయగారి వ్ఞానం (నవంబర్‌ 2021) - ఈ మూడు కొంచాం పెద్ద 
వ్వాసాలే అయినా వివిధ అంశాలను వివరంగా చర్చుంచాయి. ఈ విషయంలో 
లోతైన, భిన్నమైన అవగావానక్తు చర్చకు అవకాశం కల్పించిన నంపొదకులను 
అభినందించాలి కృతజ్ఞత బెౌప్ట్రే బదులు లింగమూర్తి గారొక బిబిత్రమైన 
లేఖ రాశారు. ఆయా అంశాలపై సాగుతున్న చర్జునలా డంబి, లేల రూవంలో 
నంపాదకులవై దాడి కూడా నా డధేళంలో ముఖ్బమైనది. ఎందుకంటే వ్యానంలో 
చర్భించిన కొన్ని విడివాద ధోరణులకు (వతిభింబం ఈ లేఖ. విషయం 
తక్కువ, నిందలెక్కువ డన్న లేఖ ఇది. 

నా ద్రతిన్సందనలను కొన్నిటిని క్లున్తంగా తెలియవడుస్తున్నాను. వీక్షణంలో 
నీరియన్‌ వ్యాసాలను వద్లోళు వైగా బదువుతున్నానని, కాగా నజయ గారి 
ఈ “హాస్ఫాన్ఫద వ్యానం తనని కడువుబ్బ నవ్వాంచిందని” చౌవ్రూ దాన్ని 
బవచురించటం గురించి “మీ అభిదుబిని అభినందించాలని” వ్యంగంగా 
రాశారు. ఇది నవుంగా లేదు. ఆయన వదోళకు వైగా ఎంత em’ 
చదువుతున్నారో బైట పెట్టుకున్నాడు. 

“బీక్షణంలో EG (2018 జూన్‌ అక్టోబర్‌, డిసెంబర్‌, 2019 ధి(బబరి 
యొ.) వలువురు బేశిన విమర్ధలలో ఎత్తిచూవిన వాస్తవాలను వరిగణనలోకి 
లీనుకొని తమ వాదన వినిపిస్తే నబజబుగా ఉంటుంది. అది వద్ధతి కూడా, 
“దసొద్‌ వంటి నీనియద్లు, రాజకీయ తరగతులు బెౌప్పేవాడు, "అంతకన్నా 
ముఖంగా నీరియన్‌ పాఠకులు ఈ విషయాలను జాగ్రత్తగా, ఓవిగా అం౭/౧ 
వరిళీలించదం అవనరం. ఇది (ప్రసాద్‌ గారి వ్వానంవై చర్జే కాదు. చైనా 


89 








(థటదిల శక్తిగా డన్న నోటి వవంచంలో వెనుమాూర్జ్చుల అధాయనానికి 
శరికొల్పటానికి ” అని నజయగారు రాశాడు. నంపొదకులు వివిధ అంశాలతో 
బర్చుతో కూడిన ఫై వ్వాసాలన్నిట్‌నీ ద్రచురించారు. ఆ నీరియన్‌ వైఖరిని 
విజ్ఞతను వార్షింబే బదులు తమ అనవూనాన్నీ, అవివేకాన్న థటదర్భించి 
“ఇటువంటి చౌకబారు, నవ్వులాట అభిప్రాయాలకు చోటు కల్చించనల్సిన 
అవనరం వీక్షణంకు ఏమి వచ్చిందో నాకు ఆర్థం కాలేదని” (వల్లించటం 
విడ్డూరం. ద్రవంచ వ్యాప్తంగా 160 దేశాల నుంచి 500 మంది రాజకీయ 
పార్టీల నాయకులు - కమ్మూనిస్టులో కాక ఇతరులూ - 10 వేల మంది 
(ప్రతినిధులు గత జూలై 6 నాడు చైనాలో జరగిన నదస్సులో పాల్లొని, చైనా 
థగతిన్సి వారి సాద్రూజ్ఞువాద వ్యతిరేక పాత్రని వొర్షించాదు. ఇది ధవంచ 
బరిత్రలోనో అవూర్లులైనదిగా వరిళీలకులు - గిట్టనివాలు కూడా 
అభివర్ధించారు. అలాంటి విషయంపై చర్జ హోన్మానదంగా, నవ్ములాటలా 
కనడటం మౌలిక లోపాన్హే చూ పెడుతున్నది. 

ఈ విషయాలపై “నాకు తెల్సిన మేరకు” అంటూ కొన్ని అంశాలను 
నద్రుతగా రానీ “మరింత వినతమైన చర్చ” అవవరమన్సి నంపొదకులు 
దాన్నికై కషి చేయాలని బ్రనాద్‌ గాడు విజ్ఞతతో తన వ్వానం ముగించాడు. 
ఉవిగ్లా తిరిగి వరిళీలించదం అవనరం అని మంత్లీ రవ్వూ కూడా భావించింది. 
కాగా అలాంటి విషయాల్లి ఇది ఏదో కొధి ఎంఎల్‌ పార్టీల మధ్దు వ్యవహారం 
అన్నట్టుగా లింగమూర్తి చ్యిత్రించదమే అన్నిటికన్నా బోస్మానదం! ఇలాంటి 
వాటిని “సైద్ధాంతిక చర్దు వేరుతో అచ్బువేసొరా” అని వీక్షణంని ఎదురు 
(వుల్లించారు. కళ్లు మూనుకుని పొలు తాగే విల్లి అంటూ ఆయన రానిన 
మాటలు తనకే వర్తిస్తాయని (గ్రపొం చలోకపోయాదు. 

కోటీశ్షరులను నజ్వలుగా బేడ్డుకోవచ్చునన్ల పార్టీ” కమ్యూనిస్టు పార్టీయా 
అని చైనా పార్టీని లింగమూర్తి ఆక్టోవించారు. ఇది బావిలో కప్ప వైఖరే తప్పు 
మరేమీ కాదు. ద్రవంచ కమ్పూనిక్హు డద్దుమ నిర్భాతల్లోనో ఆద్వుళైన ఎంగెల్స్‌ 
అలాంటి కోటీళ్షరుడోనని, మార్చకి జీవితాంతం ఆయన రాజకీయంగానే కాక, 
ఆర్థికంగా అండగా ఉంటి కాపాదారనీ గుర్తుబేసుకోవాలి జపాన్‌ ట్రాన్స్‌ లాంటి 
దేశాలకు వెళ్లి చదుశకొన్ల్న మరో కులీన్నుడైన చౌబన్లైూ చైనా పార్టీకి మావోకు 
కుడి ఢజుంగాను, బైనాకు పొతిక్తో పొటు “జీవితాంతం” (బ్రధాని గాను డ 
న్నారని మరిచిపోకూడదు. వార్చ, లెనిన్‌ చూవో కూడా కార్చికవర కుటుంబాల 
నుంది రాలేదని తెల్సిందే బ్లిక్లన నాయకులు హోయిగా డన్నారని ఇక్టుడి పోలీనులు 
కూడా బెన్రంటాడు. ఇలాంటి కారణాలు చూవెట్టి కమ్యూనిస్టు పార్టీలు “కులీన” 
- బైలెట్‌ వర్ణాల నాయకత్తంలో డంటాయనీ, వాడు వీదిత వర్ణాలను తప్పుదారి 
వళోస్తుంటారనీ బూడ్డవా వర్ణాలవారు (శ్రామిక వర్ణాలను దగా చేస్తుంటాడు. ఏ 
వర్రంలో వుట్టారని కాక ఏ వభ రాజకీయాల కోనం నిలబడ్డారన్నది కీలకం. 
వీడిత వర్ణాల్లో వుట్టి జీవితాంతం పాలకవర్ణాలకు నేన బేనినవాడు కోకొల్లలు. 
లింగమూర్తే కాదు, వర్లపోరాట భావనను నేలబారుగా ఆర్థం బోనుకొనో 
విడివాదంతోనో అనేకులు ఇలాంటి వాదనలతో బివ్లవకాతులను, బైనాని కూడా 
నిందిన్తుంటాడు ఎంతో దూరం ఎందుకు? కులీన బూడ్డువా కుటుంబంలో 
వుట్టి, ధతాబ్దాల. పాటు మావోయిన్దు పార్టీ నాయకుడిగా 
డండి ఎదిగిన, ఇటీవలిదాకా పోలిట్‌బ్యూరో నభ్బుడిగా డన్న కోబిడ్‌ గాంధీ 
వంటివాడు మునదోళంలోనో డన్నారని లింగమూర్తి గారు గుర్తు పెట్టుకోవాలి. 
కోబీళ్ళరులు నభ్యులైనంత మాత్రాన ఏ కమ్యూనిన్హు పార్టీ కమ్మూనిన్టు పార్టీ 
కాకుండా పోదు. 

ఈ చర్చ బైనా గురించి ఇక్టుడ్‌ పార్టీల గురించి లింగమూర్తి లాగా 
అర్థం లేకుందా ఏవేవో మాట్లాడటానికి కాదు. “బైనా ఎదురులేని నేతగా జీ 
జిన్‌ వింగ్‌” అన్న తమ నంపాదకీయ వ్వానంలో అలాంటి వాదనలో చేశాడు 
ఎ.నర్భింపోరెడ్డి గారు. “చైనాలో మూడు నార్లు అధ్యక్ష వదవి అవకాళం 
ఎవరికీ దళ్ళులెదని” రాశారు! నోటి జిన్‌ వింగ్‌గో కాదు... చౌతో పొటు మావో 
కూదా మూడు సార్లేమిట్సి “జీదితాంతం” పార్టీ నాయకులే అంతేకాక పొతిక్తేళ్ల 
పొటు ఆ ఇదరూ - లెనిన్‌ స్టాలిన్‌ కూడా “జీవితాంతం” దేశాధనేతలే 


40 





Géawo 


వీక్షణం 12 జనవరి 2022 





అలాంటి నేవలకు వారిని కీర్తిన్తున్నాం. నోడు సొదూజ్యువాద మీడియా 
(పభావంతో అదే నేరమని కొందరు అభిశంనిన్తున్నారు! 
వ్యాసాల్ని ఎలా బదివారోకానీ... మంత్రీ రిన్లూ మద్ధతు దేనికి, అదోమన్నా 
(పొమాణికమా? అని లింగమూర్తి (బ్రల్లించాదు. ” ఆ వత్రికదో ప్రమాణం కాదు 
కానీ - చాలా వుంది వివుర్థకులు అలాంటి వాదనల ఆధారంగానే రాస్తూ 
వచ్చాడు కనుక బీక్షణుం? రచయితలు, పాఠకులు ఈ ద్రత్సేక నంబికను 
వరిళీలించదం అవనరం. నృయంగా మంత్లీ రవ్వూ వునరాలోచనో గమనార్హమైన 
ఓక మజ్దువవయం” అని నజయ ముందే రాశాడు రచయిత వైన్తా నంవాదకుల 
దైనా రాళ్లు వేనే తొందర్లో ఇవేమీ లింగమూర్తి గారికి కన్టించలోదు. చైనా 
విషయంలో వంళ్లీ రిన్లూ అవగాహనలో వబ్బిన వార్చును కొంత డదహారించాడు 
కాన్సీ నజయ గారి వ్యానంలో అదే మొత్తం విషయం కాదు. వాస్తవాల ఆధారంగా 
న్గరనాలరి తీసుకోవాలని చెప్పాడు ఈ నమస్త విషయంలో చైనా - బిమద్ధకులు 
విస్మరిస్తున్న కొన్ని ముఖ విషయాలను తెలియవరిచాదు. 
ఇక ఈ విషయంలో లోతైన, భిన్నమైన అవగావానక్తు చర్చుకు అవకాళం 
కల్పించిన వీక్షణం నంపొదకులను వెటుకరించడానికి లింగమూర్తి గారు 
ఎంచుకున్న భూమ ఆకారం గురించిన నొవ్వుం కూడా న్పరెంది కాదు. నజయ 
గారి వ్వానం “భూమి బల్లవరువు”గా డందని చెప్పే వ్యానం కాదు. అది 
ఖబ్బితంగా ఎలా ఉందో నరిగా శాగ్రీయంగా బూడాలని బేనిన విజ్ఞప్తి. 
అలాగే చైనా కమ్యూనిన్హు పార్టీనై లింగమూర్తి గారి వంటివారి అవగాహాన 
“రామి గోలాకారం”లో ఉంది అనోటటువంటిదీ, వాన్దనికమైనదీ, శాద్రయమైనదీ 
కాదు. చైనా విషయంలో వాస్తవాలతో పొనగని ఇటువంటివారి అథిదాయోలను 
తిరుగులేన్సి శాగ్రీయమైన నత్యాలుగా (బచారం చేయడం పొలకవర్ణాలకే 
థయోజనకరం. శాద్రవిజ్ఞాన వురోగతి ద్వారా ముందుకు వస్తున్న నూతన 
ఆవిప్పురణలతో ఇంతకు ముందు తిరుగులేని నత్మాలుగా భాబింవబడిన అనేక 
నీద్దాంతాల గురించి వునరాలోచించవలనిన నందర్భాలను కూడా చూస్తున్నాము 
(ఉదా. న్ఫూటన్‌ నిద్దాంతాలు వగైరా! భూమి గోళాకారంలో డందని మనకి 
(పొభమిక పాఠశాలలో బోధిస్తాడు. కానీ విజ్ఞానశాగ్రం మరింత అభివ్బద్ధి 
బెందిన తరువాత, భూమి క్రమబద్ధమైన గోళాకారంలో ఉందదనిి జ్ధ్‌వాల 
వద్ధ తజూమడ్దు లోల వధ్ధ దాని ఆకారంలో కొలతలలో తేడాలు డన్నాయని 
వగైరా విషయాలతో భూమి ఆకారాన్ని ఖబ్బితంగా అంచనా వేస్తున్నారని 
లింగమూర్తి గారికి కూడా తెలినే ఉంటుంది. తనకు నబ్బిన, నందర్భానికి 
నముబితం కాని సామ్యం తోబిందో తడవుగా వాడోన్స, వీక్షణం వారిపై 
రబయితవై, ఒక బిన్హవ నంధ్రవై దుష్మాత్తివోయదం నిజ యోజనం. 
“స్టాలిన్‌-మావోల 1930-60ల కాలంతోను, ఐరన్‌ - జ్వూంభూ కర్ధెన్ల 
కాలంతోను పోలిస్తే గ్లోబలైజోషన్‌, బెక్షలాజికల్‌ ఐటి-నౌెట్‌-ఏబి విప్లవాల 
తర్వాత మవో వరదలా వచ్చిన, వస్తున్న మాడ్చులు అవూర్డుం, అనూహ్యం, 
టెక్స్‌ నన్తకాలకు అతీతమైనది. డౌం/గగు, తర్వాతి మూడు తరాల నాయకత్యాలు 
వీటన్నిటినీ తజ్టుకోవడమే కాక్క ముందు వరనకు దూనుకురావడం చైనా 
విజయమే కాదు, సోవలిజుం - (పొథమిక పాఠాల” యుగం దాటి, నోవలిన్టు 
థటవంబ శ్వూవాంలోనే కొత్త అనుభవాలు, కొత్త వయోగాలు ఇవన్నీ. మంట్లీ 
రవ్వూ వీటినే చైనాలో మూడవ బవిభ్లనం'గా అభివర్థించింది”- అని నజయ 
గారు రానినది లోతుగా తరచి చూడాల్సిన ఆక్షరనత్తాలు. 
భారత కమ్యూనిన్హు డద్దుమం శతాజ్జి నందర్భ్రంగా మనదోళంలో 
కమ్యూనిస్టుల, విభ్దవకారుల సాభల్ణ వైఫల్వాలను జోరీజు వోనుకోవాల్సింది 
చాలా డంది. వదోవదో తవ్చుదారి వట్టిన, దజన్లకొద్ద (థటూవులుగా చీలిపోయిన 
ఇత్భుడివారు నూరేళ్లు నిలదొక్ళుకుని, 9 కోట్ల మంది నభ్యులతో ముందుకు 
సాగుతున్న పార్టీపై బరను నవ్వులాటలా భావించడం, దీనివై చర్జకు వీలు 
కల్లించిన వక్షణంని ఏమి అవనరం వచ్చిందో” అని తూలనాదదం 
ఉజాధ్ధుతారవాతం. 
- ఎన్‌ ఆలోచన 
సామాజిక కార్హకర్ద. 








దేీయం 





పెరిగిన సంపద - తరగని పేదరికం 


నరళోక్ట్రత ఆర్థిక విధానాల అమలు థలితంగా ధోళంలో వీదల జీవితాలు ప్రూర్తిగా దిగడారాయని, ఒక్క శాతం ఉన్న 
నంవన్న వర్గాలు ప్రపంచ కుబోరులతో పోటీవడుతున్నారని అంటున్నారు తా. ఎ. పున్నయ్య 


సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకృత ఆర్థిక 
విధానాలు శరవేగంగా ఊపందుకున్నాయి. ఒక వైపు అభివృద్ధి పేరుతో 
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మొదలుకొని బయోటెక్నాలజీ, క్రుత్రిమ మేధో, 
కంప్యూటర్‌ రంగాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో 
మరో వైపు ఇతర వర్ధమాన దేశాలతో పాటు భారతదేశంలో కూడా 
ఆర్థిక వ్యత్యాసాలు త్రీవ్ర స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఆర్థిక 
అసమానతలను తీవ్రంగా పెంచే ఈ సంస్కరణల ప్రభావం వలన 
దేశంలో రాత్రికి రాత్రే కుబేరులు అపర కుబేరులుగా, పేదవాడు 
మరింత పేదవాడుగా మారిపోతున్నాడు. 

ఇటీవల (ప్రకటించిన ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం 
1951 నాటికి మన దేశం జాతీయ ఆదాయంలో ఒక శాతం మంది 
అగ్రశ్రేణి సంపన్నుల వాటా, నలభై శాతం మంది దిగువ (శ్రేణి జనాభా 
వాటాతో సమానంగా ఉండేది. ఆశ్చర్యంగా ఇవాళ చూస్తే దానికి 
భిన్నంగా దిగువన ఏకంగా అరవై ఏడు (67) శాతం మంది వాటా 
అంతా కలిస్తే కానీ, ఒక శాతం మంది అగ్రశ్రేణి సంపన్నుల వాటాకు 
సమానమైంది. ఏడున్నర దశాబ్దాల కాలంలో మూడొంతుల దేశ 
సంపద ఒక శాతం పిడికెడు మంది అగ్రశ్రేణి సంపన్నుల ఖాతాల్లో 
కేంద్రీకృతమైంది. పోనీ, 1961 నుంచి అందుబాటులో ఉన్న జాతీయ 
సంపద లెక్కల్ని బట్టి చూసినా, ఎంతో అసమానత స్పష్టమవుతుంది. 
అప్పట్లో దేశ జాతీయ సంపదలో ఒక శాతం సంపన్నులదీ, 50 
శాతం నిరుపేదలదీ సమాన వాటా ఉండేది. అరవై ఏళ్ల దేశ పురోగతి 
తర్వాత ఇప్పుడు దిగువన ఉన్న 90 శాతం మంది భాగం కలిస్తే 
కానీ, పైనున్న ఒక్క శాతం సంపన్నుల వాటాకు సరితూగడం లేదు. 

స్వతంత్ర భారతంలో దార్శనికత లేని అసమర్థ పాలకుల 
విధానాలకు పెరుగుతున్న ఆర్థిక అసమానతలు అద్దం పడుతున్నాయి. 
నిస్సిగ్గుగా పాలకులు ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే చర్యలు చేపట్టక 
పోగా 2050 నాటికి భారత్‌ ప్రపంచంలోనే రెండో శక్తివంతమైన 
దేశంగా వృద్ధి చెందనుందని జోష్యం చెబుతున్నారు. సమాజంలో 
పెరుగుతున్న ఆర్థిక అసమానతలు రూపుమాపకుండా మెజారిటీ 
(ప్రజలకు ఉపయోగపడని స ౦పద ఎంత వృద్ధి చెందినా అది గణాంకాల 
వృద్దే కానీ మానవాభివృద్ధి కాదని ఐక్య రాజ్య సమితి అభివృద్ది 
కార్యక్రమం (యుఎన్‌ డిపి) పేర్కొంది. కార్పొరేట్లకు లాభం చేపే 
ఆర్థిక విధానాల మూలంగా సంపన్న ఇండియాకు, పేదరిక భారత్‌ 
మధ్య గీత చెరిగి పోవడమనేది సమీపంలో కన్పించడం లేదు. నిజానికి 
నేడు భారతదేశంలో పేద ప్రజలు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో 
కూరుకుపోయారు. వారు కనీస అవసరాలతో పాటుగా చిన్న చిన్న 
ఆశలు, ఆకాంక్షలు సైతం నెరవేర్చుకోలేని దుస్థితిలో ఆర్థికంగా చాలా 
కిందికి వెళ్లిపోయారు. 





వీక్షణం ఓ జనవరి 2022 


దేశంలో వేగంగా పెరుగుతున్న శతకోటీశ్వరుల సంపద 

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పార్లమెంటరీ 
(ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన 
నాయకులు జవహర్‌ లాల్‌ నెహ్రూ అనుసరించిన సామ్యవాదం మొదలు 
ఇందిరా స మార్కెట్‌ సంస్కరణల ప్రగతి పథం, రాజీవ్‌ గాందీ 
(ప్రైవేటీకరణ, పి.వి. నరసింహారావు-మన్‌మోహన్‌ సింగ్‌ల ఆర్థిక 
సంస్మరణల అనంతరం కొనసాగుతున్న పాలక వర్ష దోపిడీ, పీడనలను 
మరింత తీవ్రతరం చేశాయి. దేశాన్ని సామ్రాజ్యవాద రథచక్రాలకు 
మరింతగా కట్టివేశాయి. ఈ దేశ వనరులను దేశదేశాల సంపన్నులకు 
భోజ్యంగా మార్చాయి. ఈ దేశ శ్రామికులను, పీడితులను మరింత 
దారిదంలోకి, పీడనలోకి నెట్టాయి. ఆర్థిక సంస్కరణల ఫలితంగా, 
దేశ స్టూల జాతీయోత్పత్తి (జిడిపి)లో గణనీయ వృద్ధి వచ్చినా, 
దిగువనున్న 50 శాతం బీదవర్గాల భారతీయులకు ఒరిగిందేమీ లేదు. 
కేవలం శతకోటీశ్వర్ల సంపద మాత్రం రెట్టింపు అయింది. 

ద ఇండియా ఫోరం వారి నివేదిక ప్రకారం, భారతదేశం 
ఎదుర్కొంటున్న పలు సమస్యల్లో పేదరికంతో పాటు అధిక జనాభా, 
నిరుద్యోగం, అనారోగ్యం, ఆహార అభద్రత లాంటివి అనాదిగా 
వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ మూలం ఆర్థిక 
అసమానతలు. ఇది దేశాభివృద్ధికి (ప్రతిబంధకంగా నిలుస్తుంది. వాలా 
సహజంగా ఆదాయ, సంపదల వ్యత్యాసాలు ఉన్న సమాజంలో 
అసంతృప్తులు, అశాంతి పెరుగుతాయి. ప్రపంచ బ్యాంక్‌ 2020 
నివేదిక ప్రకారం, 82 శాతం ప్రపంచ సంపద ఒక శాతం జనాభా 
చెంతనే ఉండగా, దాదాపు సగం జనాభా (870 కోట్లు) పేదరికంలో 
మగ్గుతున్నారని నివేదిక నిగ్గు తేల్చింది. దీనిని బట్టి ప్రపంచంలో 
పెరిగే అశాంతిని అంచనా వేయవచ్చు. 

విచారకరమైన విషయమేమంటే కఠినమైన కరోనా సంక్షోభం 
సమయంలో కూడా భారతదేశంలో శతకోటీశ్వరుల సంఖ్య 102 
నుంచి 140కి పెరిగింది. అమెరికా, చైనా తర్వాత శత కోటీశ్వరులు 
అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ రికార్డుకెక్కింది. ఇప్పటికైనా 
పాలకులు అత్యంత కుబేరులకు కొమ్ముకాయకుండా, వారి సంపద 
నుంచి అధిక అనువంశిక పన్నులను విధించాలి. 


బహుకోణాల పేదరిక సూచిక 

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది 
అన్నార్తుల జీవితాలతో నిరంతరం మృత్యు క్రీదలాడుతున్న నిశ్శబ్ద 
హంతకి పేదరికం. ఇది హింసకు అత్యంత హీన రూపం. ఆధునిక 
సమాజ పరిణామంలో ఇప్పటికి నెలకొన్న బానిసత్వం, వర్ణ వివక్ష 
వంద శాతం పాలకుల నిర్మితమే. వీటి కవల పిల్లలు ఆకలి, పేదరికం. 


41 








నేటి వర్ష సమాజంలో ఆకలి విడిగా ఉండదు. ఇది దశాబ్దాలుగా 
పాలకుల నిరంకుశ విధానాల భలితంగా వర్ధిల్లుతుంది. ఈ 
నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్‌డిపి 1990 
నుంచి ఏటా ప్రపంచ దేశాల ప్రగతి కొలమానంగా మానవ అభివృద్ధి 
సూచీని ఉపయోగిస్తుంది. 

మానవ అభివృద్ధి సూచిక రూపకల్పనలో స్థూలంగా జీవన 
ప్రమాణాలు, ఆరోగ్యం, విద్య అనబడే అంశాలున్నాయి. ఇందులో 
ప్రధానంగా పోషకాహారం, బాల కౌమార దశ మరణాల రేటు, మాతా 
శిశు రక్షణ, పాఠశాల విద్యా సంవత్సరాలు, పాఠశాల హాజరు, 
వంట ఇంధనం, పారిశుధ్యం, తాగు నీరు, విద్యుత్తు, గృహ వసతి, 
ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాలు అనబడే 12 సూచికల దత్తాంశాల 
ఆధారంగా మానవాభివృద్ది సూచీని రూపొందిస్తారు. ఈ ర్యాంక్‌ 
ఆధారంగా వివిధ దేశాలు నేషనల్‌ మల్టీ డైమెన్సనల్‌ పావర్టీ ఇండెక్స్‌ను 
ప్రకటిస్తాయి. 

తాజాగా భారతదేశంలో “ఆక్స్‌ఫర్డ్‌ పావర్ణీ అండ్‌ హ్యూమన్‌ 
డెవలప్‌మెంట్‌ ఇనిష్యేటివొతో పాటు యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ 
ప్రోగ్రామ్‌” రూపొందించిన మార్గనిర్దేశకాల ప్రకారం నీతి అయోగ్‌ 
నేషనల్‌ మల్టీ డైమెన్సనల్‌ పావర్ణీ ఇండెక్స్‌ను విడుదలచేసింది. ఇది 
బహుకోణాల పేదరిక సూచిక దేశంలోని పేదరికం మొత్తం చిత్రాన్ని 
ప్రదర్శిస్తుంది. ప్రాంతాలు - రాష్టం లేదా జిల్లాలు, నిర్దిష్ట రంగాలు 
వంటి ఆసక్తి ఉన్న రంగాల సన్నిహిత, మరింత లోతైన విశ్లేషణలను 
తెలియ చేస్తుంది. ప్రభుత్వ నిర్దేశిత విధానాల రూపకల్పన కొరకు 
ఈ బహుకోణాల పేదరిక సూచీని పర్యవేక్షించి దేశంలో ఎవరూ 
వెనుకబడిపోకుండా అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టుటకు కృషి 
చేయాలి. కానీ దశాబ్దాలుగా ఆ మేరకు చర్యలు లేవనేది ఈ నివేదికల 
ద్వారా బహిర్గతమైంది. 


బహుకోణాల పేదరిక సూచిలో భారతదేశం స్థానం 

ప్రపంచ వ్యాప్తంగా బహుకోణాల పేదరిక సూచిక బహుళ అంశాల 
ప్రాతిపదికగా పేదరికాన్ని కొలుస్తుంది. జాతీయ బహుకోణాల పేదరిక 
సూచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బేస్‌లైన్‌ నివేదికపై ఆధారపడి 
ఉంటుంది. ఇది తలసరి వినియోగ వ్యయ దత్తాంశ ఆధారంగా 
పేదరిక గణాంకాలను గణనం చేస్తుంది. గ్లోబల్‌, పేదరిక సూచి 
ప్రకారం భారతదేశం 109 దేశాలలో 66వ స్థానంలో ఉంది. 
అయినప్పటికీ పాలకులు భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో 
పోటీపడుతున్నామని చెపుతున్న మాటలు అసత్యమని తేలిపోయింది. 
పెరుగుతున్న పేదరికాన్ని నిర్మూలించకుండా అభివృద్ధిని సాధించడం 
అసాధ్యమని పాలకులు ఇకనైనా గుర్తించాలి. 
భారతదేశంలో రాష్ట్రాల వారిగా పేదరికం శాతం 

దశాబ్దాల స్వాతంత్ర్య భారతదేశంలో నేటికీ పేదరిక నిర్మూలన 
సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారిన శాస్త్ర సాంకేతిక రంగంలో 
ప్రపంచ దేశాలతో పోటీపడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా 
సామాన్యుల బతుకులు మాత్రం మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలుగా 
పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకొని విదేశాలకు 
తరలించడం స్విస్‌ బ్యాంకులో వేలకోట్ల నల్లధనాన్ని దాచిన నాయకులు 
మళ్లీ ప్రజల్లోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకు 
తున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేదిస్తుందని కేంద్ర 
ప్రభుత్వం ఆరోపిస్తుంది. పేదరిక నిర్మూలనకై ఏ విధంగా ముందుకు 
పోవాలని కేంద్రానికి ఇప్పటికి ఒక స్పష్టత లేదు. రాజకీయ లబ్దికోసం 


42 





Géawo 


వీక్షణం 12 జనవరి 2022 





పేదరిక నిర్మూలనకై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆచరణలోకి 
తీసుకు రాలేకపోయారు. ఒక వేళా కొన్ని వచ్చినా నిజమైన అర్హులకు 
చేరడం లేదు. వలితంగా నేడు పేదరిక నూచికలో బీహార్‌ 
(51.91శాతం), ర్వూర్థండ్‌ (42.16 శాతం), యుపి (37.79శాతం), 
యంపి (836.65 శాతం), మేఘాలయ (82.67 శాతం), అసోం 
(32.67 శాతం), చత్తీస్‌గఢ్‌ (29.91 శాతం), రాజస్థాన్‌ (29.46 
శాతం), ఒడిసా (29.35 శాతం), నాగాలాండ్‌ (25.28 శాతం), 
అరుణాచల్‌ ప్రదేశ్‌ (24.27 శాతం), పశ్చిమబెంగాల్‌ (21.43 
శాతం), గుజరాత్‌ (18.60 శాతం), మణిపూర్‌ (17.89 శాతం), 
ఉత్తరాఖండ్‌ (17.72 శాతం), త్రిపుర (16. 65 శాతం), మహారాష్ట 
(1485 శాతం), తెలంగాణ (13.74 శాతం) కర్నాటక (13.16 
శాతం), ఆంధ్రప్రదేశ్‌ (12. 31శాతం), హర్యానా (12.28 శాతం), 
మిజోరాం (9.80 శాతం), పంజాబ్‌ (5.59 శాతం), తమిళనాడు 
(4.89 శాతం), సిక్కిం (3.82 శాతం), గోవా (3.76 శాతం), 
కేరళ (0.71 శాతం) చోటు దక్కించుకున్నాయి. సూచిక ఆధారంగా 
అతి తక్కువ పేదరికంలో 7 రాలు, తక్కువ పేదరికంలో 10 
రాష్టాలు, మధ్యస్థ పేదరికంలో 7 రాష్టాలు, ఎక్కువ పేదరికంలో 3 
రాష్ట్రాలు, అతి ఎక్కువ పేదరికంలో ఒక్క బీహార్‌ రాష్ట్రం నిలిచాయని 
నీతి ఆయోగ్‌ వర్గీకరించింది. 


కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదరిక సూచి 

కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రానగర్‌ హవేలిలో 27.36 శాతం, 
జమ్ము కశ్మీర్‌ లడక్‌లో 12.58 శాతంతో అధిక పేదరికం ఉండగా 
డయ్యూ డామన్‌లో 6.82 శాతం, చండీఘర్‌లో 5.97 శాతం, ఢిల్లీలో 
4.79 శాతం, అండమాన్‌ నికోబార్‌లో 4.30 శాతం, లక్ష్యద్వీప్‌లో 
1.82 శాతం, పుదుచ్చేరిలో 1.72 శాతం పేదరికం నమోదైందని 
తేలింది. 

పేదరిక స్థాయి అత్యధికంగా బీహార్‌లో ఉంది. తర్వాత రూర్జండ్‌, 
ఉత్తర ప్రదేశ్‌ బహుకోణాలంగా పేదలు ఉన్నారు. కేరళ అత్యల్ప 
జనాభా పేదరిక స్థాయిలను నమోదు చేసుకుంది. తర్వాత స్థానాలు 
పుదుచ్చేరి, లక్షద్వీప్‌, గోవా, సిక్కిం ఉన్నాయి. పోషకాహార లోపం 
ఉన్న వ్యక్తులు ప్రధానంగా ర్లూర్థండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, 
ఛత్తీస్‌గఢ్‌ తర్వాత అత్యధిక పోషకాహార లోపం ఉన్నవారు బీహార్‌లో 
ఉండటం గమనార్హం. రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక సమానత్వం, 
సమాన అవకాశాల కల్పన, సంపద సమానంగా పంపిణీ కావడం 
లాంటి హక్కులు నేటికీ కాగితాల్లోనే దాగి ఉన్నాయి. ప్రాంతీయ 
అసమానతలతో పాటు అవకాశాల్లో అసమానతలు దేశ సమాఖ్య 
స్ఫూర్తి పునాదులను బలహీనపరుస్తున్నాయి. 


ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి సామాజిక వర్గాలే పేదలు 

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 189 కోట్ల మంది పేదరికంలో 
కూరుకుపోగా అందులో 22.7 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారని 
నివేదిక తెలిపింది. భారతదేశంలో కొనసాగుతున్న కుల సమస్య 
కారణంగా ప్రతి ఆరుగురు పేదల్లో ఐదుగురు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి 
సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. పౌష్టికాహారం 
కోసం, ఆకలి సమస్యను తీర్చుకోవటానికి పోరాడుతున్న ప్రజలు 
భారత్‌లోనే అత్యధికంగా ఉన్నారు. విద్య అందుబాటులో లేనివారు, 
కుల, మత వివక్షను ఎదుర్శొనేవారు ఈ దేశంలోనే అత్వధికంగా 
ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. అత్యధిక మంది శత కో శ్వరులు 








(బిలియనీర్లు) ఉన్న మూడో అతిపె ద్ద దేశం భారత్‌. ఇదే తరహాలో 
భిన్న, అత్యధిక సామాజిక వర్గాలు. ఉన్న ఈ దేశంలో మరోవైపు 
దశాబ్దాలుగా అసమానతలు తీవ్రస్థాయిలో శే పరుకొని ఉన్నాయి. 
అందువల్లే కరోనా సంక్షోభం తర్వాత పేదరికం మరింత పెరిగి 60 
శాతానికి చేరుకుంది. అయినా ప్రభుత్వం వాస్తవాలను [గ్రహించక 
ప్రపంచానికి భారత ప్రతిష్టను పెంచి చూపే విఫల ప్రయత్నం చేస్తుంది. 


పారదర్శకంగా లేని ప్రభుత్వ గణాంకాలు 

పేదరికం, అసమానతలు, లింగ అసమానతలపై భారత ప్రభుత్వం 
విడుదల చేసే సమాచారం, గణాంకాలు పారదర్శకంగా లేవు. 
ముఖ్యంగా అసమానతలపై గత మూడేండ్లుగా విడుదల చేస్తున్న 
సమాచారం లోపభూయిష్టంగా ఉంది. భారత్‌లో లింగ అసమానతలు 
కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మహిళా కార్మికుల ఆదాయం కేవలం 
18 శాతానికి" పరిమితమైంది. ఆసియాలో సగటు ఆదాయం కన్నా 
ఇది తక్కువ. అసమానత లన్నింటికీ ప్రధాన కారణం 1985 తర్వాత 
వచ్చిన ఆర్థిక సంస్కరణలే. పాలకులు ఎంచుకున్న ప్రపంచీకరణ 
ఆర్థిక విధానాలు ధనికులు, కార్పొరేట్లకు భారీ ఎత్తున ఆదాయాన్ని 
సమకూర్చింది. సంపద పోగేసుకోవడానికి అవకాశాలు కల్పించింది. 
దిగువ, మధ్య తరగతి, పేదల కుటుంబాల్లో మాత్రం ఎలాంటి 
మార్చును తీసుకురాలేదు. మరింత పేదలుగా మార్చింది. దేశంలో 
అసమానతల్ని కరోనా సంక్షోభం మరింత పెంచిందని “ప్యూ రీసెర్‌ 
సెంటర్‌ నివేదిక (మార్చ్‌, 2021) కూడా తెలిపింది. అదనంగా 
మరో 7.5 కోట్ల మంది పేదరికంలోకి కూరుకుపోయారని, మధ్య 
తరగతి ప్రజల్లో 3.2 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నది. అయితే 
భారత్‌లో పాలకుల కనుసన్నలలోని ప్రధాన మీడియా ఏదీ కూడా 
ఈ విషయాల్ని ప్రస్తావించటం లేదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే 
పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి కానీ అది జరగడం 
లేదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. 
పేదరిక నిర్మూలనలో విఫలమైన ప్రభుత్వ కార్యక్రమాలు 

పేదరిక నన కోసం ప్రభుత్వం ప్రతిపాదిత పథకాల లక్ష్యం 
అన్ని కోణాల్లో పేదరికంలో నివసిస్తున్న వారి నిష్పత్తిని కనీసం సగానికి 
తగ్గించడం. దాని కోసమే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌, మహాత్మా 
గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, ప్రధాన్‌ మంత్రి 
ఆవాస్‌ యోజన-గ్రామీన్‌, ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ 
యోజన, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్చ భారత్‌ “మిషన్‌, ప్రధాన మంత్రి 
సహజ్‌ విజిలీ హర్‌ ఘర్‌ యోజన (సౌభాగ్య) ప్రధాన మంత్రి ఉజ్వల 
యోజన లాంటి పథకాలు ప్రవేశపెట్టిన లక్ష్య సాధనలో విఫలమై ప్రభుత్వం 
పారదర్శకతకు దూరమైంది. నూటికి 70 శాసన పేదల పట్ల, పాలితుల 
పట్ల చిత్తశుద్ధి లేని పాలకవర్గాలు అధికార పీఠమెక్మినంత కాలం పేదరిక 
నిర్మూలన సాధ్యం అవుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. అధికారంలో 
ఉన్న ప్రభుత్వం పేదరికాన్ని వేగంగా నిర్మూలిస్తున్నామని చేసే ప్రకటనలకు 
అభివృద్ధి ఫలాలు అందుకోవడం మధ్య అంతరాన్ని గుర్తించాలి. 

ప్రభుత్వం సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 
15 పైసలు మాత్రమే లక్షిత లబ్దిదారులకు చేరుతున్నాయని, మిగతా 
85 పైసలు అవినీతిపరుల కైంకర్యం అవుతున్నాయని 1985లో 
స్వయంగా అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఒడిశాలోని కలహండి 
కరువు పీడిత ప్రాంతాల పర్యటనలో చెప్పిన మాటలు నేటికీ 
నిజమౌతుండడం విచారకరం. అవినీతిని సమూలంగా తొలగించగలిగే 
చిత్తశుద్ధి గల పాలకులు ఉంటే వారు ప్రవేశపెట్టిన పథకాలు, 





విక్షణం 14 జనవరి 2022 


ప్రణాళికల వల్ల దేశంలో పేదరికం పూర్తిగా అదృశ్యమౌతుంది. కానీ 
పేదరికాన్ని అంచనా వేయడానికి వచ్చిన ప్రతినిధులను దారి మళ్లించి 
ఉన్నత (శ్రేణి ప్రజలు నివాసముండే ప్రాంతాలకు తీసుకెళ్లడం. 
పట్టణాల్లోని బిచ్చగాళ్లను వేరే ప్రాంతాలకు తరలించడం, మురికి 
వాడల్లో జనం కన్పించకుండా పరదాలు కుట్టడం, పేద ప్రజలు 
నివాసముండే గోడలకు రంగులు వేయడం లాంటి చౌకబారు, 
తాత్మాలిక కార్యక్రమాలతో పే పదరిక నిర్మూలన జరగదు. ఇప్పటికైనా 
ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి రాబోయే కాలంలో ఆరోగ్య, 
పర్యావరణ, ఆర్థిక, ఆహార భద్రతా లాంటి బహుళ సంక్షోభాలను 
అధిగమించే సామర్తా ర్టాన్ని పెంచుకునే ప్రణాళికలు రచించుకోవాలి. 


ముగింపు 

గ్లోబల్‌ బహుకోణాల పేదరిక సూచిక అనుసరించి భారతదేశం 
స్థానాన్ని మెరుగుపరచడం కోసం సమగ్ర సంస్కరణల కార్యాచరణ 
ప్రణాళికను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. లక్ష్యాన్ని 
చేరుకోవడానికి వాస్తవాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అమలులో 
ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ కృషి చేయాల్సిన అవసరం 
ఎంతైనా ఉంది. అంతే తప్ప అమలు చేయలేని నిస్సహాయ స్థితి 
కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఐతే ప్రభుత్వం ప్రజల నుంచి 
తిరుగుబాటు రాకుండా ఉండడానికి ఉచితంగా ఆహారం, విద్య, వైద్యం 
లాంటి అవకాశాలను కల్పిస్తారని ఇటీవల పలు అధ్యయనాలు అంచనా 
వేస్తున్నాయి. అంటే క్రమంగా మనిషిని ఉత్పత్తి నుంచీ, శ్రమ నుంచీ 
బయటకులాగి నిర్వీర్యం చేయాలనీ, మొత్తంగా ఉత్పాదక రంగంనుంచి 
మనిషిని విడదీయాలని చూస్తున్నారు. ఇది మానవ మనుగడనే 
ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అయితే మరొక అభిప్రాయం కూడా 
బలంగా వినిపిసోంది. “దేశ సంపదలో, అభివృద్ధిలో భాగస్వాములు 
కాకుండా ఉన్న 70 శాతం మంది పేద జనాభా ప్రభుత్వాల మీద 
తిరుగుబాటు చేస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ప్రపంచ చరిత్రలో 
ఇటువంటి అనుభవాలు అనేకం ఉన్నాయి. ఒకనాడు అత్యంత ధనిక 
దేశమైన రోమన్‌ సామ్రాజ్యం ఆర్థిక అసమానతలు పెరిగి ప్రజల 
ఆకలి మంటలకు భస్మమై పోయిన ఉదంతాలను ప్రభుత్వాలు 
మరిచిపోగూడదు. ఇటువంటి పరిస్థితుల్లో సోషలిజం, సామాజిక 
న్యాయం కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి. 
అసమానతల అంతానికి ప్రజాపోరాటాలు వెల్లువెత్తుతాయి. ఆర్థిక 
సామాజిక అంతరాలూ, దోపిడీ, అవినీతి, వివక్షతలతో కూడిన ఈ 
సమాజంలో మార్చు కోసం మూకుమ్మడిగా ప్రజలు తిరగబడే 
రోజొకటొస్తుంది. అక్కడక్కడ విసిరివేయబడినట్టుగా ఉన్న ఉద్యమాలు 
ఒక్కుమ్మడిగా మారినప్పుడు వర్ష సమాజం పునాదులు కదులుతాయనేది 
చారిత్రక సత్యం. 

ఇటీవల దేశంలో అమలైన ఆర్థిక విధానాలు, కార్మిక కర్షక ప్రజా 
వ్యతిరేక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం 
చేశాయి. జీవనోపాధితో పాటు ప్రజల హక్కులు, అసమాన ఆర్థిక 
వ్యవస్థ, అప్రజాస్వామ్యంపై పోరాడాల్సిన సమయం వచ్చింది. పాలిక 
వర్గాలు ఎంచుకున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలు దేశానికి తీరని 
హానీ చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రభుత్వ విధానాలు 
దారుణంగా విఫలమయ్యాయి. కనుక ఈ దేశంలో పనిచేసే హక్కు 
జీవించే హక్కును పరిరక్షించాలని, ఆర్థిక అసమానతలకు పేదరికానికి 
మూలం ఈ దేశంలో "లభించని విద్య వైద్యమే కారణమవుతుంది. 
కావున అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం వంటివి విధిగా 


48 








Géawo 





మత౦ మత్తులో రాజ్యాలు 


దేశంలో మతోన్సాదం వపెబ్బరిలి హౌతువాదుల్లి, ప్రజాస్వామిక వాదుల్లి, ధకొతుల్షి, మైనారిటీలకు వేభించడంతో 
రాజ్ఞమేలుతోందని, భీన్ని నమనమాజు లక్తంతో ఎదిరించాలంటున్నారు సందిరెడ్డి హనుమంత రెడ్డి 


మత్తు, మాదక పదార్థాల ప్రభావం సేవించిన వారిపై కొంత 
సేపే ఉంటుంది. మత దుష్ప్రభావం వారసులపై, సమాజంపై 
కొనసాగుతుంది. మత మత్తీయులు కళ్లుతెరవకపోతే చచ్చేవరకు, 
మత్తు మోతాదు, మత్తీయుల స్థాయిని బట్టి మరణించిన అ 
కూడా సామాజిక విచ్చిత్తి జరుగుతుంది. మతం రాజ్యాన్ని ఆవహిస్తే, 
పాలకులు మత ఛాందసులైతే సౌజన్య పక్షపాతం (బెనంటే బెను, 
కాదంటే కాదనే స్వభావం) తో మత్తు సర్వ వ్యాపితమవుతుంది. దేశం 
సర్వ నాశనమవుతుంది. 

మత రాజ్యాలు: డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా భగవత్‌ రాజ్య సిద్దాంతి. 
పాలనలో క్రైస్తవ మతవాదాన్ని ప్రవేశపెట్టారు. భగవత్సాలనలు 
ఇస్లామిక్‌ మూధత్వ, క్రైస్తవ రాజ్యాధికార, హిందూ జాతీయవాద మత 
శాసనాలే. మత పాలకులు ఉహాకల్పిత పురాణాలకు ఆధిపత్య భావజాల 
విశ్వానకులే. భారత్‌, బంగాదేశ్‌, మాల్చీవులలో లౌకికవాద 
రచయితలను, సామాజిక కార్యకర్తలను చంపారు. భారత్‌లో 
హిందుత్వ ఛాందసులు హేతువాది కల్పుర్జి, సామాజిక కార్యకర్త 
గోవింద్‌ పన్‌సారే, మూఢ విశ్వాసాల వ్యతిరేక ఉద్యమ కార్యకర్త 
నరేంద్ర దభోల్మర్‌, సామాజిక పాత్రికేయులు గౌరీ లంకేశ్‌, రంజన్‌ 
రాజదేవ్‌, సాయిరెడ్డి, జగేంద్ర సింఘ్‌ మొదలగు వారిని హత్య చేశారు. 
పాలక నిశ్శబ్ద సంస్కృతి హంతకులను సమర్థించింది. బంగ్లాదేశ్‌ 
భౌతిక శాస్రవెత్త, నాస్తికవాది ముహమ్మద్‌ జాఫర్‌ను ఇస్లాం శత్రువని 
ముద్రవేసి చంపేశారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్‌, ఇరాన్‌, ఈజిప్ట్‌, 
సిప్రస్‌, బంగ్లాదేశ్‌లలో మతాన్ని అవమానించారని, తిరస్మరించారని 
నిందించి లెక్కలేనంత మంది మానవతావాదులను, హేతువాదులను, 
లౌకిక వాదులను జైళ్లలో హింసించి చంపారు. సౌదీ అరేబియా, 
భారత్‌,మలేషియా, ఈజిప్పలలో పాలకులు, ప్రభుత్వాధికారులే 
హేతువాదులపై హింస, హత్యలను ప్రోత్సహిస్తున్నారు. భౌతికవాదం 
అవినీతిమయంమని, నాన్మిక త్వాన్ని తిరన్మరించాలని, 
మానవతావాదులకు, లౌకికవాదులకు రక్షణ అక్కరలేదని మత 
బోధకులు ప్రభుత్వాలకు బోధిస్తున్నారు. నిజానికి జగ(ద్రక్షకున్ని 
పూజించేవారిని ఆయనే “రక్షిస్తాడు”. వారికి మానవ రక్షణ అక్కరలేదు. 
కాని బాబాలకు, “దేవదూతలకు” ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో 
రక్షణ ఏర్పాట్లు చేస్తున్నాయి. సౌదీ అరేబియా నాస్తికులను, 


అమలు చేయాలని వివిధ రాజకీయ పార్టీలను నిలదీయాల్సిన 
ల లేబర్‌ కోడ్‌లను రద్దుచేసి అనేక రంగాలలో ఉన్న 
కాంట్రాక్ట్‌, సీ స్కీం వర్శర్ల ఉద్యోగాల్ని రెగ్యులరైజ్‌ చేయాలి. ఈ క్రమంలో 
కనీస అర్థిక అసమానతలు సాధించడానికి కృషి చేసేలా ప్రభుత్వాల్ని 
నిగ్గదీసి “అడగాలి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్చు 
అనునరించి ప్రజలందరికీ నమాన వనికి సమాన వేతనం 


44 





వీక్షణం 12 జనవరి 2022 


హేతువాదులను ఉగ్రవాదులని నిర్వచించే చట్టాలు చేసింది. ఇవి 
విమర్శనాత్మక న్వతం[త్ర ఆలోచనలను ఉ(గవాద నేరాలుగా 
పరిగణిస్తున్నాయని హూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఉప నిర్దెశకులు జో స్టాక్‌ 
చెప్పారు. భాజపా పాలక వర్గాలు జాతీయవాదాన్నిి నకిలీ దేశభక్తిని 
ప్రచారం చేస్తున్నాయి. మానవత్వం, హిందూ మతం, సామాజిక, 
సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సమస్యల గురించి మాట్లాడితే 
మనోభావాలను దెబ్బతీశారని, మతమార్చిళ్లకు ప్రయత్నిస్తున్నారని 
నిందించి కోర్టులకు ఈడ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ తాత్వికత 
సామాజిక, రాజకీయ. ఆర్థిక పురోగతిని వునర్నిర్వచిస్తున్నది. 
హైందవవాదాన్ని అనివార్యంగా ప్రజల మీద రుద్దుతున్నది. 

బలప్రయోగ మత స్వీకరణ నుండి, మత నిరాకరణ, మత విసర్జన, 
మత విమర్శలకు చట్టాలు రక్షణ కల్పించాయని “అంతర్జాతీయ 
మానవతావాద, నైతిక సంఘం న్యాయవాద బృంద నిర్దేశకురాలు 
ఎలిజబెత్‌ ఓకేసీ ధృవీకరించారు. “రాజ్యాలే అసహన, అసహ్య 
సంన్కృతిని అలవర్చుకున్నాయి. పాలకులే వరమతస్తులపైై, 
మతవిశ్వాసం లేనివారిపై హత్యలను (ప్రేరేపిస్తున్నారు. హంతకులను 
రక్షిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితుల్లో పాలకవర్గాల మత (ప్రచార 
వ్యాఖ్యానాలు అభ్యంతరకరం, అపాయకరం.” అని ఆమె అన్నారు. 
అంతర్జాతీయ వేదికలు ఈ సమస్యను అర్థంచేసుకోడానికి ఇంకెంత 
మంది" బలికావాలని ఆమె ఐక్యరాజ్య సమితిలో ప్రశ్నించారు. 
అంతర్జాతీయ సమూహాలు నిశ్శబ్దంగా ఉన్నంతకాలం మైనారిటీల, 
మత విశ్వాసరహితుల హక్కులను మెజారిటీ మతస్తులు కాలరాస్తూనే 
ఉంటారని మానవ హక్కుల సమితిని హెచ్చరించారు. మత స్వేచ్చా 
హక్కు మతంనుండి స్వేచ్చను పరిరక్షిస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక 
నివేదకులు డాక్టర్‌ అహ్మద్‌ షహీద్‌ వర్గీకరించారు. 

విద్యలో మతం: మత (ప్రాతివదికన విద్యా విధానాన్ని, 
పాఠ్యాంశాలను నిర్ణయించరాదు. ఈదురాలోచన మత సంస్థలకు 
మేలు చేయవచ్చు. “కాని మత వైవిధ్య లౌకిక ప్రజాస్వామ్య దేశంలో 
తీవ్రనకారాత్మక సమస్యలకు కారణమవుతాయి. “స్వీడిష్‌ పాఠశాలల్లో 
మత ప్రభావాలకు చోటు లేదు. ఆర్థిక, సామాజిక నేపథ్యాలతో, 
లింగ, మత భావనలతో సంబంధం, ప్రమేయం లేకుండా పిల్లలందరికీ 
చదువు చెప్పాలి. విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పాలన సాగాలి. 


అందజేయాలి. తద్వారా ఆకలి, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు 
అనివార్యంగా అడుగులు వేసే దిశగా ముందుకుసాగాలి. లేని పక్షంలో 
పైన పేర్కొన్నట్లు విడివిడిగా సమస్యలతో నలిగిపోతున్న సమూహాలన్నీ 
ఉమ్మడి ఉద్యమాలను నిర్మించినప్పుడే ప్రభుత్వాలు ప్రజల బాట 
పడుతాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

(రచయిత అని సెంట్‌ థొభెనర్‌ తెలంగాణ యానివర్శి టీ) వీ 




















మతాధికారుల అధికారం కాదు.” ఇది స్వీడిష్‌ ప్రభుత్వ నినాదం. 
ఫ్రాన్స్‌లో లౌకిక విద్యకు సుదీర్భస ౦ప్రదాయముంది. (ప్రాన్స్‌ పాఠశాలల్లో 
6-16 ఏళ్ల వయస్సు విద్యార్థులకు పౌర జ్ఞానాన్ని బోధిస్తారు. స్వేచ్చ, 
సమానత్వం, సౌభ్రాతృత్వాల “సంస్కృతితో పాటు పౌరుల హక్కులు, 
బాధ్యతలను అర్థంచేసుకోవడం దీని ఉద్దేశం. కం ఎవరికీ 
వ్యతిరేకంకాదు, అది అందరికీ రక్షణ కల్పిస్తుందని ఫ్రాన్స్‌ ప్రీల హక్కుల 
మంత్రి నజత్‌ వల్లొద్‌ బెల్బెమ్‌ అన్నారు. పూర్వ ప్రధాని థెరెసా మే 
బ్రిటన్‌ బళ్లలో100 శాతం మత ప్రాతిపదికన విద్యార్థుల ప్రవేశానికి 
అనుమతించారు. పాఠశాలలను సంపూర్ణ క్యాథలిక్‌ విద్యాలయాలుగా 
మార్చాలని బ్రిటిష్‌ ప్రభుత్వ ఆలోచన. అన్ని మతాలకూ వర్తించే ఈ 
నియమం సంపూర్ణ ముస్లిం, యూదు బళ్లకు కూడా దారితీయగలదు. 
గుజరాత్‌ పాఠశాలల్లో దశాబ్దాల క్రితమే హిందుత్వ పాఠ్యాంశాలను 
రుద్దారు. హిందూ విద్యార్థులకు కాషాయ, ముస్లిం విద్యార్థులకు 
ఆకుపచ్చ యూనిఫాంలు అమలు చేశారు. ఇప్పుడు దేశమంతా 
హైందవ సాంప్రదాయ బద్దంగా పాఠ్య పుస్తకాలను మార్చారు. ఇది 
సమాజాన్ని శిశు దశ నుండే విభజించడం. 

లౌకికత్వం: లౌకికత్వం నమ్మకాల మీద కాక చర్యల మీద 
ఆధారపడుతుంది. నరకంలో మనిషిని కాలుస్తారంటే లెక్కచేయదు. 
పేదల గుడిసెలను కూల్చడాన్ని అడ్డుకుంటుంది. ఇహాన్ని భౌతికాన్ని 
నమ్ముతుంది. స్వర్గ సుఖాలకు ప్రలోభపడదు. లౌకిక ప్రజాస్వామ్యంలో 
చట్టం ముందు, చట్టసభల్లో ప్రజలందరూ సమానులే. మత, రాజకీయ 
అనుబంధాలు అనుకూల, ప్రతికూలతలకు (ప్రాతిపదికలు కారాదు. 
ఇతర ప్రజల పౌర, మానవ హక్కులు, బాధ్యతలే మత విశ్వాసకులకు, 
నాస్తికులకు కూడా ఉంటాయి. ఏ మతానికీ విశేష అధికారాలు, స్తానాలు 
ఉండవు. విజయవంతమైన ప్రజాస్వామ్య పాలనకు లౌకికత్వమే కీలకం. 
రాజ్యాన్ని అదొక. వేరుచేసే లౌకిక ప్రజాస్వామ్యం కోసం, 
పార్లమెంటులో బిషప్‌ బల్లను తొలగించమని ఇంగ్లండ్‌లో వందేండ్లకు 
పైగా పోరాడారు. లౌకికవాదం, మానవ హక్కులు వాటంతటవే రావు. 
పోరాడి సాధించుకోవాలి. ప్రపంచ వ్యాపితంగా ఎన్నడూ లేనివిధంగా 
లౌకికవాద సూత్రాలు అపాయంలో పడ్డాయి. మత పాలనలో స్వేచ్చ 
ప్రమాదంలో వడుతుంది. లౌకికవాదం మత స్వాతంత్ర్యాన్ని 
కాపాడుతుంది. అన్ని మతాలవారు, విశ్వాసరహితులు లౌకికత్వాన్ని 
ప్రధాన సహజీవన సూత్రంగా పరిగణించాలి. మతానికి మత్తెక్కరాదు. 
ఉన్మాదంగా మారరాదు. మతం చట్టానికి ఉన్నతం, అతీతం కాదు. 
ఏ మతమూ ప్రత్యేకతలను కోరరాదు. “మతవాదులకూ సామాన్య 
లక్షణాలు, అభిరుచులు ఉంటాయి. విశ్వాసరహితులు మతగురువులు, 
మతఛాందసుల బెదిరింపులు, వేధింపులను ఎదిరిస్తారు.” అని ఆంగ్లో 
అమెరికన్‌ రచయిత, విమర్శకుడు క్రిస్టఫర్‌ ఎరిక్‌ హిచన్స్‌ వివరించారు. 
మతోన్మాదుల బుజ్జగింపు భవిష్యత్తును అంధకారం చేస్తుంది. 
ఛాందసవాదం మత ఘర్షణలను ప్రోత్సహించి ప్రశాంత జీవితాన్ని 
దూరంచేస్తుంది. మతఛాందసత్వానికి, లౌకిక స్వేచ్చకు మధ్య పెరిగిన 
వుర్న్షణలే నమకాలీన నమాజాల నమన్యలు. సమాజంలో 
అంతర్భాగమైన మత, సాంస్కృతిక వైవిధ్యాలను కాపాడుకోవాలి. మత 
స్వేచ్చ ముసుగులో మతఛాందసులు మతోన్మాదాన్ని సమర్థించు 
కుంటున్నారు. వివక్షతకు, దురుపయోగానికి, సిద్ధాంత రాహిత్యానికి, 
ప్రశ్న ఆలోచన, విమర్శకుల అణచివేతకు, స్‌తరుల జీవితాల 
నియంత్రణకు, జంతువుల అనవసర హింసకు, జ్ఞానాన్ని నిరోధించి 
పిల్లల అవకాశాలను అద్దుకోడానికి మత స్వేచ్చ అనుమతి కాదు. 
ప్రతి ఒక్కరికి మానసిక స్వేచ్చానందాన్ని పంచేది నిజమైన మత స్వేచ్చ. 





Géawo 


విక్షణం 14 జనవరి 2022 





ఈ భావనను రాజ్యం పరిరక్షించాలి. 

భారత్‌లో మత మత్తు: భారత హిందుత్వ పాలనలో ప్రతి 
విషయంలో బెదిరింపులు, హింస, హత్యలు పెరిగాయి. పద్మావతి 
చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్లను కాల్చివేయమని బ్రిటన్‌ హిందూ 
నాయకులకు చెప్పాము. కత్తుల నుండి ఎ. క. 47 వంటి ఆధునిక 
ఆయుధాలను ఉపయోగించడంలో మా సంఘ్‌ సభ్యులందరికీ శిక్షణ 
ఇచ్చాము. ” అని రాజపూత్‌ కర్ణిసే సేన నాయకుడు సుఖ్‌దేవ్‌ సింఘ్‌ 
(బ్రిటిష్‌ చిత్ర పరిశ్రమకు తెలిపారు. విదేశాల్లో కూడా సంఘ పరివార 
ప్రతినాయకులున్నారు. నేటి రాజకీయ రణ క్షేత్రంలో ప్రధాన పోటీ 
ఉదారవాద లౌకిక రూపకల్పనకు, హిందుత్వ ఉదారరహిత అలౌకిక 
ఊహాచిత్రానికి మధ్య సాగుతోంది. ఏకీకరణవాదం, వైవిధ్యం, సహనం 
శతాబ్దాల నాగరికతకు మూలాలని యదార్థవాదం నొక్కిచెపుతుంది. 
విజయవంతమైన ఆధునిక, ప్రగతిశీల, సంపన్న దేశ నిర్మాణానికి 
వీటి కొనసాగింపు అవసరమని సూచిస్తుంది. హిందుత్వం వురాణాల 
ఊహాగాథల్లో జీవిస్తుంది. హింసావాదం, కయ్యానికి కాలుదువ్వే 
కుహనా జాతీయవాదం, దయలేని బలమైన జాతివాద పెట్టుబడిదారీ 
విధానాల మేలుకలయికతో దేశాన్ని నిర్మించాలని హిందుత్వం 
కోరుకుంటోంది. మెజారిటీ మతాధిపత్య వేర్పాటువాదం, అతిశయ 
విదేశీవాదం, సాంస్కృతిక జాతీయవాదాలతో హిందుత్వ దేశాన్ని 
ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతున్నది. 

చినుకులు పడగానే జీవసమాధి కప్పలు కుప్పలుగా జలాశయాల్లో 
నిండినట్లు భారత్‌లో భగవత్‌ (ప్రతినిధులు రాజ్యాధిపతులు కాగానే 
తాత్మాలిక, సామాజిక, వృత్తి భక్తులందరూ అసలు ఆధ్యాత్మిక భక్తులుగా 
అవతారాలు మార్చారు. పత్రికల్లో వ్యాసకర్తలుగా, టివి రచ్చల్లో 
అరాచకులుగా, సామాజిక మాధ్యమ హరిశ్చంద్రుల్లా చలిచీమల్లా 
పుట్టుకొచ్చారు. పత్రికల్లో, టివిల్లో భక్తి కార్యక్రమాలు, మూఢనమ్మకాల 
(ప్రచారాలు పెరిగాయి. జనాలను మత్తుల్లో ముంచడానికి, స్వలాభానికి, 
రారాజు దృష్టిని ఆకట్టుకోడానికి సామ్రాట్టుల చర్యలను అనుకరించారు. 
కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు యజ్ఞయాగాలు చేశారు. కొండెక్కి 
కొండంత కానుకలర్ప్చించారు. పుష్కరాలను, హిందూ పండుగలను 
ప్రభుత్వ వేడుకలుగా నిర్వహించారు. ప్రారంభాలు, సంకల్పాలు 
శాస్త్రోక్తంగా ఆడంబరీకరించారు. మెజారిటీ మతమౌధ్యాన్ని మైనారిటీ 
ఛాందసం అనుసరిస్తున్నది. 

అంతర్జాతీయ మానవతావాద నివేదిక: స్వేచ్చా సమాజంలో మత 
విషయాల 'స్వచ్చా ఆలోచనలు అనివార్య మూల సూత్రాలు. చరిత్రలో 
ముత ఛాందసాన్ని ప్రశ్నించినవారు కార్యకారణ సంబంధాల అభివృద్ధికి, 

హనానికి, మానవ ప్రగతికి, సుస్థిర భవిష్యత్తుకు కారకులయ్యారు. 
re హేతువాదులు, మతరహితులపై వివక్షత, 
హింసవేధింపులపై అంతర్జాతీయ మానవతావాద, నైతిక సంఘం 
(ఐ. హెచ్‌.ఇయు.) ప్రపంచ వ్యాపిత సర్వే నిర్వహించి 2017 సంవత్సర 
ఆలోచన స్వేచ్చా నివేదికను సమర్పించింది. ప్రపంచ వ్యాపితంగా 
హేతువాదుల హత్యలు, హింస, వేధింపులు నా... ఆ 
నివేదిక హెచ్చరించింది. అందులో హ్‌ (కను వ్యవస్థీకృత వివక్షత్రా 
దేశంగా ప్రకటించింది. మత సమస్యలపై సే స్వ ఆలోచనలు ప్రపంచ 
స్థాయిలో తిరోగమనంలో ఉన్నాయని నివేదించింది. మత రహితులపై 
హొంస, వేధింపులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో 85 దేశాలు 
మత అవిశ్వాసకులపై తీవ్ర వివక్ష వహిస్తున్నాయి. వీటిలో 80 దేశాలు 
తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. భావ ప్రకటనా స్వేచ్చపై 
నియంతృత్వం, మత నిబంధనల (ప్రకారం మతాధికారులు చట్టాలు 


45 








చేయడం, బళ్లలో మత సిద్ధాంతాల అమలు, మతరాహిత్య భావనల 
తీవ్ర పరిగణన, మూఢ విశ్వాసాలతో మతరాహిత్యాన్ని విరోధించడం, 
లౌకికవాదం చట్టవ్యతిరేకమని సూచించడం ఈ ఉల్లంఘనలలో కొన్ని 
ముస్లిం జనాభా ఎక్కువగానున్న లేదా ముస్లిం ప్రధాన ప్రాంతాలయిన 
ముస్లిందేశాలు ఈ ఉల్లంఘనల దేశాల జాబితాలో ప్రథమ స్థానాలలో 
ఉంటాయి. కొన్ని రాజ్యాలు మతరహితుల వేధింపులను సమర్ధిస్తాయి. 
అధికార మత తాత్విక వ్యతిరేకుల హత్యలను శిక్షలనుండి 
మినహాయిస్తాయి. 22 దేశాలు మతం మార్చుకున్నవారిని శిక్షిస్తాయి. 
12 దేశాలు మత మార్చిళ్లకు మరణశిక్ష విధిస్తాయి. కొన్ని దేశాల్లో 
దైవదూషణ కారాగారశిక్ష విధించదగ్గ నేరం. ప్రభుత్వ పాఠశాలల్లో 
మతాంతీకరణకు పాల్పడతారు. మత సిద్ధాంత ప్రాతిపదికన చట్టాలు 
చేస్తారు. మత న్యాయస్థానాలు వ్యక్తిగత, కుటుంబ జీవితాలను 
నియంత్రిస్తాయి. భారత్‌. పాకిస్తాన్‌, మలేషియా, మాల్లీవులు, 
మౌరిటాలియా, సౌదీ అరేబియా, సూడాన్‌లలో స్వేచ్భావాదులు, 
హేతువాదులు, లౌకికవాదులపై దాడులు, వేధింపులు, హింసాత్మక 
చర్యలు, వాత్యలు కొత్త ధోరణులలో పెరిగినట్లు 2017లో 
గుర్తించారు. క్రియాశీల కార్యకర్తలు మాయమయ్యారు. దైవదూషణ 
ఆరోపణలతో కొందరు శిక్షించబడ్డారు. “మతాన్ని విమర్శిస్తే తమపై 
దాడిచేస్తారని, చంపుతారని ప్రజల భయం. చట్టవిరుద్ధంగా చాలా 
హత్యలు జరిగాయి. హంతకులను పాలకులు రక్షించారు. మత 
నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించి, శిక్షించే దేశాలను అంతర్జాతీయ 
వేదికలు కూడా ఉపేక్షిస్తున్నాయి.” అని ఐ. హెచ్‌.ఇ.యు. అధ్యక్షులు 
ఆండ్రూ కాప్పన్‌ వాపోయారు. “ప్రవంచ తీరుపై అభిప్రాయ 
వ్యక్తీకరణకు ఎవరినీ వేధించరాదు. ఆలోచన, భావప్రకటన స్వేచ్చలు 
మానవ హక్కులలో భాగం. ఒక మతాన్ని నమ్మినందుకో, నమ్మనందుకో 
చంపుతామని బెదిరించే హక్కు ఎవరికీ, ఏ ప్రభుత్వానికీ లేదు. మత 
భావనల విమర్శనాత్మక ఆలోచనకు శిక్షించడం, ఏళ్ల తరబడి జైళ్లలో 
కుక్కడం, జీవిత భాగస్వామి, పిల్లలనుండి వేరుచేయడం అమానవీయ 
చర్యలు.” అని జైలు శిక్షకు గురిచేయబడ్డ సౌదీ హేతువాది రైఫ్‌ 
బదావి భార్య ఇన్సాఫ్‌ హైదర్‌ వ్యాఖ్యానించారు. 

మత సామరస్యం: రాజకీయ పాలనకు, సామాజిక జీవితానికి 
మధ్య కొనసాగిన సత్సంబంధాలే భారతీయ సమాజ నాగరికతల 
ప్రత్యేకతలు. పూర్వ పాలకులు ఈ విభజన రేఖను విజ్ఞతతో 
గౌరవించారు. సామాజిక క్రమాన్ని ఛిన్నాభిన్నం చేయలేదు. ముస్లిం 
పాలకులు కూడా ఈ రాజకీయ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. 
అందుకే ఆరు శతాబ్దాల ఇన్లాం పాలన తర్వాత కూడా హైందవ 
ప్రాధాన్యత నిలబడింది. మత దురభిమానాలను, మూఢనమ్మకాలను 
అణచివేయకుండా లొంగిపోయే రాజకీయ పార్టీ నిజమైన లౌకిక 
పార్టీ కాజాలదు. ఆ పార్టీతో లౌకిక రాజ్య స్థాపన, మనుగడ సాధ్యం 
కాదు. నేటి వరకూ మన పాలక పార్టీలన్నీ హిందూ దృక్పథంతోనే 
పాలించాయి. అందుకే భారత సమాజం అలౌకికంగా తయారయింది. 
అల్జీరియా, ఇండియా, ఇ(జ్రాయిల్‌లు విదేశీ పాలన నుండి స్వాతంత్రం 
పొందాయి. తొలి రోజుల్లో అవి లౌకిక మార్గాలనే అనుసరించాయి. 
క్రమేణా మత ప్రతీఘాత శక్తులకు లొంగి తిరోగమించాయి. నాటి 
స్వాతంత్రోద్యమ నాయకులు, మేధావులు ఊహించినట్లుగా లేవు. 
వాటి రాజకీయ, నైతిక, సాంస్కృతికతలు, జనజీవనం దేశ నిర్మాతలు 
ఆశించిన దిశల్లో పయనించక దిగజారిపోయాయి. భిన్న మతాలున్న 
ఈ దేశాల పాలనా విధానం, నమయసారిణిల సారూవ్యత 


46 





Géawo 


వీక్షణం 12 జనవరి 2022 





గమనించదగ్గవి. మత విశ్వాసాలు, వాటి తీవ్ర (ప్రతిరూపాలు 
అణగదొక్కబడ్డవారి అవసరాలను తీర్చవు. మతఛాందసాలు, వాటి 
ఉపాంగాల నుండి ఉద్యమకారులు విముక్తి పొందనంతకాలం ఏ 
విముక్తి ఉద్యమం పీడిత వర్గాలను ఉద్ధరించజాలదు. మతం, 
పాలకులు, కార్పొరేట్ల కలనేతగా మారిని "నేటి పాలన సంకుచిత, 
మెజారిటీ మతాధిపత్య, జాతి దురహంకారంగా తయారయింది. 
ప్రజా భావనలు భౌతికశక్తిగా మారుతాయని మార్చిస్టు సూత్రం. 
ప్రజలను ఆవహిస్తున్న హిందుత్వం ఈ సూత్రక్రమంలో వినాశక 
భౌతికశక్తిగా మారుతుందేమో! 

లోగుట్టు: అధికారదాహంతో తపించేవారికి ఎప్పుడూ సమస్యల 
సుడిగుండాలు, అగ్నిగోళాలుండాలి. శాశ్వత పరిష్కారం జోలికిపోరు. 
ఫాసిజానికి మతమైనారిటీ పెరగరాదు. ఇంకా మైనారిటీగా మారాలి. 
అందుకే సంఘీయులు హిందువులు పెరగాలంటారు. హిందూ స్త్రీలు 
ఐదేసి మందిని కనాలంటారు. ఎప్పుడూ ఉనికిలోలేని అఖండ భారత్‌ 
సాధిస్తామంటారు. పాక్‌ తో సహా ముస్లిం దేశాలు భారత్‌లో కలిస్తే 
ముస్లింల బలం పెరుగుతుంది. వీళ్ల మాట నెగ్గదు. 

ప్రత్యామ్నాయాలు: రాజకీయాలు అధికారానికే కాక సామాజిక 
చైతన్యానికీ ఉపయోగపడాలి. జాతీయోద్యమంలో వలసవాదానికి 
వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడారు. కానీ మతాలకు, కులాలకు 
వ్యతిరేకంగా జన సమీకరణ జరగలేదు. పోరాటాలు సాగలేదు. నేటికీ 
కొనసాగుతున్న కులమత తత్వాలకు గాంధీ, రాజేంద్ర ప్రసాద్‌, పటేళ్ల 
హిందుత్వ ధోరణులు కారణం. విత్తుకు తేమ తగిలితే మొక్క 
కరుడు రాజ్య ప్రోత్సాహంతో మతోన్మాదం విజృంభిస్తుంది. నేటి 
సంఘ్‌ పాలనలో హిందుత్వ ప్రాబల్యం నేటి భారత విషాదం. 
పెట్టుబడిదారీ పార్టీలు అధికారానికే పాకులాడతాయి. ప్రత్యామ్నాయ 
పక్షాలు రాజకీయ సామాజిక చైతన్యం కోసం పాటుపడతాయి. వివిధ 
దేశాల మతాల ప్రజల మధ్య ఐక్యత పెరగాలి. ఖండాంతర సాంస్కృతిక 
సఖ్యత నేటి ప్రాపంచిక అవసరం. ఆధునికతలు, సాంకేతికతలు మత 
సామరస్యానికి, మానవాళి అభివృద్ధికి, మానవత్వ వికాసానికి ఉ 
పయోగవడాలి. (ప్రపంచ మానవతావాదులు, లౌకికవాదులు, 
హేతువాదంలు ఏకమవ్వాలి. అంతర్జాతీయ నవాకారాన్ని, 
సంఘీభావాన్ని కూడగట్టుకోవాలి. మానవతా విలువల ప్రచారానికి, 
ఆచరణకు, హక్కుల అమలుకు, ఉనికికి, జీవించడానికి సూత్రబద్ద 
ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. 

ముగింపు: నేటి భారత రాజకీయ ప్రాంగణంలో మదపుటేనుగు 
దూరింది. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం, అమెరికా అనుకూల 
విధానాలు, మతాంధకారం, ఆధిపత్య కుల పెత్తనం, తప్పుడు 
భావజాలం, ప్రజాస్వామ్య, రాజ్యాంగాల ధిక్కారం, అహంకారం, 
నిరంకుశత్వందాని అవయవాలు. ఒక్కొక్క అంగాన్ని చూసి దాని 
రూపాన్ని అంచనా వేయరాదు. సమగ్ర శరీరాన్ని తిలకించాలి. అపసవ్య 
అపహాస్య పరిష్కారాలు పనిచేయవు. ప్రత్యామ్నాయ పక్షాలు గాంధీ 
ఆధ్యాత్మిక రాజకీయ సంతులన మార్గాన్ని వివేకానందుని సామాజిక 
తాత్విక వివేకాన్ని, ఆంబేడ్మర్‌ అభిజాత్య సామాజిక న్యాయాన్ని, మార్చ్‌ 
మానవత్వ మాననిక వివ్లవ తాత్వికతను అనునరించాలి. 
అనుకరించాలి. బహుముఖంగా, బహిరంగంగా, జన బాహుళ్యంతో 
సమసమాజ క్రూర లక్ష్యోద్దేశంతో ఉద్యమించాలి. అప్పుడే మత తిమిరం 
తిరోగమించగలదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం 
సిద్ధించగలదు. 
(రచయిత ఆల్‌ ఇండియా (పోగైనివ్‌ ఫోరం జాతీయ కార్పుదర్భి) వ్ర 




















ఫుథరుక్త్‌ 





సామాజిక మార్చును విశ్లేషించడం ఎలా? 


సౌమాజిక మార్చులశు అర్ధం చేసుకోవడంలో మూర్చిన్సు చారిత్రక భౌతికవాద ద్ధక్తథం ఎలా మార్ధదర్భకంగా 
@ 2] bea ౧ 


ఉండుందోవివరిన్తున్నాడు కృష్ణా భరద్వాజ్‌ 


(వీళ్లంం 2009 వవ్రిల్‌ యే, జ౭న్‌ నంబికలలోత్రచురింబిన ఈ వ్వానవు వ్రొదాశ్వత ద్ధ జ్యా ఈ బ్రశ్చేక నంబికలో వునడ్మట్రిస్తున్నాం - నం) 


ఈ రజతోత్సవ (ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వవలసిందిగా నన్ను 
ఆహ్వానించి మైసూర్‌ విశ్వవిద్యాలయం నాకు గౌరవం ఇచ్చినందుకు 
కృతజ్ఞతలు. ఇక్కడ నన్ను మాట్లాడమని ప్రతిపాదించిన అంశం “సమాజ 
పునర్నిర్మాణంలో జ్ఞానం పాత్ర ప్రస్తుత ఉదాత్త సందర్భానికి 
సరిపోతుంది. ఇంత గంభీరమైన, లోతైన విషయం మీద మాట్లాడమని 
వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నప్పుడు నాకు నా పరిమితులు 
స్పష్టంగా తెలుసు. జ్ఞాన విజ్ఞానాల మీద ఆలోచనలు చేసే తత్వవేత్తల 
ప్రత్యేక బృందంతో నాకేమీ సంబంధం లేదు. అలాగే నేను సామాజిక 
ఆచరణలో ఉండి, అనుభవం ద్వారా కఠినమైన శిక్షణను పొందే 
కార్యకర్తనూ కాను. అయినా ఈ విషయం మీద మాట్లాడడానికి 
నేనెందుకు సాహసించానంటే, దీన్ని ఒప్పుకోకపోవడమంటే ఒక తప్పుడు 
అవగాహనను బలపరచినట్టే అవుతుంది. పరిశోధకులెవరైనా తమకు 
తెలిసినా తెలియకపోయినా తమ విద్యా కృషిని మొత్తాన్ని ఏదో ఒక 
సంవిధానపు వునాదిమీద, తాత్విక పునాది మీద మాత్రమే 
కొనసాగిస్తారనే ఆలోచనను పక్కన పెట్టడమే అవుతుంది. తాత్విక 
సమస్యలను తత్వశాస్త్ర నిపుణులకే వదిలేయాలని, “ఆచరణాత్మకి 
వైఖరిని మాత్రమే పరిశోధకులు చేపట్టాలని కొందరు పండితులు 
అంటూ ఉంటారు. అట్లాగే ప్రతి విషయంలోనూ 'మౌలిక అంశాలి 
పట్ల (శ్రద్ద వహించడం నిర్దిష్టమైన, నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన 
పనికి ఆటంకమవుతుందనీ, లేదా అవసరం లేదనీ అనే పండితులు 
కూడా ఉన్నారు. మొత్తం మీద అందరూ కలిసి తేల్చిందేమంటే 
సంవిధానానికి సంబంధించిన సమస్యలను చర్చించే పనిని జీవిత 
చరమాంకంలో, చేయవలసిన పనులన్నీ అయిపోయాక, ఒంటరిగా 
వృద్ధాప్యంలో కాలయాపన కోసం చేయవలసిందే అని. కాని (ఫ్రెంచ్‌ 
నాటకకర్త మోలియర్‌ నాటకంలో ఒక పాత్ర అన్నట్టు “తెలిసినా 
తెలియక పోయినా ప్రతి మనిషీ వచనంలోనే మాట్లాడతాడు”. తాత్విక 
అవగాహనలు కూడా ప్రతి పరిశోధనలోకి ప్రవేశిస్తాయి. వాటిని 
బయటికి గుర్తించవచ్చు, గుర్తించకుండా ఉండవచ్చు. గతకాలంలో 
పోగుపడిన జ్ఞానం మీద ఆధారవడిన, లేదా దానిని అభివృద్ధి 
చేయడానికి ఆకాంక్షిస్తున్న సైద్ధాంతిక పరిశోధన ఏదైనా తనను తాను 
సిద్దాంతం నుంచి దూరం చేసుకోజాలదు. కనీసం లోలోపలనైనా 
అసలు అంగీకార యోగ్యమైన జ్ఞానం అంటే ఏమిటి? దాని పునాది 
ఏమిటి? దాన్ని సముపార్టించే ప్రక్రియ ఏమిటి? దాన్ని అంగీకరించ 
డానికో, తిరస్మరించడానికో ఆధారాలేమిటి? అనే విషయాల గురించిన 
సిద్ధాంతమైనా ఉండవలసి ఉంటుంది. 

సామాజిక కం మౌలిక కర్తవ్యం జరుగుతున్న సామాజిక 
మార్చును అర్థం సుకోవడమూ, ఆ ప్రక్రియను వ్యాఖ్యానించడమూ 
అని చాలా మంది అంగీకరిస్తారు. ఆ ప్రక్రియను ప్రభావితం చేయడానికి 





వీక్షణం 2 జనవరి 2022 


ఆ జ్ఞానాన్ని వాడుకోవడం కూడా అవసరమని కొందరు భావిస్తారు. 
అటువంటప్పుడు ఆ సిద్ధాంత వేత్త ఎంత ఎత్తైన ఏకాంత దంత 
ప్రాకారం మీద కూర్చుని ఉన్నప్పటికీ, అతని వాదనా పద్ధతి ఎంత 
అమూర్తమైనదప్పటికీ సామాజిక సంబంధాల స్వభావం గురించి, 
నిర్మాణం గురించి, అవి పనిచేసే పద్ధతి గురించి ఒక దృక్పథం 
లేకుండా పని చేయజాలడు. అందువల్ల ఆ సామాజిక నిర్మాణం లోపల 
ఉన్న దృక్పథాన్ని బహిరంగంగానే ఎదుర్మోక తప్పని స్థితి వస్తుంది. 
నా పరిమితుల గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ, 
ఈ తప్పనిస్థితి వల్లనే ఇవాళ ఈ విషయం మీద మాట్లాడడానికి 
సిద్ధపడుతున్నాను. తాత్విక భాషణ చేయడం కన్నా పైకి బహిరంగంగా 
ఆలోచిస్తూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం ముఖ్యమని అనుకుంటున్నాను. 

కొన్ని ప్రాతిపదికలమీద ఆధారపడి భావనీకరించడం, ఆ 
భావనలను ఆచరణలో అన్వయించడం, ఆ ఆచరణ ద్వారా ఆ 
భావనలను పునర్నిర్మించడం అనే నిరంతర ప్రక్రియ ద్వారా మాత్రమే 
పరిశోధన ముందుకు సాగుతుంది. అందువల్ల ఏ పరిశోధనలోనైనా 
దాగి ఉన్న ప్రాతిపదిక అవగాహనలేమిటో వెలికితీసి చూపడం 
పరిశోధకుల అనివార్య బాధ్యత అవుతుంది. ఈ కర్తవ్యం మన 
సమాజాలవంటి సమాజాల అధ్యయనంలో మరింత ముఖ్యమైనదీ, 
అవసరమైనదీ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర సైద్ధాంతిక 
అవగాహన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇప్పటికీ పూర్తిగా 
భిన్నమైన చారిత్రక సందర్భాలలో, మరెక్కడో అభివృద్ధి అయిన 
ప్రాతిపదిక అవగాహనలను అరువు తెచ్చుకుని ఆధారపడే ధోరణే 
ఎక్కువగా ఉంది. 

ఈ మూడు ఉపన్యాసాలలో నా ప్రయత్నమంతా సామాజిక 
మార్చును విశ్లేషంచడంలో ఎదురయ్యే సమస్యల గురించి చర్చించడమే. 
నా సొంత అధ్యయన శాఖ అయిన అర్థశాస్తానికి సంబంధించిన 
సంవిధాన సమస్యల మీదనా దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ 
చరిత్ర పొడవునా సామాజిక ప్రక్రియలను వ్యాఖ్యానించడానికి 
సంబంధించిన సాధారణ సమస్యల మీద కేంద్రీకరిస్తాను. ఆ 
వ్యాఖ్యానాలకూ జ్ఞాన సిద్దాంతానికీ, ఆ వ్యాఖ్యానాలకూ సామాజిక 
విధానాలు రూపొందడానికీ ఉన్న సంబంధాన్ని కూడా పరిశీలిస్తాను. 
ఇక్కడ నేను ప్రధానంగా మార్క్‌, ఆయన సహచరులు అభివృద్ధి చేసిన 
భౌతిక వాద గతి తార్మిక వ్యాఖ్యానాల మీద ఆధారపడతాను. ఈ 
వాఖ్యానాలు విభిన్న చారిత్రిక పరిస్థితులలో సామాజిక మార్చును 
అధ్యయనం చేసేందుకు అర్థవంతమైన అవకాశాలను ఇస్తాయని 
నాకనిపిస్తుంది... 


47 








జ్ఞానానికి ఉండే పరిశీలనా పునాది 

తన చుట్టూ ఉన్న భౌతిక వాతావరణం గురించి, తాను కూడా 
భాగమైన సామాజిక సంబంధాల గురించి జ్ఞానాన్ని మనిషి ఎలా 
సముపార్టిస్తాడు? అవి ఏదో లోకాతీత శక్తి ఇచ్చే వరప్రసాదం వల్ల 
అందుతాయా? కేవలం తపస్సు ద్వారా మనుషులు సాధించే నిగూఢ 
అధ్యాత్మిక శక్తి ద్వారా మాత్రమే ఆ జ్ఞానం అందుతుందా? ప్రాచీన 
సమాజాలలో అమలులో ఉండిన అధిభౌతిక నిగూఢ సిద్ధాంతాలు 
జ్ఞానాన్ని ఇటువంటి ఇంద్రియాతీత వనరులకు ఆపాదించాయి. ఆ 
జ్ఞానం మనిషికి బయట మాత్రమే కాదు, మనిషికీ ప్రకృతికీ అతీతంగా 
ఉంటుందని కూడా చెప్పాయి. ఇటువంటి మానవాతీత, ప్రకృతి అతీత 
పాలనా శక్తుల గురించిన నమ్మకాలు బహుశా ఆదిమ సమాజాలలో 
ప్రకృతి శక్తులను అధిగమించలేమనుకుంటూ, భయపడుతూ వాటిని 
ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న మంత్ర తంత్రాల నిగూఢ 
నిర్మాణాల ఫలితమే అయి ఉంటాయి. మతం ప్రాబల్యం వహించే 
సమాజాలలో జ్ఞానం అనేది కేవలం తపస్సు వల్ల, ధ్యానం వల్ల 
మాత్రమే వికసిస్తుందనే నమ్మకం ఉండేది. క్రమంగా ఆ పనులు చేసే 
మతాచార వర్గానికి సామాజిక అధికారం చేజిక్కడానికి అది ఒక 
సాధనం అయింది. తద్వారానే ఏర్పడిన ఒక పకడ్బందీ ఆచారపర 
అంతస్తుల నిర్మాణాన్ని అది సమర్థించింది. 

మన సమాజమే చూస్తే, సైనిక శక్తి ఎంతమాత్రమూ లేని, భౌతిక 
సంపదను పోగు చేసుకోవడంలో భాగం పంచుకోని బ్రాహ్మణులు 
స్పష్టంగా అత్యల్ప సంఖ్యాకులై ఉండికూడా సమాజాన్ని పాలించారు. 
సైనిక శక్తి క్షత్రియుల సొంతం. భౌతిక సంపద వైశ్యుల విధి. 
బ్రాహ్మణుల కర్తవ్యం తామే రాసిన మత గ్రంథాలు చదవడం, 
వ్యాఖ్యానించడం మాత్రమే. సామాజిక అంతరాల వ్యవస్థలో 
అగ్రభాగాన ఉన్న తమ స్థానాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వారు దైవభీతి 
అనే ఆలోచన ప్రవేశపెట్టారు. అంతకన్నా ఎక్కువగా అమాయకుల 
మనసులలో శబ్దం పట్ల ఢీతిని కూడా ప్రవేశపెట్టారు. ఎన్నో మత 
గ్రంథాలలో శబ్దమూ, సృష్టీ కలగలసి ఉండడం గమనార్హమైన విషయం. 
పాశ్చాత్య సమాజాలలో కూడా సరిగ్గా ఈ విధంగానే మతాచార వర్గం 
జ్ఞాన మూలాలు తమకు మాత్రమే అందుబాటులో ఉన్నాయనే పునాది 
మీదనే తమ ఆధ్యాత్మిక ఆధిక్యతను చూపుకున్నాయి. కాగా, 
మానవజాతి ఉత్పాదక శక్తులు పెరిగిన కొద్దీ, భౌతిక పరిస్థితుల 
గురించి జ్ఞానం పెరిగిన కొద్దీ, ఈ నిగూఢ అధిభౌతిక పునాది 
క్రమక్రమంగా తరిగిపోతూ. వచ్చింది. జ్ఞానేం్యయాల ద్వారా 
పరిసరాలను గ్రహించడం మీద ఆధారపడడం పెరిగింది. అంటే, 
ప్రత్యక్ష అనుభవం ద్వారా గ్రహించిన ఇంద్రియానుభూతులు, 
అవగాహనలు ముఖ్యమైనవనే అవగాహన పెరిగింది. 


ఇంద్రియగ్రహణంలో వ్యక్తి - భౌతికవస్తువుల ద్వంద్వం 

అయితే ఇంద్రియ (గ్రహణానికి పునాది ఏమిటి అనేదే అనేక 
రకాలుగా వ్యాఖ్యానానికి గురయింది. కొందరి దృష్టిలో మనిషి స్వీయ 
మానసిక (ప్రపంచానికీ, మనిషికి బయట ఉన్న భౌతిక, వస్తుగత, 
బాహ్య ప్రపంచానికీ మధ్య కచ్చితమైన విభజన రేఖ ఉంది. 
మరికొందరి దృష్టిలో ఈ రెండూ ఒకదానికి మరొకటి ప్రతిఫలనం 
మాత్రమేనని, అందువల్ల ఒకదాన్ని మరొకదానిగా కుదించవచ్చునని 
ఆలోచన ఉంది. (ఫ్రాన్స్‌లో హెల్విషియస్‌, సిస్మాండీ, గిజో, థెయిరీ, 
మిగ్నే వంటి వారు అభివృద్ధి చేసిన, లేదా ఇంగ్లండ్‌లో లాక్‌, 
మాంటెస్యూల అనుచరులు, డేవిడ్‌ ప హ్యూం, ఆడమ్‌ స్మిత్‌, జాన్‌ మిల్లర్‌ 


48 





ఫుశరుక్త్‌ 


వీక్షణం 12 జనవరి 2022 





వంటి స్మాటిష్‌ ఆలోచనాపరులు అభివృద్ధి చేసిన పద్దెనిమిదో శతాబ్ది 
భౌతికవాదం మనుషుల ఆలోచనాపూర్వకమైన కార్యాచరణ అంతా 
కేవలం '“ఇంద్రియానుభూతుల పరివర్తన రూపమే” అని భావించారు. 
అంటే, మనిషికి ఉండే అన్ని ఆలోచనలు, భావాలు, అనుభూతులు 
కూడా అతని మీద పరిసరాలు చూపే ప్రభావపు ఫలితాలే అని అర్థం. 
అంటే, మనిషి ప్రధానంగా తన పరిసరాల ఉత్పత్తే అని వాళ్లు భావించారు. 
ఉదాహరణకు, మనిషి తనతో పాటు తన సహజాతమైన “ఆచరణాత్మక 
భావాలి నిలువను తీసుకురాడని లాక్‌ నొక్కి చెప్పాడు. మనిషిలోని 
సుగుణమనేది ఎందుకు గౌరవించబడుతుందంటే అది ఆ మనిషిలో 
సహజంగా ఉన్నందువల్ల కాదనీ, ఆ సమాజ మనుగడకు అది 
ఉపయోగకరంగానూ, అనువుగానూ ఉన్నందువల్లనేననీ లాక్‌ అన్నాడు. 

ఈ భౌతికవాద ఆలోచనా ధోరణికి చెందిన వారు ప్రధానంగానూ, 
మొత్తంగా ఆ కాలపు చరిత్రకారులందరూ రాజకీయ, చట్టపర 
నిర్మాణాలూ, ఆస్తి రూపాలూ ఒక సమాజపు అభివృద్ధిలో ఆ ప్రత్యేక 
దశకు అనుగుణంగానే రూపొందుతాయని వాదించారు. అంటే, ఒక 
ప్రత్యేక వ్యక్తి భావాలు అతని పరిసరాల వల్ల నిర్ధారితమవుతాయని. 
అంటే చారిత్రక పరిణామ క్రమంలో మానవజాతి భావాలన్నీ 
మారుతున్న సామాజిక వాతావరణానికి అనుగుణంగానే ఉంటాయని 
అనుకోవలసి వస్తుంది. 

అయితే ఇక్కడ ఈ భౌతికవాద ఆలోచనాపరులు ఆ వికాసయుగపు 
తాత్విక దృక్పథంలోకి జారిపోయినట్టు కనబడుతుంది. ఆ దృక్పథం 
ఏమంటే పరిసరాలైనా, సామాజిక సంబంధాలైనా 'భావాలి ప్రగతి 
చేత, అందువల్ల అంతిమంగా “మానవ ప్రవృత్తి చేత నిర్ణయమవు 
తాయని భావించడం. ఇక్కడ వాదన నడిచిన పద్ధతి ఇలా ఉంటుంది: 
లాక్‌, హెల్విషియస్‌ భావించినట్టుగా మానవ సుగుణం అనేది 
సహజాతం ద్వారానో, శాశ్వత “లక్షణాల ద్వారానో నిర్ణయం 
కానట్టయితే, సామాజిక ఉపయోగపు పునాది పైననే నిర్ణయమైనట్టయితే 
ప్రతి చారిత్రక పరిస్థితులకు వాటివైన ప్రత్యేక మానవ ప్రవర్తనా, 
నైతిక నియమాలు ఉంటాయి. అవి మనిషి సామాజిక అస్తిత్వానికి 
కొనసాగింపుగానో, తగినట్టుగానో ఉంటాయి. అందువల్ల అన్ని 
విషయాలకూ మనిషే ప్రమాణం అని చెప్పినప్పుడు అతని మారుతున్న 
సాంఘిక అవసరాలే సమాజ ప్రగతిని నిర్ణయిస్తాయని అర్థం. 

మరొకవక్క అతని సామాజిక అవసరాలను నిర్ణయించేది 
మారుతున్న మానవ ప్రవృత్తే. అంటే, ఎప్పటికప్పుడు రూపొందుతున్న, 
మారుతున్న నైతికతా చట్రం దానికదే స్వతంత్రంగా ఉండి, ఆ కాలపు 
స్ఫూర్తి దానికి మార్గదర్శక సూత్రంగా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే 
మనిషికీ, ప్రకృతికి మధ్య సంబంధాన్ని వివరించే క్రమంలో ఈ 
పద్దెనిమిదో శతాబ్ది తత్వవేత్తలు కచ్చితంగానూ, కొన్ని సందర్భాల్లో 
రాజీలేకుండానూ భౌతికవాదులుగా ఉన్నారు. కాని, చరిత్ర గతిలో 
ఆ భౌతిక పరిసరాలు ఎలా మారుతాయి అనే విషయంలో వాళ్ల 
వివరణ చాలా బలహీనంగా ఉండింది. చరిత్రను విశ్లేషించేటప్పుడు 
వాళ్లు మానవ ప్రవృత్తి ప్రస్తావనతో ముగించారు. సామాజిక స్థితిని 
నిలిపి ఉంచడంలో, కొనసాగించడంలో తగిన నైతిక భావనల దగ్గర 
ముగించారు. వాళ్ల దృష్టిలో అంతిమంగా చరిత్రను మారుతున్న 
మానవ ప్రవృత్తి దృష్ట్యానే వివరించగలం. 

ఇందుకు భిన్నంగా బిషప్‌ బర్మిలీ వంటివారు ప్రతిపాదించిన 
స్వీయాత్మక భావవాద దృక్పథం బాహ్య ప్రపంచం మొత్తాన్నీ మన 
ఇంద్రియానుభూతుల గ్రహణాల సృష్టిగా గుర్తించింది. ఈ తత్వవేత్తల 
దృష్చిలో మనకు బావ్యాంగా ఉన్న వన్తువులన్నీ మన 








ఇంద్రియానుభూతుల, ఆలోచనల సమ్మేళనం మాత్రమే. అలా 
గుర్తించిన వస్తువులతో మానవ [గ్రహణం తాదాత్మ్యం పొందుతుంది. 
అంటే పరిశీలకుడి చైతన్యానికి అతీతంగా బాహ్య ప్రపంచం అనేది 
ఉనికిలో లేదు. వస్తుగత భౌతిక ప్రపంచాన్ని ఈ విధంగా వ్యక్తివాదంతో 
నిరాకరించడమూ, మొత్తం జ్ఞానానికి మూలాన్ని స్వీయాత్మక చైతన్యంలో 
మాత్రమే గుర్తించడమూ అధిభౌతికవాదానికి దారితీస్తుంది. ఇటువంటి 
అతివాద స్వీయాత్మకత వల్ల వస్తువుల మధ్య సంబంధాలు 
కనిపెట్టడంలో విఫలం అవుతాం. లేదా, ఇటువంటి వ్యక్తివాద 
పునాదుల వల్ల మానవ సమాజాల చరిత్రను శాసించేదేమిటో 
తెలుసుకోలేక పోతాం. 

వస్తుగత భావవాదులు కూడా ఉన్నారు. వారు బాహ్య ప్రపంచపు 
ఉనికిని గుర్తించారు. దానిలోని మార్పులను కూడా గుర్తించారు. కాని, 
ఆ మార్పులకు దారితీసే కారణభూతమైన శక్తులను భౌతికేతర, 
అమూర్త భావనలో చూశారు. వాటికి హేతువు అనో, భావం అనో, 
కాలధర్మం అనో అటువంటి మరేదో పేరు పెట్టారు. మానవ 
సమాజాలలో ప్రతి దశను నిర్ణయించేది, స్వభావాన్నిచ్చేది భావం 
అని వాళ్లు భావించారు. ఆ పాలక భావంలో గెంతులు లేదా గుణాత్మక 
మార్పులు వచ్చినప్పుడు సమాజం ఒక యుగం నుంచి మరొక 
యుగానికి పరివర్తన చెందుతుందని వాళ్లు అన్నారు. ఇటువంటి 
భావాన్ని ప్రతిపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు గాని వారికి 
(ప్రతినిధులుగా ప్లేటో, లీబ్నిజ్‌, సెయింట్‌ సైమన్‌, హెగెల్‌లను 
చెప్పుకోవచ్చు. మార్పు స్వభావం ఏమిటి అని గుర్తించేటప్పుడూ, 
సూత్రీకరించేటప్పుడూ హెగెల్‌ ఉపయోగించిన గతితార్మిక వాదనా 
పద్దతి మౌలికంగా కొత్తది. అందువల్ల చారిత్రక పరివర్తన గురించి 
ఆయన చేసిన వ్యాఖ్యానాలలో అద్భుతమైన (ప్రతిపాదనలున్నాయి. ఆ 
ప్రతిపాదనలలో కొన్నిటిని స్వీయాత్మక-వన్తుగత సంబంధాల 
విషయంలో మౌలికంగా మార్చి చరిత్ర పట్ల భౌతిక, గతితార్మిక 
అవగాహనలో వాడుకున్నాడు మార్చ్‌. ఈ భావవాదులు చరిత్ర చోదక 
శక్తిగా భావం మీద పెట్టిన మితిమీరిన శ్రద్ధ ఒక సర్వస్వతంత్ర, 
అమూర్త భావన మీదనే మొత్తం బాధ్యత “పెట్టింది. అందువల్ల 
సమాజంలో మనిషి సాగించే ఆచరణాత్మక కృషికి, (శ్రమకు ఎటువంటి 
నంబంధం లేకపోయింది. ఇటువంటి నిద్ధ్భాంతాల వల్ల 
మహామానవుడు, విశ్వమానవుడు, మహానాయకుడు, వీరుడు వంటి 
భావనలు తలెత్తాయి. ఉత్తమ జాతి, ఉత్తమ రాజ్యం వంటి భావనలు 
తలెత్తాయి. ఆ మనిషినో, ఆ రాజ్యాన్నోో ఆ జాతినో, ఆ పరమ 
భావపు వ్యక్తీకరణగా, కాలధర్మపు వ్యక్తీకరణగా చూడడం మొదలైంది. 
హెగెల్‌ ఉపయోగించిన విప్లవాత్మకమైన గతితార్మిక పద్ధతి దాని 
భావవాదం వల్ల ధ్వంసం అయిపోయి ఒక మితవాద నిర్ధారణ 
మిగిలింది. ఆనాటి ప్రష్యన్‌ రాజ్యమే అత్యుత్తమ, అత్యున్నత రాజ్యమనే 
మితవాద జర్మన్‌ భావజాలం మిగిలింది. 


ఆచరణకూ, సిద్ధాంతానికీ మధ్య సంబంధం 

ఇక్కడ కీలకమైన అంశం ఒకటుంది. అది ఏ ఆలోచనకయినా 
ముందు ఇంద్రియానుభూతులుంటాయి అనే నిస్సందేహమైన వాస్తవం 
కాదు. అంతకన్న ముఖ్యమైన వాస్తవం ఏమంటే మనుషులు తమకు 
బాహ్యంగా ఉన్న భౌతిక ప్రపంచం మీద పనిచేసే, శ్రమించే, 
ఆచరణలో పాలొనే క్రమంలో పొందే అనుభవాలలో 
ఇంద్రియానుభూతులు గ్రహిస్తారు. అవే ఆలోచనకు పురిగొల్పుతాయి. 
అంటే మనిషి జ్ఞానం అతని శారీరక, ఆచరణాత్మక కృషిలో మాత్రమే 





ఫుథరుక్త్‌ 


విక్షణం 14 జనవరి 2022 





అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో మనిషి భౌతిక శక్తుల మీద 
పనిచేస్తాడు. భౌతిక శక్తులతో పాటు పనిచేస్తాడు. తన మనుగడ సాగడం 
కొరకు అంటే జీవితం కొరకు చేసే పోరాట అవసరమే అనివార్యంగా 
మనిషిపైన ఒక కర్తవ్యాన్ని విధించింది. తన చుట్టూ ఉన్న భౌతిక 
వస్తువుల మధ్య సంబంధాలను శాసించే శక్తులేవో తెలుసుకొని, తన 
అదుపులోకి తీసుకొని, తన సౌకర్యం కొరకు వాడుకునేలా 
చూసుకోవడమే ఆ కర్తవ్యం. మనిషి తన ఆచరణాత్మక కృషిలో 
ఎల్లప్పుడూ ప్రకృతిని ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నిసార్లు దానిమీద 
పోరాడవలసి వస్తుంది. కొన్నిసార్లు దానితో మైత్రి నెరపవలసి వస్తుంది. 
ఈ క్రమంలోనే తన ఇంద్రియానుభూతుల మీద ఆధారపడి మనిషి 
ఇంద్రియ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అందువల్ల జ్ఞాన సిద్దాంతం అనేది 
అనివార్యంగా ఈ పోరాట చరిత్రతో ముడిపడినదే అం , ఈ పోరాట 
చరిత్రే మానవ నాగరికతా చరిత్ర అవుతుంది. భౌతిక సంబంధాల 
గురించిన మనిషి జ్ఞానం, అతని వ్యాఖ్యానాలు, అతని అవగాహన, 
భౌతికశక్తులు అతన్ని (ప్రభావితం చేసే తీరు క్రమక్రమంగా 
విస్తరించాయి. ఈ ఉత్పత్తి శక్తుల మీద తన ఆధివత్యాన్ని 
నెలకొల్పుకోవడం ద్వారా ప్రకృతిని శాసించే భౌతిక సూత్రాల గురించిన 
జ్ఞానాన్ని సముపార్టించడం ద్వారా, తనకు పరిమితులు విధించే ప్రకృతి 
ఆవశ్యకతలను గుర్తించడం ద్వారా మనిషి తన ఉత్పాదక సామర్ధ్యాన్ని 
ఇతోధికంగా అభివృద్ధి చేసుకోగల స్వాతంత్రాన్ని పొందాడు. 

మొట్టమొదట మనిషికి ఈ ఇంద్రియ జ్ఞానం ఒకదానికొకటి 
సంబంధంలేని, విడివిడి యాదృచ్చిక వాస్తవ అనుభవ శకలాలుగా 
అందుతుంది. అక్కడి నుంచి రెండో అడుగుగా మనిషి వేరు వేరు 
అనుభవాల మధ్య ఏకసూత్రతను గుర్తిస్తాడు. వాటిమీద ఆధారపడి 
ఆ వాస్తవాలను తార్మికంగా, హేతుబద్ధంగా ఒక వరునలో 
పెట్టుకుంటాడు. అప్పుడు ఈ ఇంద్రియ జ్ఞానం Peco 
పరివర్తన చెంది, తాత్విక జ్ఞానం అవుతుంది. దానికి హేతుబద్ధ 
ఆలోచనా, తర్మమూ అనే ప్రక్రియలు తోడవుతాయి. వీటినుంచి 
సాధారణీకరించి, అమూర్తీకరించి చూసినప్పుడు సిద్దాంతం 
తయారవుతుంది. ఇంకా ఇంకా ఎక్కువ అనుభూతులూ, పరిశీలినలూ 
పోగైనకొద్దీ, వాటిని సంఘటితపరిచే తార్మిక క్రమాలలో సి సిద్దాంతాలు 
కూడా మారిపోతూ ఉంటాయి. 

ఆదిమ సమాజాలు జ్ఞాపకం ఉంచుకునే, పదే పదే వల్లించే 
పద్ధతులమీద ఆధారపడ్డాయి. అందుకే అప్పుడు జ్ఞాపక శక్తి 
సూత్రాలనూ, ధారణా సూత్రాలనూ కనిపెట్టారు. ఈ జ్ఞాపకాన్నీ మరింత 
అభివృద్ధి చేసి జ్ఞానాన్ని వర్గీకరించే, విడివిడిగా అరలలో పెట్టే పద్ధతి 
కనిపెట్టారు. తద్వారా వేరు 'వేరు వాస్తవాలను కొన్ని అమూర్త వర్గాలుగా 
విభజించడం జరిగింది. కాలక్రమంలో ఆ తర్వాత కొన్ని వస్తువులను 
చూసి ఒక సూల్రీకరణ చేయడం, ఒక సూత్రీకరణ నుంచి ఆ వస్తువు 
సరిపోతుందా లేదా చూడడం వంటి పద్ధతుల ద్వారా నిర్మాణాత్మకమైన 
వాదనా పద్ధతులను అభివృద్ధి చేసే సంక్లిష్ట ప్రక్రియలు మొదలయ్యాయి. 
జ్ఞాన సముపార్దన పెరుగుతున్న కొద్దీ “విశ్లేషణా పరికరాలు కూడా 
అభివృద్ధి చెందాయి. ఆ క్రమంలోనే ప్రయోగపరికరాలు కూడా 
అభివృద్ధి చెందాయి. ఈ (ప్రయోగ పరికరాలకు మనిషి అదుపులో ఉ 
న్న ఉత్పత్తి శక్తుల స్థాయిని పెంచడంలో ప్రత్యక్ష పాత్ర ఉంది. 
పరిశీలనా, ప్రయోగ పరికరాలు (క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ 
తమ కచ్చితత్వాన్నీ మెరుగైన పనితనాన్నీ పెంచుకున్న కొద్దీ సాంకేతిక 
పరిజ్ఞాన సరిహద్దులు విస్తరించాయి. 

అంటే ఆచరణకూ, చరిత్ర క్రమంలో నిర్జారితమైన సిద్దాంతానికీ 


49 








అత్యంత సన్నిహితమైన, అవిభాజ్యమైన సంబంధం ఉంది. అయితే ఆ 
సంబంధం అక్కడితో మాత్రమే ఆగిపోలేదు. ఒకసారి తయారైన సిద్దాంతపు 
సమంజసత్వం అది మళ్లీ ఆచరణలో పనిచేస్తుందా లేదా అనే ప క్షలోనే 
ఉంటుంది. అంటే, ఒక సిద్ధాంతం అనుభవం ద్వారా వెలికి వచ్చిన 
ఫలితాలనే ఇవ్వగలుగుతుందా లేదా అనే పరీక్ష భౌతిక శాస్త్రాలలో, 
ప్రయోగాలలో ఈ పరీక్షను బహిరంగంగా ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఉ 
ంటారు. కాని ఈ పరీక్ష సామాజిక శాస్తాలకు కూడా అవసరమైనదే. 
ఒక సిద్ధాంతం ఊహించే, (ప్రతిపాదించే ఫలితాలు వాస్తవ ఆచరణ 
క్రమంలో, వాటిమీద ఆధారపడిన వ్యూహాలు అనుసరించే క్రమంలో 
విజయవంతం అవుతాయా లేదా అనేదే ఆ పరీక్ష చరిత్ర మొత్తంలో 
జ్ఞానం అభివృద్ధి అయిన క్రమాన్ని పరిశీలిస్తే ఈ రకంగా ఆచరణకూ, 
సిద్ధాంతానికీ మధ్య నిరంతర అన్యోన్య చర్య ప్రతిచర్య ఉండడం 
కనపడుతుంది. ఆచరణ లేకుండా కేవలం తపస్సుతో, ఆలోచనతో 
గ్రహించగలిగిన బాహ్యమైన జ్ఞాన మూలం ఏదీలేదు. 


మానవ ఆచరణలో చైతన్యం పాత్ర 

అయితే కత మనిషి ఆచరణను జంతుజాతుల ఆచరణ 
నుంచి వేరుచేసి చూపే ఒక ముఖ్యమైన లక్షణం ఉంది. భౌతిక శక్తుల 
మీద పనిచేసే క్రమంలో భౌతిక ప్రకృతి నియమాల పరిమితుల లోపలే 
పనిచేస్తూ ఉన్నప్పటికీ మనిషి ప్రకృతిని మార్చడం మాత్రమే కాదు, 
తనను తాను కూడా మార్చుకుంటాడు. భౌతిక శక్తుల గురించి మనిషి 
జ్ఞానం అతని చేత వాటిని మార్చించింది. వాటిని అధిగమింపజేసింది. 
ఆ భౌతిక శక్తులనే తనకు సౌకర్యవంతంగా మార్చుకునేలా చేసింది. 
అలా తన సామర్థ్యాలను పెంచుకుంటూ మనిషి క్రమక్రమంగా తన 
పరిసరాలను కూడా మారుస్తాడు. ఇక్కడ ముఖ్యమైనదేమంటే తన 
చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులను మారుస్తున్న క్రమంలో మనిషి 
తనంతట తాను కూడా “మారడం. మనిషి తన చుట్టూ ఉన్న 
వాతావరణపు వలితమే అయినప్పటికీ అతను ఆ ప్రకృతిలో 
చైతన్యయుతంగా జోక్యం చేసుకుంటాడు. మిగతా జంతువులన్నీ 
మౌలికంగా సహజాతం కొద్దీ లేదా అసంకల్పిత ప్రతీకార చర్యగా 
ప్రకృతి మీద పనిచేస్తాయి. మనిషి చైతన్యయుతంగా ప్రకృతిమీద 
పనిచేస్తాడు. మనిషంటే పనిముట్లు తయారు చేసే జంతువు అని 
ఇదివరకే నిర్వచించి ఉన్నారు. ప్రకృతి శక్తులనూ, సామర్థ్యాలనూ 
మనిషి ఒక ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక ద్వారా ఉత్పత్తికి ఉపయోగపడే 
పనిముట్లుగా మారుస్తాడు. మనిషి కనిపెట్టిన అటువంటి 
సృజనాత్మకమైన పరికరాలలో అత్యద్భుతమైన ఉదాహరణ భాషాభివృద్ధి. 
అది ఎంత శక్తివంతమైన పరికరమంటే, దాని ద్వారా ఇంద్రియజ్ఞానాన్ని 
తార్మిక జ్ఞానంగా సంఘటితం చేయడం మాత్రమే కాదు, పరస్పర 
సంభాషణా సంబంధాల ద్వారా మనిషి సామాజిక మనుగడకే అది 
ఉపయోగపడుతుంది. మనిషి ఆచరణలో ఉండే ఈ చైతన్యం అనే 
లక్షణాన్ని తొలి భౌతికవాదులు గుడ్డిగా విస్మరించారు. మనిషి 
అనివార్యంగా విధ్యుక్త ధర్మంగా భౌతిక వాతావరణం చేత శాసించబడే 
వాడే అనుకున్నారు. మనిషి అనే సీ స్వియాత్మక శక్తి, వస్తువు అనే భౌతిక 
శక్తులకు లొంగి సంపూర్ణంగా బానిసగా ఉండవలసిందే అనుకున్నారు. 
కాని మార్చ్‌ అన్నట్టుగా “అత్యంత అసమర్భుడైన వాస్తు శిల్పికీ 
అత్యద్భుతమైన తేనెటీగకూ తేడా ఏమంటే వాస్తు శిల్పి వాస్తవంగా 
భవన నిర్మాణం జరగకముందే తన ఊహలోనే భవనాన్ని 
నిర్మించగలడు. తేనెటీగ మాత్రం ఏ ఊహా లేకుండా సహజాతంగా 
ఆ నిర్మాణం సాగిస్తుంది.” 


50 





ఫుథరుక్త్‌ 


వీక్షణం 12 జనవరి 2022 





ప్రకృతికీ, మనిషికీ ఉన్న సంబంధాన్ని ఈ విధంగా నిర్వచించడం 
లో అప్పటి వరకూ తత్వశాన్తంలో వ్యక్తికీ, వన్తువుకూ - 
స్వీయాత్మకతకూ, భౌతికతకూ సంబంధం ఏమిటనే ఉన్న సమస్య 
పరిష్కారం అయింది. అప్పటివరకూ ఉండిన రెండు అతివాద 
వైఖరులలో ఏ ఒక్కదాన్ని తీసుకోనక్కర్లేదు. శాశ్వతమైన, మారడానికి 
వీల్లేని సూత్రాలతో నిర్మాణమైన భౌతిక ప్రపంచమే వ్యక్తి మానసిక 
ప్రపంచాన్ని నిర్ణయిస్తుందనే వైఖరి అక్కర్లేదు. లేదా, మనిషి స్వీయాత్మక 
అనుభూతుల ప్రతిఫలనంగానే భౌతిక ప్రపంచం ఉన్నదనీ, దానికి 
స్వతంత్ర అస్తిత్వం లేదనీ భావించే వైఖరీ అక్కర్లేదు. ఇలా రెండు 
ధృవాల మధ్య వైరుధ్యం లాగా కనబడిన సమస్యను భౌతిక శక్తులకూ, 
వ్యక్తుల స్వీయ మానసిక అనుభూతుల చైతన్యానికీ మధ్య పరస్పర 
అన్యోన్య చర్య-ప్రతిచర్యలు ఉంటాయని గుర్తించడం ద్వారా 
పరిష్కరించడం జరిగింది. ఆలోచన కన్న ముందు ఇంద్రియాను 
భూతులు ఉంటాయనీ, అప్పటివరకూ చారిత్రకంగా అభివృద్ధి అయిన 
భౌతిక ఉత్పత్తి శక్తుల పరిమితుల లోపల మాత్రమే ఆచరణ 
సాధ్యమవుతుందనీ అనుకోవడంలో పాత భౌతిక వాద దృక్పథం 
కొనసాగినట్యు కనబడుతుంది. కానీ, ఇంకెంత మాత్రమూ 
అమాయకమైన యాంత్రికమైన ఏకముఖ నియతివాద రూపంలో 
కాదు. మనిషికీ ప్రకృతికీ మధ్య సంబంధం పూర్తిగా ఏకముఖమూ 
కాదని, శాశ్వతంగా స్థిరమైనదీ కాదని అంగీకరించిన మరుక్షణమే 
జ్ఞాన అభివృద్ధి క్రమం మూనవాచరణ అనే చారిత్రక ప్రగతితో ముడివడి 
ఉందని అర్థమవుతుంది. అంటే, చరిత్ర క్రమంలో అంతకంతకూ 
ఎక్కువగా మనిషి ఉత్పత్తి శక్తులను తన అధీనంలోకి తెచ్చుకున్న 
చరిత్రకూ, జ్ఞాన అభివృద్ధికీ సంబంధం అర్థమవుతుంది. 

బహుశా" ఈ కారణం వల్లనేనేమో సామాజిక పరిణామ 
శాస్త్రవేత్తలందరూ తమకు తవ్వకాలలో దొరికిన పనిముట్లను బట్టీ, 
ఉత్పత్తి పరికరాలను బట్టీ, ఇతర భౌతిక వస్తువులను బట్టీ, పాత 
నమాజాల జీవన విధానాన్ని వునర్నిర్మించగలిగారు. వారి 
ప్రయత్నమంతా అప్పటికి మనుషులు సాధించిన భౌతిక పురోగతి 
దశను గుర్తించి దాని ఆధారంగా వారి సామాజిక జీవనపు స్వభావాన్ని, 
బయటి ప్రపంచంతో వారి సంబంధాలను, వారు నిర్మించుకున్న 
వ్యవస్థలను, ఆచారాలను, మతవిశ్వాసాలను, సామాజిక కట్టుబాట్లను 
నిర్ధారించడం. ఈ మొత్తానికీ భౌతిక అవశేషాలే పునాది. 


ఆచరణకు సామాజిక పునాది 

మనం మాట్లాడుకుంటున్న విషయానికి అత్యంత ముఖ్యమైనదే 
మంటే మనిషి ఒంటరిగా ఏ పనీ చేయలేడనేది. మనిషి కార్యాచరణ 
ఏదైనా సమాజంలో మాత్రమే జరుగుతుంది. ఒక వ్యక్తిని వ్యక్తిగా 
మాత్రమే చూస్తే, అతను ఉన్న సామాజిక సందర్భం నుంచి మినహాయిస్తే 
అతనికి మనుగడే లేదు. “ఒక మనిషి రాజు ఎందుకవుతాడంటే, 
మిగిలిన మనుషులందరూ అతనితో పాలితులుగా సంబంధంలో ఉ 
ంటారు గనుక. అదే సమయంలో వాళ్లందరూ అతను రాజు గనుక 
తాము పాలితులమని అనుకుంటూ ఉంటారు అని మార్క్‌ అన్నాడు. 
తమ ఆచరణాత్మకమైన (శ్రమ క్రమంలో మనుషులు అనివార్యంగా 
సామాజిక సంబంధాలలో ప్రవేశిస్తారు. అలా అభివృద్ధి చెందే 
సామాజిక సంబంధాలు కూడా యాదృచ్చికంగా, నిరంకుశంగా 
అభివృద్ధి చెందవు. ఆనాటికి అభివృద్ధి చెంది ఉన్న ఉత్పత్తి శక్తుల 
న్ధితితో చారిత్రక సమన్వయంతో మాత్రమే ఆ సంబంధాలు 
రూపొందుతాయి. కొన్ని రకాల ఉత్పత్తి సంబంధాలు, వాటితో 








కలగలసిన ఆన్ని నంబంధాలు, ఆనాటి ఉల్పిత్తి శక్తులను 
వినియోగించడానికి ఎక్కువ వీలుగా ఉంటాయి. అంటే చారిత్రకంగా 
సముపార్దించిన జ్ఞానాన్ని అత్యంత ప్రగతిశీలంగా ఉపయోగించడానికి 
వీలుగా ఉంటాయి. ఈ సంబంధాలు పాత సంబంధాలను రద్దు 
చేస్తూ నిర్ధారితమవుతాయి. 

ఆదిమి సమాజపు తొలి దశలో భౌతిక సంపద సాధించాలంటే 
దోపిడీ, దాడి, తక్షణ సులభ సాధ్యమైన రూపాలుగా ఉండేవి. 
అందువల్లనే దోపిడీ చేసి శత్రువును హతమార్చడం భౌతికంగా ఎక్కువ 
ఉపయోగకరంగా ఉండి ఉంటుంది. కాని, ఉత్పాదక సామర్థ్యం 
అభివృద్ధి చెందిన తరువాత ఎవరిమీద దాడి చేసి ఓడిస్తున్నారో, వారిని 
చంపడం కాకుండా బానిసలుగా ఉపయోగించుకోవడం ఎక్కువ భౌతిక 
ప్రయోజనాన్ని ఇస్తుంది. అందువల్ల బానిసత్వం అనే ఒక కొత్త వ్యవస్థ 
ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత ఉత్పత్తి శక్తులు మరింతగా అభివృద్ది 
చెందిన తరువాత బానిస (శ్రమను దోపిడీ చేయడమనేది; కేవలం ఆ 
బానిసకు ఉన్న జంతు సామర్థ్యం మీద మాత్రమే ఆధారపడడం, 
దాన్ని గ్రహించడానికి బలప్రయోగం చేయడం చాలా తక్కువ స్థాయి 
రూపాలని గ్రహింపు వచ్చి ఉంటుంది. అందుకు బదులుగా శ్రామికుడికి 
కొంత చారవ ఇవ్వాలనీ, అతను చేసే పనిలో అతని వ్యక్తిగత 
భాగస్వామ్యానికి అవకాశం ఇవ్వాలనీ, అలా చేస్తే అతను మరింత 
హెచ్చు శ్రమ చేయగలడనీ గుర్తింపు వచ్చి ఉంటుంది. అందుకే 
అర్థబానిస వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఇదే విధంగా మరొక సందర్భం 
నుంచి ఉదాహరణ ఇవ్వాలంటే సామ్రాజ్యవాదం క్రమక్రమంగా 
అవలంబిస్తూ వచ్చిన వేరు వేరు రూపాల ఉదాహరణ చూడవచ్చు. 
మొదట, వ్యాపారం ద్వారా, రాజకీయ ఆధిపత్యం ద్వారా దోపిడీ సాగింది. 
శ్రమనూ, శ్రామికులనూ దిగుమతి చేసుకోవడం ద్వారా, పారిశ్రామిక 
పెట్టుబడిని ఎగుమతి చేయడం ద్వారా దోపిడీ సాగింది. ఆర్థిక సహాయం 
ఇస్తున్నామనే శే పేరిట దోపిడీ సాగింది. బహుళ జాతి సంస్థల గొలుసు 
లావాదేవీలను నడపడం ద్వారా, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం 
ద్వారా దోపిడీ సాగింది. ఈ వేరు వేరు పని పద్ధతులలో మార్పులు 
సూచించేదేమంటే ఆనాటికి అటు సామ్రాజ్యవాద “దేశంలోనూ, ఇటు 
వలస దేశంలోనూ ఆర్థిక వ్యవస్థలలో ఉత్పత్తి శక్తులస్థాయిని బట్టి ఆ 
రెండు దేశాల మధ్య సంబంధం నిర్ణయమవుతుంది. “అంటే, ఉత్పత్తి 
శక్తులలో వచ్చే మార్పులు ఉత్పత్తి సంబంధాలలోనూ, ఆస్పి 
సంబంధాలలోనూ, దోపిడీ రూపాల లోనూ మార్పులకు దారితీస్తాయి. 
అయితే వాస్తవ చరిత్రలో చాలా తరచుగా పాత సంబంధాలు, వాటి 
అవశేషాలు కొనసాగుతూ ఉంటాయి. అవి, పురోగమిస్తున్న ఉత్పత్తి 
శక్తుల మీద సంకెళ్లుగా మారుతాయి. 

తొలిరోజుల్లో అభివృద్ధికి వీలు కల్పించిన పరిస్థితులే, ఇప్పుడు 
అవరోధాలుగా మారుతాయి. అటువంటి సందర్భాలలో కాలం చెల్లిన 
సంబంధాలు తోసివేయడం జరుగుతుందనీ, ఈ తోసివేత కొన్ని 
సందర్భాలలో హింసాత్మక కల్లోలంగా ఉండవచ్చుననీ, లేదా, 
క్రమానుగత చారిత్రక మార్పుగా ఉండవచ్చుననీ చరిత్ర 
తెలియజేస్తుంది. అంటే, చారిత్రక క్రమం అనేది నిరంతరాయంగా, 
మెల్లమెల్లగా జరిగిన మార్పులతో సాగినదీ, గుర్తించడానికి వీలు లేని 
పరిమాణాత్మక పరివర్తనలతో జరిగినదీ మాత్రమే కాదు. ఒక ఆర్థిక 
వ్యవస్థ చరిత్రలో యుగాలుగా గుర్తించబడేవి ఆ కాలంలో ప్రాబల్యం 
వహించిన నిర్దిష్ట ఉత్పత్తి విధానం ద్వారా మాత్రమే గుర్తించబడతాయి. 
అంటే, దానికే ప్రత్యేకమైన, నిర్దిష్ట స్వభావం గల ఉత్పత్తి సంబంధాలు 
కూడా ఉంటాయి. ఈ మాట అనేటప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక 





ఫుభరుక్త్‌ 


విక్షణం 14 జనవరి 2022 





ప్రత్యేక ఉత్పత్తి “pee ఏకైకంగా, సార్వత్రికంగా ఉంటుందని నేను 
సూచించడం లేదు. ఏ ఏ సమయంలోనైనా ఒకే ఆర్థిక వ్యవస్థలో వేరు 
వేరు ఉత్పత్తి విధానాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి సహజీవనం 
సాగిస్తూ ఉండవచ్చు. అయితే ఒక నిర్దిష్ట విధానం మిగిలిన వాటికన్న 
తన ప్రాబల్యాన్ని స్థాపించుకో వడం ద్వారా దాని చలనశీలమైన గతి 
ద్వారా ప్రధానంగా ఉండవచ్చు. అప్పుడు అది తగిన సాధారణ స్థితి 
అవుతుంది. అప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థను దాని ద్వారా 
గుర్తించడమో లేదా ఆ వైపుగా (ప్రయాణిస్తున్నదని అనడమో 
జరుగుతుంది. 


ఉత్పత్తి సంబంధాలు - వర్గ విభజనలు 

మరికొంచెం ముందుకు వెళితే చారిత్రకంగా అభివృద్ధి చెందిన 
ఉత్పత్తి సంబంధాలు ఆర్థిక వ్యవస్థను వర్గాలుగా విభజించడంలో 
వ్యక్తీకరణ వోరదుతాయి: ఆ వర్గాలకు తమ సొంత నిర్దిష్ట 
ప్రయోజనాలుంటాయి. చాలా సందర్భాలలో ఆ (ప్రయోజనాలు 
ఒకదానికొకటి వ్యతిరేకంగా, శత్రు పూరితంగా కూడా ఉంటాయి. ఉ 
త్సత్తి శక్తుల పురోభివృద్ధి వేరు వేరు వర్గాల ప్రయోజనాల మీద వేరు 
వేరు ప్రభావాలు వేయడం వల్ల వర్గాల మధ్య ఘర్షణలు అనివార్యంగా 
పెరుగుతుంటాయి. వర్ష చైతన్యం, ఓక వర్గంలోని "మనుషులకు తాము 
ఏ వర్గంలో ఏ ప్రయోజనాల కొరకు ఉన్నాము అనే గుర్తింపు ఈ వర్ష 
ఫంర్షణల ధోరణులకు పదును పెడతాయి. అందువల్లనే చరిత్ర 
అనివార్యంగా వర్గపోరాటాల చరిత్రగా ఉంటుంది. సాంప్రదాయిక 
రాజకీయార్థ శాస్త్రంలో తొలి రచనలు కూడా ఈ వర్గ వైరుధ్యాలను 
గుర్తించాయి. వాటిని బహిరంగంగానే విశ్లేషంచాయి.. ఆర్థిక వ్యవస్థ 
అభివృద్ధి చెందుతున్నప్పుడు వేరు వేరు దశలలో విభిన్న వర్గాలు 
రూపొందే క్రమం గురించీ, వర్ల పోరాటపు స్వరూపమూ, స్వభావమూ 
మారడం గురించీ ఆ రతంతతలు స్పష్టంగానే ప్రకటించారు, 
చర్చించారు. ఆ రచయితలలో విడివిడి రచయితలను చూసినప్పుడు, 
వారు ఒకరితో ఒకరు జరుపుకున్న చర్చలలో తాము ఏ వర్షానికి 
చెందారో ఆ వర్గపు అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటించారు. 

ఆడమ్‌ స్మిత్‌ మూడు విస్పష్టమైన వర్గాలున్నాయని గుర్తించాడు. 
భూస్వామ్య వర్గం, కార్మిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం అనే ఈ మూడు 
వర్షాలు భిన్నమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయనీ, ఆ ప్రయోజనాలు 
ఒకదానికొకటి వ్యతిరేకమైనవనీ కూడా గుర్తించాడు. అలాగే తన 
కాలంలో జరిగిన వివాదాల నుంచి నిర్ధారణలు తీస్తూ డేవిడ్‌ రికార్డో 
భూస్వామ్య వర్గం ప్రాబల్య వర్గమనీ, జాతీయ ఉత్పత్తిని పంచుకోవడం 
ఎలా అనే విషయంలో సంపద పెరిగిన కొద్దీ వర్గ ప్రయోజనాల 
మధ్య అనివార్యమైన ఘర్షణ వస్తుందనీ గుర్తించాడు. పెట్టుబడికీ 
శ్రమకూ మధ్య ఉన్న వైరుధ్యం ప్రధానమైనదనీ, పారిశ్రామిక 
పెట్టుబడిదారీ విధానం పెరిగిన కొద్దీ ఇది పెరుగుతుందనీ, 
పెట్టుబడిదారీ ఉత్పత్తి సాధారణీకరించబడుతుందనీ రికార్డో అన్నాడు. 
కాని, 19వ శతాబ్దపు రెండో అర్ధభాగంలో తొలి దశలో ఆర్థిక శాస్త్ర 
సిద్ధాంతంలో వచ్చిన పరిణామాలు ఒక కొత్త దారి తీసుకున్నాయి. 
అప్పుడు రూపొందిన సైద్ధాంతిక చట్రాలలో నుంచి క్రమక్రమంగా 
వర్గ సంఘర్షణ అనే భావనను తొలగించడం, విస్మరించడం 
(పొరంభించారు 


మానవ ప్రవృత్తి - సమాజం - ముందస్తు భావాల నిరాకరణ 
మనిషికీ, ప్రకృతికీ మధ్య నిరంతరాయమైన పరస్పర చర్య ప్రతిచర్య 


51 








సంబంధం ఉందనీ, ఉత్పత్తి సంబంధాలతో పాటుగా ఈ సంబంధం 
నిరంతరాయంగా మారుతుందనీ భావించే దృక్పథం మానవ స్వభావం 
గురించీ, సమాజం గురించీ అవి శాశ్వతమైనవనో, పరమమైనవనో, 
సహజాతమైనవనో ఉండే భావాలను బలంగా సవాల్‌ చేస్తుంది. వేరు 
వేరు సందర్భాలలో చాలామంది ఊహాజనిత సంస్కరణవాదులు, 
మనిషికి నవాజాతమైన (ప్రవృత్తి ఒకటి ఉందనీ, దానికి 
సరిపోయేదిగానో, మానవ ఆకాంక్షలను గహించేదిగానో ఒక 
న్యాయబద్ధమైన సామాజిక ధర్మం ఉండాలనీ భావించారు. ఆ ధర్మం 
మనుషుల మధ్య పరస్పర అవగాహన ద్వారా రూపొందించవచ్చునని 
అనుకున్నారు. 18వ శతాబ్దపు (ఫైెంచ్‌ భౌతికవాదులూ, ఊహాజనిత 
సోషలిస్టులూ ఈ భావనతోనే ఆదర్భ సమాజాల గురించి ఊహించి, 
తమ సొంత, ఉదాత్త, రాజకీయ, చట్టపర సంస్మరణల నమూనాలను 
రూపొందించారు. రూసో తయారు చేసిన సామాజిక ఒడంబడిక 
సిద్ధాంతం అటువంటిదే. సమాజంలోని మనుషులందరి సాధారణ 
శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, మనుషులందరూ తమ స్వతంత్ర, 
స్వేచ్చాయుత, సంకల్పం ద్వారా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఒక 
సామాజిక ఒడంబడికకు సిద్ధపడతారని ఆయన అనుకున్నాడు ఆనాటి 
బూర్జువా సమాజపు కలకు సేదాంతిక రూపం ఇచ్చాడు. అదే విధంగా 
ప్లేటో, సెయింట్‌ సైమన్‌, కోమ్మే, పారెటో, రాబర్ట్‌ ఓవెన్‌, బెంథామ్‌ 
వంటి మేధావులు తయారు చేసిన ఆదర్శవాద నిర్మాణాలన్నీ ఇటువంటి 
విశ్వాసంతో ప్రేరణ పొందినవే. వారు చేసిన కసరత్తులన్నీ మానవ 
స్వభావం గురించి వారికి ఉండిన ముందస్తు విశ్వాసాల మీద ఆధారపడి 
నిర్మించిన నమూలే. ఆ నమూనాల ద్వారా వారు సమాజాన్ని మళ్లీ 
కొత్తగా పునర్నిర్మించ దలిచారు. వారి దృష్టిలో అంతవరకు గడచిన 
చరిత్రకు అర్ధం లేదు. లేదా, తమ నిర్మాణంతో పాత చరిత్ర అంతా 
రద్దయిపోతుంది. అంత దూరం పోనక్క్మర్లేకుండా మన ఉదాహరణే 
చూస్తే, రామరాజ్యాన్ని స్థాపిస్తామనే ఒక ఆదర్శ ఊహావాద భావననే 
చూద్దాం. ఈ భావన సమాజాన్ని అమూర్తంగా చూస్తుంది. చరిత్ర నుంచి 
వేరు చేసి చూస్తుంది. వర్తమానం నుంచి వేరు చేసి చూస్తుంది. నిజమైన 
మానవ స్వభావానికి పెడధోరణులుగానో, ఆదర్శ ప్రవర్తన లేకపోవడం 
వల్లనో వర్గ ఘర్షణలనేవి రూపొందలేదనే వాస్తవాన్ని విస్మరిస్తుంది. 
వర్ణ పునాది మీద సాగే సామాజిక ఉత్పత్తి క్రమంలో వర్ణ ఘర్షణలు 
అనివార్యంగా తలెత్తుతాయనే వాస్తవాన్ని విస్మరిస్తుంది. 

మరొక సాధారణ స్థాయి ఉదాహరణ ఇవ్వాలంటే, సొంత ఆస్తి 
అనేది “సహజిమైనదనే వన ఉంది. అన్ని నాగరిక సమాజాల 
మనుగడకూ అత్యవసరమైన శాశ్వత విలువగా సొంత ఆస్తిని 
గుర్తించాలనే, కాపాడాలనే భావన ఉంది. అలాగే సొంత ప్రయోజనం, 
స్వార్థం అనే ఉపయోగ ఆకాంక్ష మానవ జీవులలోని సహజాతమైన, 
బలీయమైన ప్రవృత్తి అనే భావన ఉంది. ఈ భావనలు అన్నీ కూడా 
ముందస్తుగా ఏర్పరచుకున్న భావనలే. నాగరిక సమాజాలంటే ఏమిటి? 
మానవ స్వభావం అంటే ఏమిటి? అనే ప్రశ్నలు వేసుకోకుండా 
ఏర్పరచుకున్న భావనలే. 


ఇప్పటిదాకా మాట్లాడిన దాన్ని సంక్షిప్తీకరించాలంటే 

జ్ఞాన సిద్ధాంతం అనేది చరిత్ర పొడవునా మనిషి సాగిస్తూ వచ్చిన 
ఆచరణాత్మక శ్రమల నుంచి వేరు చేయగలిగినది కాదు. అలాగే సామాజిక 
సంబంధాల చరిత్రను అర్థం చేసుకొనే సాధనం ఆ శ్రమ మాత్రమే. 
మనిషి అనుభవానికి ప్రాథమిక వనరు అయిన ఉత్పాదక శ్రమ ఒక 
పరిధిలోపల మాత్రమే జరుగుతుంది. ఆ పరిధిని భౌతిక ఉత్పత్తి శక్తులు 


52 





ఫుథరుక్త్‌ 


వీక్షణం 2 జనవరి 2022 





నిర్ణయిస్తాయి. ఆ పరిధి సామాజిక సంబంధాలు విధించే పరిమితుల 
లోపలే ఉంటుంది. అయితే ప్రకృతికీ మనిషికీ మధ్య సంబంధం 
ఉత్పత్తి శక్తుల ద్వారా చిత్రణ పొందుతూ కూడా అతని చైతన్యయుతమైన 
జోక్యం ద్వారా మారుతూ ఉంటుంది. అలాగే ఉత్పత్తి శక్తుల అభివృద్ధి 
వల్ల, వర్షపోరాట స్థితి వల్ల ఉత్పత్తి సంబంధాలు మారుతూ ఉంటాయి. 
మనిషి ఆచరణలో ( ప్రతి మార్పూ కొత్త భౌతిక వాస్తవాలను, పరిశీలనలను 
వెలికితీస్తుంది. ఉత్పత్తి సంబంధాలలో ప్రతి గుణాత్మక మార్పూ కొత్త 
భావనలకు, కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. అంటే, సిద్ధాంతాలన్నీ 
ఒక సాపే క్షికమైన పద్ధతిలోనే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఏకైక 
సిద్ధాంతం, ' సార్వత్రికంగా వర్తించే సిద్దాంతం, సర్వకాలాలకూ వర్తించే 
సిద్దాంతం అనేదేదీ లేదు. మనిషికి ఉందే సామాజిక అనుభవాన్ని అతని 
ప్రవర్తనను ఎల్లకాలానికీ వివరించగల సిద్ధాంతం లేదు. అంటే చరిత్ర 
అనేది మార్చ్‌ అన్నట్టు ఒక మహా యుద్ధ రంగం. అందులో సమాజమూ, 
ప్రకృతీ కూడా స్ట స్థల, కాలబద్ధమై ఉంటాయి. 


మార్చును నిర్దేశించే శక్తులు - “బహుళ కారణాలి వివరణ 
మార్చు "అనేదే ఒక పరిన్ఫితి సారాంశం అయినట్టయితే, 
మార్చులనేవి పూర్తిగా యాదృచ్చికం కానట్టయితే, సమాజ చలనాలను 
ప్రేరేపించే శక్తులు ) ఏమిటీ? ఇప్పటిదాకా సాగిన చర్చలో మనం ఆచరణ 
ద్వారా జ్ఞానసముపార్దన గురించి, ఆ జ్ఞానాన్ని సిద్ధాంతాలుగా 
సాధారణీకరించడం గురించి మాట్లాడుకున్నపుడు అటువంటి శక్తుల 
గురించి పరోక్షంగా ప్రస్తావించుకున్నాం. మన చర్చకు పునాదిగా ఉ 
న్న సామాజిక చరిత్ర గురించిన గతి తార్మిక భౌతికవాద దృక్పథం 
ప్రకారం సమాజం గురించి ఏ ఒక్క క్షణపు వర్ణన - అంటే, దాని 
స్థిరత్వం' గురించి వర్ణన - అయినా అదే సమయంలో అది మారడానికి 
అవకాశం ఇచ్చే పునాదిని కూడా వివరిస్తుంది. ఎందుకంటే, వర్తమానం 
అనేది గత చరిత్ర నుంచి మాత్రమే పుట్టుకువస్తుంది. తలాగేఈ 
వర్తమానం అనేదే భవిష్యత్తు పరిణామాల బీజాలను కలిగి ఉంటుంది. 
ఇక్కడ ఈ అభిప్రాయాన్ని మనం మరింత వివరంగా పరిశీలిద్దాం. 
ప్రపంచాన్ని భావాలే పరిపాలిస్తాయని భావవాదులు నమ్ముతారు. 
ఒక ప్రత్యేక యుగంలో భౌతిక, సామాజిక పరిస్థితులను ప్రభావితం 
చేసే ఒక్కొక్క భావం ఉంటుందని వాళ్లు అనుకురీటారు. చాలామంది 
అంగీకరించే దృక్పథం ఏమంటే మార్చుకు ఏదో ఒక్క కారణభూతమైన 
శక్తి ఉండకపోవచ్చు. భౌగోళికమైన, జాతిపరమైన, భావజాలపరమైన, 
మతపరమైన, నైతికమైన కారణాలతో సహా ఒక నెపోలియన్‌, ఒక 
హిట్లర్‌, ఒక గాంధీ, ఒక నెహ్రూ వంటి చారిత్రక వ్యక్తుల ఆవిర్భావం 
వంటివి యాదృచ్చికమని అనిపించే వుటనలు కూడా కలిని 
బహుకారణాలు మార్పుకు దారితీస్తాయని వాళ్లంటారు. నిజమే, 
భౌగోలికమైన, పర్యావరణపరమైన కారణాలు ఆర్థిక వ్యవస్థల 
అభివృద్ధిని ప్రభావితం చేసాయి. అయితే, ఈ కారణాలు "ఎంత వరకు, 
ఏ పద్దతిలో మానవ కార్యాచరణను నిబద్ధం చేసాయనే అంశం, ఆ 
కాలపు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. 
తొలిసమాజాలలో ప్రకృతి మీద మనిషి అదుపు చాలా పరిమితంగా 
ఉన్నప్పుడు స్థిరవ్యవసాయమే మనుషుల మనుగడకు వనరయినప్పుడు 
నదీ తీరాలలోనూ, సారవంతమైన మైదానాలలోనూ ఉన్న జన 
సమూహాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. అవే ఆనాటి నాగరికతా 
కేంద్రాలయ్యాయి. అయితే ఒకసారి స సహజ జలమార్గాల మీద మాత్రమే 
ఆధారపడి సాగే రవాణా పద్ధతులను అధిగమించీన తరువాత ఈ 
సహజ అవకాశాల పాత్ర తగ్గిపోయింది. అలాగే కొన్ని మానవ 








సమూహాలు మాత్రమే నావికా కార్యకలాపాలలో సాపేక్షికంగా అభివృద్ధి 
చెందాయనేది స్పష్టంగానే వాళ్లు సముద్ర జలాలమీద 'ప్రయాణించగల 
నౌకలనూ, సాధనాలనూ తయారు చేయడంలో ఎంత సాంకేతికాభివృద్ధి 
సాధించారనే దానితో సంబంధంలో ఉంది. కొన్ని దేశాలు సహజమైన 
వనరుల లభ్యత వల్ల సాపే క్షిక ఆర్థికాభివృద్ధిని సాధించగలిగాయని 
చెప్పే “వనరుల లభ్యత సిద్ధాంతాలు కూడా ప్రపంచ వాణిజ్య విస్తరణ 
తరువాత తమ ప్రాబల్యం కోల్పోయాయి. మానవ కార్యాచరణను 
పర్యావరణ శక్తులు పెద్ద ఎత్తున పరిమితం చేస్తాయని, అవకాశాలు 
కల్పిస్తాయని అనడంలో సందేహం లేదు. కాని, మనిషికీ ప్రకృతికీ ఉ 
న్న ఈ సంబంధంలో మనిషి ఎల్లప్పుడూ క్రియాశీల వ్యక్తిగా ఉండి 
ఎప్పటికప్పుడు తన ప్రయోజనం కొరకు ప్రకృతిని మార్చడానికి 
ప్రయత్నించాడు. గణనీయంగా విజయం సాధించాడు. ఇలా మారిన 
సంబంధం మళ్లీ మనిష్‌ ఉివన పద్ధతి మీద ప్రభావం వేసింది. 

ఇక ఒక వివరణగా జాతి కారణాలని చూపెట్టడానికి ఎటువంటి 
పునాది లేదు. ఉదాహరణకు ఒకప్పుడు మానవ నాగరికతకు 
అగ్రగామిగా ఉండిన తూర్పు దేశాల ప్రజలు కాలక్రమంలో ఎందుకు 
వెనుకబడిపోయారో, అదే జాతికి చెందిన ప్రజలు పూర్తిగా భిన్నమైన 
ఆర్థిక పరిస్థితులలో ఎందుకు ఉన్నారో ఈ జాతి సిద్ధాంతం వివరించ 
జాలదు. ఏదేమైనా ప్రస్తుత కాలంలో ఈ జాతి సిద్ధాంతం వివరణను 
తీవ్రంగా పరిగణనలోకి తీసుకునే వారెవరూ లేరు. గతంలో దానికి 
గుర్తించదగిన ప్రాబల్యం ఉండేది. దాన్ని చాలామంది నమ్మేవారు. 
ఇవాల్టికి కూడా అది లోలోపల ఉన్న దురభిప్రాయంగా, జాత్యాహం 
కారంగా కొనసాగుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు బహిరంగంగానూ, 
కొన్నిసార్లు పరోక్షంగానూ బయటపడుతూ ఉండవచ్చు. 

అభివృద్ధి స్థా సాయిలలో భిన్నత్వాలను కొన్నిసార్లు సముచిత రాజకీయ 
వ్యవస్థల ఏర్పాటుతో అనుబంధించి చూడడం జరుగుతుంది. 
కాజ వ్యవస్థల గురించి ఇలా మాట్లాడేవాళ్లు , విభిన్న రూపాల 
ప్రభుత్వాల సాపేక్షిక గుణాలను తులనాత్మకంగా 'విశ్లేః షిస్తుంటారు. ఉ 
దాహరణకు ప్రజాస్వామ్యానికీ, నిరంకుశత్వానికీ మధ్య స్వేచ్చా 
వాణిజ్యానికీ, ప్రభుత్వ నియంత్రణకూ మధ్య ఉన్న తేడాలను బట్టి 
మాట్లాడుతుంటారు. ప్లేటో, అరిస్టాటిల్‌ వంటి రాజకీయ తత్వవేత్తలను 
ఆకర్షించిన అతి ప్రాచీన ఇతివృత్తం ఇది. అలాగే సామాజిక శాస్త్రవేత్తలు 
మత, నైతిక వైఖరుల మీద కూడా శ్రద్ధ కేంద్రీకరిస్తారు. ఇంకా 
చెప్పాలంటే మాక్స్‌ వెబర్‌ పెట్టుబడిదారీ విధాన అభివృద్ధికి కారణంగా 
కైస్తవంలోని ప్రొటెస్టెంట్‌ ధోరణిని చూపాడు. అలాగే ఆసియా 
ప్రజానీకపు వెనుకబాటుతనానికి కారణం వారికి ఇహం కన్న పరం 
మీద ఉన్న శ్రద్ధాసక్తులు, లాభసాటి ఆర్జన మీద ఉన్న అశ్రద్ధ అని 
వివరించేవారు ఉన్నారు. ఆర్థికాభి వృద్ధి మీద ఏ (ప్రామాణిక 
పాఠ్యగ్రంథమైన తీసుకోండి. ఈ కారణాలు తోడుగా మరికొన్ని 
కారణాలు జోడిస్తారు. విద్య, ద్రవ్య పరపతి సంస్థలు, అన్ని రకాల 
సామాజిక వ్యయాలు వంటి సంస్థాగత కారణాలను, జనాభా 
కారణాలను వారు కలుపుతారు. 


పునాది - ఉపరితలం 

ఇటువంటి వివరణలన్నీ ఒక మౌలికమైన ప్రశ్నను లేవనెత్తుతాయి. 
ఈ మత భావనలూ, రాజకీయ సంస్థలూ వగైరా కారణాలు సామాజిక 
కార్యాచరణలోని ఉత్పత్తి సంబంధాల నుంచి, భౌతిక పరిస్థితుల నుంచి 





ఫుథరుక్త్‌ 


విక్షణం 14 జనవరి 2022 





ఎంతవరకు విడిగా, స్వతంత్రంగా పనిచేస్తాయి? ఇప్పటికి ఎన్నోసార్లు 
ఎంతోమంది ఉటంకించిన మార్చ్‌ మాటల్లోనే ఆయన అభిప్రాయం 
చూద్దాం: 'నా పరిశోధనల వల్ల నేను చేరుకొన్న నిర్ధారణ ఏమంటే 
చట్టపరమైన సంబంధాలను గాలీ రాజకీయ రూలు గానీ 
వాతట వాటినే అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. లేదా మానవ 
మేధ సాధించిన సాధారణ అభివృద్ధి అనబడే దాని పునాది మీద 
కూడా వాటిని అర్థం చేసుకోలేము. అందుకు భిన్నంగా అవి జీవితపు 
భౌతిక పరిస్థితులలోనే ఆవిర్భవిస్తాయి. ఆ భౌతిక జీవన పరిస్థితులనే 


హెగెల్‌ 18వ శతాబ్దపు ఇంగ్లిష్‌ ట్రెంచ్‌ తత్వవేత్తల పద్ధతిలో 


“పారసమాజం” అని పిలిచాడు. అంటే ఈ పారనమాజమవు 
అంతస్సారాన్ని గుర్తించడానికి రాజకీయార్థ శాస్త్రంలోకి చూడవలసిందే. 
తమ మనుగడ కోసం సాగించే సామాజిక ఉత్పత్తిలో మనుషులు 
అనివార్యంగానే నిర్దిష్ట సంబంధాలలో ప్రవేశిస్తారు. ఆ సంబంధాలు 
వారి సంకల్పానికి అతీతంగా ఉంటాయి. అవి ఆ నిర్దిష్ట దశలోని 
భౌతిక ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి తగిన ఉత్పత్తి సంబంధాలుగా ఉ 
ంటాయి. ఈ ఉత్పత్తి సంబంధాల సమాహారమే సమాజపు ఆర్థిక 
పునాదిగా ఉంటుంది. ఇదే నిజమైన పునాది. చట్టపరమైన రాజకీయ 
ఉపరినిర్మాణం అంతా దీనిపైననే లేచి నీలుస్తుండి: నిర్దిష్టమైన 
సామాజిక చైతన్య రూపాలు ఈ ఉపరినిర్మాణం తో సమన్వయంలో 
ఉంటాయి. అంటే, భౌతిక జీవన పరిస్థితుల ఉత్పత్తి విధానమే 
సామాజిక, రాజకీయ, మేధో జీవితపు సాధారణ క్రమాన్ని నిర్దేశిస్తుంది. 
అంటే, మనుషుల మనుగడను నిర్ణయించేది వారి చైతన్యం కాదు. 
వారి సామాజిక అస్తిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది.” బానిసల 
దోపిడీ మీద ఆధారపడిన అరిస్టాటిల్‌ నాటి సమాజం ఆనాటి సామాజిక 
అసమానత గురించి ఎటువంటి నైతిక సందేహానికి లోను కాలేదు. 
నిజానికి ఆనాటి సమాజంలో సామాజిక గౌరవంగానీ, హోదాగానీ 
ఒక వ్యక్తి ఎంత మంది బానిసలను కలిగి ఉన్నాడనీ, ఆ బానిసల 
భుజబలం ఎంత? అనే పునాది మీదనే ఉండేవి. సరిగ్గా అంతకు 
ముందరి పశుపోషక సమాజాలలో ఒక మనిషి హోదా ఎన్ని పశు 
వులను కలిగి ఉన్నాడనే దాని మీద ఆధారపడి ఉన్నట్టుగానే. మన 
సమాజమే చూస్తే ఇవాళ కొనసాగుతున్న ఉత్పత్తి సంబంధాలలో కుల 
అసమానత ఆధిపత్య అగ్రవర్ణాల దోపిడీకి పునాది కల్పిస్తున్నంతవరకూ 
ఆ కుల అసమానతలను కేవలం రాజకీయ సంస్కరణ ద్వారా 
నిర్మూలించమనే విషయం స్పష్టమే. భూస్వామ్య యుగంలో దాతృత్వం, 
వీరత్వం, సాహసం, పోషణ, హోదా, విశ్వాసం వగైరా లక్షణాలను 
ఉత్తమ లక్షణాలుగా చూపి వాటికి సామాజిక ఆమోదాన్ని గౌరవాన్ని 
కల్పించడం జరిగింది. ఇది దేనికి ప్రతిఫలమంటే ఆనాటి భూస్వామ్య 
సామాజిక సంబంధాలలో వ్యక్తిగత భూస్వామి - అతని దగ్గర కౌలు 
చేసే రైతు మధ్య సంబంధంలో ఒకే నాణానికి బొమ్మా బొరుసూ 
లాగ దోపిడీ, పోషణ ఉందేవి. మరొకపక్క భూస్వామ్య సమాజం 
నుంచి పెట్టుబడిదారీ సమాజానికి మారుతున్నప్పుడు వ్యక్తి స్వేచ్చ 
ఆకాంక్ష సొంత ప్రయోజనం కొరకు నిరాటంకమైన ప్రయత్నాన్ని 
ప్రబోధించే ఉపయోగితవాద తాత్విక ధోరణులు, వ్యక్తి చొరవ మీద 
పూనిక స్వేచ్చా వాణిజ్య సిద్ధాంతం వంటి ఆలోచనలన్ని 18వ శతాబ్దపు 
ఫ్రాన్స్‌లో, ఇంగ్లండ్‌లో ప్రాధాన్యత వహించాయి. ఇవన్నీ అప్పుడు 
ఆరోహణ దశలో ఉన్న బూర్జువా వర్గపు ఆకాంక్షల ప్రతిధ్వనులే. 


పెట్టుబడిదారీ సొంత ఆన్ని విధానంలో ఉత్పత్తి మరింతగా 


53 








సామాజికమైన పునాదిమీద సాధారణంగా వ్యాపించిన మారకపు 
ఆర్థికవ్యవస్థలో మాత్రమే ఈ ఆలోచనలు ప్రాబల్యం పొందగలిగాయి. 
అక్కడ మాత్రమే వ్యక్తులు స్వతంత్ర వ్యక్తులుగా, స్వేచ్చాయుతమైన 
నిర్ణయాలు తీసుకోగలిగిన వారుగా కనబడ్డారు. ఇటువంటి ఉ 
దాహరణలు ఎన్నైనా ఇవ్వవచ్చు. మొత్తం మీద చెప్పగలిగిందేమంటే 
ఒక సమాజం తనంతట తానే చైతన్యంలో అభివృద్ధి చేసుకున్నట్టు 
కనబడే తాత్విక, నైతిక భావనలన్నీ మొత్తానికి మొత్తంగా ఆధిపత్య 
వర్గాల ప్రవర్తనను, లక్షణాలను సమర్థించడానికి, యథాతథ స్థితిని 
కొనసాగించడానికి తయారయ్యేవే. 

అలాగే మతాల చరిత్రను పరిశీలిస్తే మనం (గ్రహించగలిగేది 
ఏమంటే మనిషి దేవుణ్ని తన ప్రతిబింబంగా ఊహించాడు. తన 
ఆశలను, ఆకాంక్షలను, భయాలను, సందేహాలను ప్రతిఫలిస్తూ తాను 
ఎటువంటి భౌతిక, సామాజిక పరిస్థితులలో ఆ భావనలను 
పొందుతున్నాడో అవే దేవుడికి ఆపాదించాడు. అందుకే తవ్వకాలలో 
దొరికిన అవశేషాల ఆధారంగా మతాచారాలను, సంప్రదాయాలను 
బట్టి చరిత్ర పూర్వ సమాజాల స్వభావాన్ని గురించి అంచనా కట్టడానికి 
చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. చాలా 
సందర్భాలలో అట్టడుగు వర్గాల సామాజిక నిరసనలు మత విశ్వాసాల 
సవాళ్ల రూపంలో వ్యక్తమయ్యాయి. పాశ్చాత్య ప్రవంచంలో 
ప్రొటెస్టెంటిజం, కాల్వనిజం వంటి ధోరణులు, మన సమాజంలో 
బౌద్ధం, జైనం, భక్తి ఉద్యమాలు అభివృద్ధి చెందడంలో ఇది స్పష్టంగా 
కనబడుతుంది. నైతిక నియమాలలో మార్చులకూ, ఉత్పత్తి 
సంబంధాలకూ భావజాలానికి మధ్య సంబంధానికీ మరొక 
ఆసక్తికరమైన ఉదాహరణగా హింస భావనను కూడా చూడవచ్చు. 
భౌతిక సంపదలో అత్యున్నత స్థాయి సాధించిన రోమన్‌ సమాజం 
మల్లయుద్దాన్ని హింసను ఒక బహిరంగ క్రీడగా ఆనందించింది. 
కాకపోతే ఆ మల్లయుద్ధం చేసి రోమన్‌లకు ఆనందం కలిగించేవారు 
బానిసలైనంత కాలం మాత్రమే. అలాగే మానవజాతి మధ్య ప్రేమ 
గురించి, శాంతి గురించి గొప్ప తాత్విక ఆదర్శాలను (ప్రకటించిన 
చర్చ్‌ విడిగా వ్యక్తుల మీద హింసకు ఆదేశించింది. భిన్నాభిప్రాయాలు 
ప్రకటించిన వారి మీద మరణశిక్షతో అంతమయ్యే విచారణలు 
జరిపింది. పవిత్ర యుద్ధాల పేరుతో మతయుద్దాలు సాగించింది. 
మన కాలంలోనే చూస్తే అట్టడుగు ప్రజల మీద, అనాద్రుత వర్గాల 
మీద మెల్లగా, పద్ధతి ప్రకారం సాగే దోపిడీని కొన్నిసార్లు బహిరంగ 
హింసను కూడా సహించడం జరుగుతోంది. కాని ఆస్తికి వ్యతిరేకంగా, 
ఆస్తి యజమానులకు వ్యతిరేకంగా ఎటువంటి హింస జరిగినా 
చట్టబద్ధంగా, కఠినంగా శిక్షలు విధించడం జరుగుతోంది. అసలు 
చట్టమనేదే పాలక వర్గాల చేతిలో సాధనంగా ఉంటుంది. అంటే 
చాలా సందర్భాలలో సమాజాన్ని శాసించే మతం గానీ, నైతిక సూత్రాలు 
గానీ అంతిమంగా పాలకవర్గాల మతంగా పాలకవర్గాల నైతిక 
సూత్రాలుగా ఉంటాయి. 

జీవితపు భౌతిక, సామాజిక పరిస్థితికి, చైతన్యానికి మధ్య ఉండే 
ఈ సమన్వయం ప్రాచీన సమాజాలలో బహుశా అత్యంత సన్నిహితంగా 
కనబడుతుంది. ఆ సమాజాలలో దృశ్య కళారూపాలు గానీ, 
సాంప్రదాయిక చిత్రలేఖనంగానీ, లయబద్ధమైన నాట్యాలు, సంగీతం 
గానీ, అనుకరణ కళలు గానీ, నాటకాలు గానీ ఒక్క మాటలో 
చెప్పాలంటే సాంస్కృతిక కార్యకలాపాలు గానీ వాటి ఇతివృత్తాలలోనూ, 


54 





ఫుథరుక్త్‌ 


వీక్షణం 12 జనవరి 2022 





లయలోనూ వారి నిత్యజీవిత ఆచరణలోని క్రమాలతో, స్వభావంతో 
కలగలసి ఉంటాయి. వారి దేవతా రూపాలుగానీ, వారి ఆధ్యాత్మిక 
జీవిత క్రమం చిత్రించబడిన పద్ధతి గానీ అలాగే ఉంటాయి. వారి 
భాషలో మిగిలిపోయిన పదజాలం కూడా వారికి సన్నిహితంగా తెలిసిన 
వస్తువులనూ, ఇంద్రీయానుభూతులను ప్రతిఫలించేదిగానే ఉంటుంది. 
రాజకీయ సంస్థలు కూడా ముఖ్యంగా రాజ్యాంగ యంత్రం, ఆస్తి 
చట్టాలు చారిత్రకంగా పరిణామం పొందిన తీరు చూస్తే అవి 
సాధారణంగా ఉత్పత్తి సంబంధాలను బట్టే అభివృద్ధి చెందాయి. ఈ 
రంగాలలో అభివృద్ధిని విశ్లేషించడం, ఆ అభివృద్ధికి జీవన భౌతిక 
పరిస్థితుల మార్పుకు, సామాజిక అధికార నిర్మాణానికి మధ్య ఉన్న 
సంబంధాన్ని కనిపెట్టడం 1రివ శతాబ్దపు భౌతికవాద చరిత్రకారులకు 
ఇష్టమైన పనిగా ఉండేది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తికి 
సొంతంగా ఆస్తి ఉండే హక్కు అనేది ఇటీవలి కాలపు చారిత్రక పరిణామం 
మాత్రమే. అంతకుముందు ఆదివాసులలో, వేటాడే సమాజాలలో ఆస్తి 
అనేది ఉంటే ఉమ్మడిగా మాత్రమే ఉండేది. దాన్ని తొలగించి భూస్వామ్య 
సమాజంలో ఒక భూస్వామికి ఉండే విశాల క్షేత్రం అనే భావన తలెత్తింది. 
ఆ తరువాత చేతివృత్తుల పనివాళ్లను వాళ్ల యజమానులను గానీ, 
వాళ్ల వృత్తులను గానీ నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం చేసే చట్టాలు 
వచ్చాయి. దాన్ని వ్యాపార యుగం అనవచ్చు. క్రమంగా ఆ చట్టాలను 
తొలగిస్తూ పారిశ్రామిక పెట్టుబడిదారీ యుగంలో స్వేచ్చాయుత 
శ్రామికుల ఒప్పందాలను సమర్థించే చట్టాలు వచ్చాయి. ఇక్కడ మనం 
మరొక విషయం కూడా గమనించవలసి ఉంది. రాజ్యాంగయంత్రం 
అనేది ఒక దేశపు చట్టాలను అమలు చేసే అధికారం పొందిన ఉ 
ద్యోగుల వ్యవస్థ మాత్రమే కాదు. అది పాలకవర్గాల ప్రయోజనాలకు 
ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ. దాని చట్టాలు, దాని ఆచరణ సాధనాలు, 
దాని నియంత్రణ పరిధి, ఒక సమాజంలోని ఆధిపత్య వర్షపు 
ప్రయోజనాలను ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, ఇవన్నీ కూడా ఉత్పత్తి 
సంబంధాలలో వచ్చే మార్పులతో పాటు తప్పనిసరిగా మారుతూ ఉ 
టాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థమీద ఆర్థిక మాంద్యపు నీలినీడలు 
కమ్ముకోవడం ఇంకా ప్రారంభం కాని 1920లకు ముందు బూర్జువా 
రాజ్యాంగయంత్రం తన అధికారాలను ప్రధానంగా శాంతి భద్రతల 
పరిరక్షణకు మాత్రమే పరిమితం చేసుకుంది. ఇతర దేశాలతో 
పోల్చినప్పుడు జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం దేశం లోపల 
సొంత ఆస్తిని పరిరక్షించడం మాత్రమే తన పనులు అనుకుంది. కాని, 
మహాసంక్షోభం తరువాత పాశ్చాత్య పెట్టుబడిదారీ రాజ్యాలన్నీ తమ 
పెట్టుబడిదారీ ప్రయోజనాలను పరిరక్షించడం కొరకు ఆర్థిక 
కార్యాచరణలో ఒడిదుడుకులను అదుపు చేసే బలోపేతమైన ద్రవ్య వ్యవస్థ 
ఉండాలని భావించాయి. పాశ్చాత్య ప్రపంచంలోని పెట్టుబడిదారీ రాజ్యం 
ఎప్పటికప్పుడు సంక్షేమ చర్యలను చేపట్టడం మొదలుపెట్టింది. ఆస్తిలేని 
పేదవర్గాలకు సహాయం చేయాలని అనడం మొదలుపెట్టింది. హింసాత్మక 
ఘర్షణలుగా పరిణమించే తగాదాలను అడ్డుకొనే పని రాజ్యానిదేనని 
భావించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ ప్రజల నుంచి ప్రతిఘటన 
తీవ్రంకాగానే అదే రాజ్యం అతి తీవ్రంగా చట్టపరమైన సైనికపరమైన 
నిర్భంధ చర్యలను చేపట్టడానికి ఎంత మాత్రం సందేహించలేదు. 
అలాగే మరొక విషయం కూడా చూస్తే అంతకుముందు వలస 
ఆర్థికవ్యవస్థలుగా ఉండి స్వాతంత్ర్యం పొందిన దేశాలన్ని స్వాతంత్ర్యం 
తరువాత ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాన్ని చేపట్టాయి. విశ్లేషించి చూస్తే 








ఈ రాజ్యాల వర్గ స్వభావం చాలా సంక్షిష్టమైనవి. అవి చేపట్టిన 
విధానాలు వైవిధ్యపూరితమైనవి. కాని అంతిమంగా వాటి లక్ష్యం 
ఆయా దేశాలలో పెట్టుబడిదారీ వర్గం వేగవంతంగా అభివృద్ధి 
చెందడానికి మార్గం నుగమం చేయడమేననివిస్తుంది. భిన్న 
సమ్మేళనంతో కూడిన మధ్యతరగతి వర్గాల పాత్ర పెరిగినకొద్దీ ఈ 
సమాజాలలో వర్గ ప్రయోజనాల మధ్య సాగే ఘర్షణ అంత స్పష్టంగా 
కనబడకుండా పోతుంది. మరీ ముఖ్యంగా పార్లమెంటరీ 
ప్రజాస్వామ్యాలలో రాజకీయ క్రమాలు చాలా సంక్షిష్టంగా మారిన 
చోట సార్వత్రిక ఎన్నికలు వగైరాల ద్వారా రాజకీయ క్రమాల వడపోత 
జరిగే చోట స్వయంగా రాజకీయవేత్తలు ఒక వృత్తిపరమైన బృందంగా 
తయారై (ప్రణాళికావేత్తలతో, సాంకేతిక నిపుణులతో, నిర్వహణా 
నిపుణులతో, ఉన్నతోద్యోగులతో కలిసి పనిచేసే చోట రాజ్యం 
స్వభావం ఏమిటని గుర్తించడం అంత సులభం కాదు. రాజ్య 
విధానాలలో ఉండే వర్గ అనుకూలతను పారదర్శకంగా గుర్తించడం 
సాధ్యం కాదు. అయినప్పటికీ పోటీ పడుతున్న వర్గాలు రాజకీయ 
క్రమాలను క్రియాశీలంగా తమ ప్రయోజనాల కొరకు వాడుకుంటా 
రనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజ్య విధానాలు బహువర్గ 
ప్రయోజనాలకు (ప్రాతినిధ్యం వహించే విచిత్ర సమ్మేళనంగా 
కనబడినప్పటికీ, వర్గ ప్రయోజనాల ఘర్షణ తీవ్రతరమైన వ్యక్తీకరణ 
పొందినప్పుడు రాజ్యం ఏ వర్షానికి అనుకూలంగా ఉన్నదో 
బహిరంగంగానే, బలవత్తరంగానే స్పష్టమవుతుంది. అటువంటి 
సమయాలలో పాలకవర్గాలు ఎటువంటి రాజీవైఖరులను ప్రదర్శించవు. 
ప్రజాస్వామిక క్రమాలను పక్కన పెట్టడానికి కూడా వెనుకాడవు. 


పునాది - ఉపరితల సంబంధపు చారిత్రక అభివృద్ధి 

ఒక్కమాటలో చెప్పాలంటే పౌర సమాజం అనేదాన్ని పునాది 
గణనీయంగా నిర్దేశిస్తుంది. పునాది అంటే ఉత్పత్తి శక్తుల స్థాయి, 
అప్పటికి కొనసాగుతున్న ఉత్పత్తి సంబంధాల మొత్తం. అలాగే, 
పునాదిలోని మార్పులే సాధారణంగా పౌరసమాజంలోని మార్పులకు 
కారణమవుతాయి. అయితే, ఈ సూత్రాన్ని మొరటుగా అర్థం 
చేసుకోకూడదు. ఎంతోమంది విమర్శకులు అర్థం చేసుకున్నట్టుగా 
ఇదేదో యాంత్రిక నియతివాదంగా అర్థంచేసుకోకూడదు. 

మొట్టమొదట ఉపరితలంలోని చాలా రూపాలు స్వతంత్ర ప్రతిపత్తి 
కలిగి ఉన్నట్టుగా కనబడుతాయని గుర్తించవలసి ఉంది. చాలా 
రూపాలు వాటి పుట్టుకకు కారణమైన పాత ఉత్పత్తి సంబంధం అంతమై 
పోయినప్పటికీ కొనసాగుతూ ఉంటాయి. ఉదాహరణకు, చాలా 
మతాచారాలు వాటి భౌతిక ఆవశ్యకత రద్దయిపోయినప్పటికీ ఇంకా 
కర్మకాండల రూపంలో, సంప్రదాయాల రూపంలో కొనసాగుతూ 
ఉంటాయి. అయితే అవి ఇంకా కొనసాగడానికి అవకాశం ఎక్కడ 
దొరుకుతుందంటే జీవితంలో ఏ రంగాలలో కొత్త ఉత్పత్తి సంబంధాలు 
ఇంకా తమ పూర్తి ప్రభావాన్ని చూపలేకపోయాయో అక్కడ మాత్రమే. 
తమ ఇళ్లలో వ్యక్తిగత ప్రవర్తనలో ఉండే తీరుకు, తమ వృత్తి పరమైన 
ప్రయోజనాలు సాధించడంలో బయటి సమాజంలో ఉండే తీరుకు 
అఖాతం కనబడుతుంది. ఉదాహరణకు, అత్యాధునికమైన శాస్త్రవిజ్ఞాన 
రంగాలలో పరిశోధన చేసే శాస్త్రవేత్త తన కుటుంబ జీవితంలో ఛాందస 
మూఢాచారాల కర్మకాండలను పాటించడం కనబడుతుంది. 
మధ్యతరగతి గృహిణులలో ఇంకా కనబడుతూ ఉందే మతాచారాల 





ఫుశరుక్త్‌ 


వీక్షణం ఓ జనవరి 2022 





ప్రవర్తనలు కూడా దీన్నే సూచిస్తాయి. వీటివల్ల తేలేదేమంటే, పాత 
జీవన విధానం కొనసాగడమనేది హఠాత్తుగా రద్దు కాదు. కొత్త 
ఉత్పత్తి సంబంధాలు ఇంకా బలపడని జీవన రంగాలలో ఉన్న స్త్రీ 
పురుషులలో ఈ అవశేషాలు కొనసాగుతాయి. అలాగే పాత 
నంవ్రదాయాలు, మతాచారాలను సాంన్భతిక జీవనాన్ని 
వురుద్ధరించాలనే ఆలోచనలో కూడా ఉంటాయి. ఇటువంటి 
పునరుద్ధరణ వాదానికి సామాజిక కారణాలు పాక్షికంగా “గతకాలము 
మేలు వచ్చు కాలము కంటేన్‌' అనే పాత సమాజ వైభవం గురించిన 
ఉద్వేగాలలో ఉంటాయి. కాని అంతిమంగా ఈ పునరుద్ధరణ వాదానికి 
కారణాలను అది చేపట్టే రూపాన్ని ప్రస్తుత సామాజిక అభివృద్ధి దశ 
నుంచే వివరించవలసి ఉంటుంది. బాహ్య రూపంలో ఇవి పాత 
వాటిలాగానే కనబడినప్పటికీ ఈ పునరుద్ధరించిన ఆచారాలు కొన్నిసార్లు 
పూర్తి భిన్నమైన విధిని నిర్వర్తిస్తుంటాయి. అంతేకాదు, కాన్ని అంశాలనే 
కొత్తగా బలోపేతం చేయడం ఎందుకు జరుగుతుంది? కొన్ని 
ధోరణులు ఒక ప్రత్యేక చారిత్రక సందర్భంలోనే ఎందుకు తలెత్తుతాయి 
అనే ప్రశ్నలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న సామాజిక సంబంధాల 
వెలుగులోనే అర్థం చేసుకోవలసి ఉంటుంది. అమెరికాలో “హరేరామ” 
ఉద్యమం ఇటువంటి ఆలోచనకు అవకాశం కల్పిస్తుంది. 

రెండవది, భావాలు, నీతి, సత్ప్రవర్తన వగైరా చైతన్యమంతా 
సామాజిక అస్తిత్వ పద్ధతి వల్లనే ఎక్కువగా నిర్ధారితమవుతుందని 
అనడం నిజమే అయినప్పటికీ ఈ సంబంధం కూడా చారిత్రకంగా 
మారుతూనే ఉంది. మనం ఇప్పటికే పరిశీలించినట్టుగా తొలి 
సమాజాలలో పునాది మీద ఉపరితలం ఆధారపడడం తక్షణమే 
ప్రత్యక్షంగా కనబడే విధంగా ఉండేది. కాని, సామాజిక కార్యాచరణ 
పురోగమిస్తున్న కొద్దీ ఈ సంబంధం చాలా సంక్లిష్టంగా మారిపోవడం 
మాత్రమే కాదు, ఉపరితలం పునాదిలో శక్తిమంతంగా జోక్యం 
చేసుకోవడం కూడా మొదలైంది. ఉదాహరణకు రాజ్యాంగ యంత్రపు 
పనులను తీసుకోవచ్చు. రాజ్యాంగ యంత్రపు విధులు విస్తరించడంతో 
అది కేవలం పాలకవర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం మాత్రమే 
కాదు ఉత్పత్తి పరిస్థితులలో, ఉత్పత్తి సంబంధాలలో మార్పులు 
వడా ర ఉద్దేశించిన విధానాలను భౌతిక, చట్టపరమైన 
(మేరణలద్వారా వునాదిలో జోక్యం చేనుకోవడానికి కూడా 
ప్రయత్నిస్తుంది. అంతేగాక రాజ్యాంగయంత్రం, చట్ట వ్యవస్థలు ఒక 
నిర్దిష్ట వర్గ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నప్పటికీ సమాజపు 
మలాకీ. శ్రేయస్సు” అనే రూపం తీసుకుంటున్నట్టు కనబడతాయి. 
నిజానికి చట్ట ప్రకారం “బూర్జువా వర్గం ఒక వర్గంగా పాలిస్తున్నందు 
వల్లనే అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఒక సాధారణ వ్యక్తీకరణ 
ఇవ్వవలసి ఉంటుంది” అని మార్చ్‌ అన్నాడు. న్యాయశాస్త్రంలో చూస్తే 
ప్రస్తుతం కొనసాగుతున్న ఆస్తి సంబంధాలను సమాజం మొత్తం కలిసి 
తీసుకున్న నిర్ణయపు ఫలితంగా చెప్తూ ఉంటారు. “పాలకవర్గానికి 
చెందిన వ్యక్తులు తమ ఉమ్మడి ప్రయోజనాలను స్థాపించుకోవడానికి 
తయారు చేసుకునే రూపమే రాజ్యం కనుక, ఆ రాజ్యంలోనే ఆ యుగపు 
సమస్త పౌరసమాజం మూర్తీభవించి ఉంటుంది గనుక రాజ్యమనేది 
అన్ని ఉమ్మడి స సంస్థలు రూపొందడానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఆ 
విధంగా ఆ సంస్థలన్నీ రాజకీయ రూపాన్ని పొందుతాయి. అందువల్లనే 
చట్టాలనేవి ప్రజలందరి ఉమ్మడి సంకల్పం మీద రూపొందినట్టుగా 
భ్రమ కలుగుతుంది. ఈ ఉమ్మడి సంకల్పం అనేది దాని వాస్తవ 


55 








పునాది నుంచి వేరు చేయబడినది. ఆ వాస్తవపునాది స్వేచ్చా సంకల్పం. 
అదే విధంగా న్యాయం అనేది కూడా కొనసాగుతున్న చట్టాలు అనే 
సంకుచిత అర్థానికి కుదించబడుతుంది” అన్నాడు మార్చ్‌. అయితే 
వాస్తవంలో (శ్రమ విభజన మున్ముందుకు సాగిన కొద్ది రాజ్యాంగ 
యంత్రంలో వేరువేరు విధులు నిర్వర్తించేవారు, ఉదాహరణకు 
న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఎంతగా సాంకేతిక నైపుణ్యం 
సాధించిన బృందాలుగా మారిపోతారంటే వాళ్లకు పైకి చూడడానికి 
స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందువల్ల కొన్ని సందర్భాలలో 
ఈ విధి నిర్వాహక బృందాలకూ ప్రభుత్వానికీ మధ్య భంర్షణ 
జరుగుతున్నట్టు కూడా కనబడుతుంది. అంతకన్న ముఖ్యంగా 
ఇంతకుముందే చెప్పినట్టు ప్రభుత్వ విధానాలు అనబడే వాటిని ఈ 
స్వతంత్ర ప్రతిపత్తి గల బృందాలే తయారు చేసినట్టు అనిపిస్తుంది. 
వారు ఆ తయారీలో “న్యాయం, “సంక్షేమం, ప్రజలకొరకు', “స్వేచ్చ, 
“సమర్థత, 'త్వరిత ప్రగతి, “సమానత్వంి వగైరా అమూర్త ఆదర్శాలతో 
తయారుచేసి నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా కాలక్రమంలో 
రాజ్యాంగయంత్రం చాలా సంక్షిష్టంగా తయారైందనడంలో సందేహం 
లేదు. ఆ క్రమంలో అది అంతర్గత సమస్యలను కూడా సృష్టించుకుంది. 
కాని, ఎంతమాత్రమూ మరచిపోకూడని విషయమేమంటే వాళ్లు చట్టాలను 
రాజ్యాంగాన్ని, సామాజిక విధానాలను, వ్యాఖ్యానించినా, అమలుచేసినా, 
ఆ క్రమంలో న్యాయాన్ని, సామాజిక అవసరాలను నిక్షిప్తం చేసుకున్నట్టు 
కనిపించినా అదంతా అంతిమంగా పాలక వర్గాల దృష్టికోణం నుంచి 
మాత్రమే. అప్పుడప్పుడూ కీలకమైన చారిత్రక సందర్భాలలో ఎత్తుగడల 
కోసమో, ఇతర కారణాల కోసమో పాలకవర్గాలు రాజీలకు సిద్ధపడినట్టు 
కనిపించవచ్చు. కాని, శక్తిమంత మైన సవాళ్లు ఎదురైనప్పుడు 
పాలకవర్గాలు తమ నిజస్వరూపాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి. 
అంటే, చారిత్రకంగా రూపొందిన నిర్మాణాత్మక సంబంధాలు అనేక 
రకాలుగా ముఖ్యమైన నిర్జాయక అంశాలుగా ఉంటాయి. 
మొట్టమొదట రాజ్యాంగ యంత్రపు వర్ష స్వభావం విధానాలు ఎంత 
వరకు సాగవచ్చునో, ఏయే ప్రత్యేక రూపాలు తీసుకోవచ్చునో 
పరిమితులు విధిస్తుంది. ఆ వర్గ స్వభావం కూడా మళ్లీ అప్పటికి 
ప్రాబల్యంలో ఉన్న ఉత్పత్తి స్వభావం వల్లనే రూపొందుతుంది. 
రెండవది, రాజ్యాంగ యంత్రం గనక సమాజ మౌలిక నిర్మాణాన్ని 
వేభావితం చేయకుండానే నంన్మరణ విధాన వాదాలు 
అవలంబించినట్టయితే చట్టపరమైన రూపాలన్నీ శక్తిీహీనమైపోతాయి. 
ఉండి లేనట్టు మారిపోతాయి. విద్యను, ఆరోగ్యాన్ని అటువంటి 
రంగాలను మెరుగువరిచే లక్ష్యంతో తయారయ్యే నంక్షేమ 
కార్యక్రమాలు, ఉత్పత్తి సంబంధాలలో మౌలికంగా, బలహీనంగా ఉ 
న్న వర్గాల భౌతిక జీవన స్థితిగతులను ఎంతమాత్రం మార్చలేవు. 
అవి ఎక్కువలో ఎక్కువ వ్యాధికి పైపైన ఉపశమనం ఇచ్చే మందులు 
మాత్రమే. మూడవది, రాజ్యాంగ యంత్రం చేపట్టే అనేక విధానాల 
పరిణామాలు ఎలా ఉంటాయనేది అప్పటికి కొనసాగుతున్న ఉత్పత్తి 
సంబంధాలలో వేరువేరు వర్గాల స్థితి ఏమిటి అనే దానిమీద ఆధారపడి 
ఉంటుంది. ఆకర్షణీయమైన గిట్టుబాటు ధరలు ఇచ్చే కొత్త వాణిజ్య 
పంటల ప్రవేశం, కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను 
విసృతంగా పెంచడం, భూ యాజమాన్యంలో వ్యక్తిగత ఆస్తి హక్కులను 
గుర్తించడం వంటి పైకి చూడడానికి (ప్రగతిశీలంగా కనిపించే 
విధానాలను ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాంతంలో 18వ శతాబ్దంలో వలస 


56 





ఫుథరుక్త్‌ 


వీక్షణం 12 జనవరి 2022 





ప్రభుత్వమే ప్రారంభించింది. వ్యవసాయాన్ని ఆధునీకీకరించే ఉద్దేశంతో 
వచ్చిన ఈ విధానాలు రైతాంగంలోని భిన్న బృందాల మీద వేరువేరు 
వలితాలను చూవించడం మనకు తెలినిందే. చిన్నస్థాయి 
వ్యవసాయదారులు వంటి కొన్ని బృందాలు తమ తిండి గింజల 
వ్యవసాయాన్ని ఒదిలి వాణిజ్య పంటలకు వెళ్లినందువల్ల స్వయం 
నమృద్ధిని కోల్పోయి వడ్డీ వ్యాపారుల కబంధ వాస్తాలలో 
చిక్కుకుపోయారు. భూముల ధరలు పెరిగిపోయి, భూ బదిలీలు 
జరిగి చిన్న రైతులు భూములు కోల్పోయారు. భూములన్నీ సంపన్న 
భూస్వాముల చేతుల్లోకీ, వడ్గీవ్యాపారుల చేతుల్లోకీ వెళ్లాయి. చాలాచోట్ల 
భూములు ఎప్పటికీ తెగని న్యాయస్థానపు వివాదాలలో చిక్కుకున్నాయి. 
మరొకవైపు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ధనిక రైతులు 
నిరుపేద రైతుల మీద్‌ తమ ఆధిక్యతను పెంచుకున్నారు. అంటే, 
ఒక రాజ్యాంగయంత్రపు విధానపు పరిణామాలు విభిన్న వర్గాల మీద 
ఎలా ఉంటాయో అంచనా కట్టడానికి అప్పటికి కొనసాగుతున్న 
సామాజిక సంబంధాల గురించి మనం అర్థం చేసుకోవలసి ఉ 
ంటుంది. అంటే, రాజ్యాంగ యంత్రమూ, ఇతర రాజకీయ నిర్మాణాలూ 
చాలా సంక్షిష్ట స్వభావాన్ని సంతరించుకున్నాయి అనడంలో సందేహం 
లేనప్పటికీ, వాటిని సంపూర్ణంగా స్వయంప్రతిపత్తి కల సంస్థలుగా 
గుర్తించడానికి వీలులేదు. అలాగే రాజ్యాంగ యంత్రపు చర్యలను ఉ 
త్పత్తి సంబంధాల స్వభావంతో సంబంధంలేని ఏదో సహజాతమైన, 
అమూర్తమైన న్యాయభావన ఆధారంగానో, సంక్షేమ సూత్రాల 
ఆధారంగానో అంచనా కట్టడం అసాధ్యం. 


చైతన్యం రూపొందించడంలో ఒక అంశంగా ఉపరితలం 

మతం, కులం, నైతిక అభిప్రాయాలు, విశ్వాసాలు, ఉద్వేగాలు - 
ఒక్క మాటలో చెప్పాలంటే భావజాల ప్రపంచం అంతా ఉట్టి 
మూఢనమ్మకమనీ దానివల్ల పరిణామాలేవి ఉండవనీ భావించే 
హేతువాది దృక్పథాన్ని తీసుకోవడం చాలా పొరపాటు. మనిషి 
చైతన్యం ఏ విధంగా రూపొందినప్పటికీ, అతని సామాజిక 
ప్రవర్తనలోనూ, ఆచరణ లోనూ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. 
ప్రత్యేకించి ఈ భావజాల అంశాలు వర్గసంబంధాలను అదుపు చేసే 
చైతన్యపూరిత సాధనాలు అయినప్పుడు లేదా, వర్గపోరాట అభివృద్ధికి 
చోదక శక్తిని అందజేసే సటప్పుడు చైతన్యం ముఖ్యమైనదవుతుంది. 
పెట్టుబడిదారీ వర్ణం తన నియంత్రణను కొనసాగించడానికి, 
వర్గఅంతరాలను, ప్రయోజనాలను పరిరక్షించు కోవడానికి విద్యను 
చాలా నేర్పుగా వాడుకుంది. తంతేకాడు.. తమ ఆధిపత్య స్టానాన్ని 
దోపిడీకి గురౌతున్న వర్గాలు కూడా అంగీకరించేలా చేయడానికి 
ఆధివత్య వర్గాలు విద్యను వాడుకుంటాయి. అందువల్లనే 
తిరుగుబాటుగా వచ్చిన మత ఉద్యమాలన్నీ (ఉదాహరణకు, 
భారతదేశంలో భక్తి ఉద్యమమైనా, యూరప్‌లో లూథరన్‌ తిరుగుబాటు 
అయినా) ఉన్నత వర్గాల ప్రామాణిక భాషగా తయారైన సంస్కృతాన్ని 
లాటిన్‌ను వాడడం మీద తమ దాడిని ఎక్కుపెట్టాయి. ఎందుకంటే ఆ 
భాషలనే మత(గంథాలలో వాడారు. సాధారణ ప్రజానీకానికి అవి 
అంతుపట్టని భాషలైపోయాయి. 

మనిషి తన పరిసరాలను మార్చుకోవడంలోనో, తనను తాను 
మార్చుకోవడంలోనో చైతన్యం ఎటువంటి పాత్ర వహిస్తుందో, వర్గ 
పోరాటాన్ని కొనసాగించడంలో చైతన్యం ఎంత గణనీయమైన పాత్ర 








వహిస్తుందో గుర్తిస్తే చైతన్యపు అభివృద్ధి చాలా ముఖ్యమైనదని 
స్పష్టమౌతుంది. సామాజిక మార్చు గురించిన చారిత్రక అవగాహనలో 
ఈ చైతన్యం పాత్ర చాలా కీలకమైన అంశం. చైతన్యం అనేది 
పూర్తిగానూ, ఏకపక్షంగానూ ఉత్పత్తి సంబంధాల మీద ఆధారపడి ఉ 
ంటుందని భావిస్తే అది చారిత్రక భౌతికవాదానికి యాంత్రికమైన 
అర్థం చెప్పడమే అవుతుంది. చైతన్యానికీ ఉత్పత్తి సంబంధాలకూ ఉ 
న్న సంబంధం ప్రధానంగా పరస్పర చర్యా, ప్రతిచర్యలతో కూడినది. 
అది క్రమక్రమంగా మారుతూ వస్తోంది. 


చరిత్రలో వ్యక్తుల పాత్ర 

ఉత్పత్తి సంబంధాలే మార్పుకు ప్రాథమిక చోదకశక్తి అని నొక్కి 
చెప్పడం వల్ల ఒకరకమైన నియతివాదం ప్రవేశించి వ్యక్తుల పాత్రను 
చెరిపివేయడానికి దారితీస్తుందా అని ఒక ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. 
సాధారణ చరిత్ర పాఠ్య వుస్తకాలు చదివితే ఎవరికైనా కలిగే 
అభిప్రాయమేమంటే చరిత్రలోని ముఖ్యమైన ఘటనలన్నీ అసాధారణ 
శక్తి సామర్థ్యాలు కలిగిన వీరులో, నాయకులో, ప్రతినాయకులో 
సాధించినవేనని. అలెగ్జాండరుకు ఉండిన అపరిమితమైన ప్రపంచాన్ని 
జయించాలనే ఆకాంక్ష శివాజీకి ఉండిన సైనిక, రాజకీయ చతుర, 
హిట్లర్‌ కు ఉండిన దురహంకారం, రాస్పుతీన్‌కు ఉండిన దుర్లక్షణాలు 
వంటి వాటినే చరిత్రలో రాస్తూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే 
ఇ.ఎచ్‌. కార్‌ అభివర్ణించినట్టు ఇది చెడ్డ రాజు జాన్‌ మంచి రాణి బెస్‌ 
సిద్ధాంతం. చరిత్రలో అపూర్వమైన స్త్రీ పురుష ఉదాహరణలు నిండి ఉ 
న్నాయనడంలో సందేహం లేదు. అయితే వారు తమ కాలం విధించిన 
పరిమితుల లోపల మాత్రమే పనిచేసారు. వారి గుణాలైనా, దోషాలైనా 
వారిని ఆకాశానికత్తినా, అణగదొక్కినా అందుకు కారణమైనవి ఆనాటి 
సమాజంలో నైతిక దృక్కోణంలో కొనసాగుతుండిన ప్రమాణాల ఆధారంగా 
వెలువడిన తీర్పులు మాత్రమే. వారిని ఆ యుగం తలకెత్తుకున్నదన్నా 
తిరస్మరించిందన్నా అది ఆ కాలపు రాజకీయ చైతన్యానికి ప్రతిఫలం 
మాత్రమే. వారి విజయమైనా, అపజయమైనా వారు తమ లక్ష్యాల 
దిశగా తమ చుట్టూ ఉన్న మనుషుల చైతన్యాన్ని భౌతిక శక్తులను 
మరల్చ్బగలిగారన్న దానిమీదనే ఆధారపడి ఉంది. వారి సైనిక విజయం 
వారి సైనిక శక్తి ఆధిక్యత మీద, ఆ కాలపు రాజకీయ ఆవశ్యకతల 
గురించి వారి అవగాహన మీద ఆధారపడి ఉంది. అదే విధంగా మేధో 
ప్రపంచపు ఉదాహరణ చూస్తే ఒక న్యూటనో, ఒక ఐన్‌స్టీనో 
ఆవిర్భవించడానికి కారణాన్ని ఆ కాలానికి అభివృద్ధి చెంది ఉన్న జ్ఞాన 
సంపదతో సంబంధం లేకుండా అరం చేసుకోలేం. ఆ కాలపు జ్ఞాన 
సంపద అంటే కూడా అది మౌలికంగా అప్పటివరకూ మనుషులు 
సాధించిన ఆచరణాత్మక కార్యకలాపాల, అనుభవాల స్థాయి మీద మాత్రమే 
ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ శాస్త్రవేత్తలకు పరిశోధన చేయడానికి 
తమ కాలపు భౌతిక వనరులు ఎంత వరకు అందుబాటులో ఉన్నాయనేది 
కూడా ముఖ్యమే. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో ఏ దృక్పథానికి సాధారణ 
ఆమోదయోగ్యత వస్తుందనేది కూడా ఆనాటికి అభివృద్ధి చెందిన 
ఉత్పత్తి శక్తుల స్థితిపైనా, ఆనాటికి ప్రాబల్యంలో ఉన్న భావజాలం పైనా 
ఆధారవడి ఉంటుంది. చరిత్రక్రమంలో ఎంతోమంది మౌలిక 
ఆలోచనాపరులను తమ కాలానికంటే చాలా ముందుకు చూసిన సాహసం 
చేసినందుకు దైవదూషణ చేసారనే పేరుతో హింసించడం జరిగింది. 
(బ్రూనో, గెలిలియో లాంటివారిని భౌతికంగా నిర్మూలించారు. మరికొన్ని 
సాధుసమాజాలలో కాలాన్ని అధిగమించిన భావాలను మౌనంతోనో, 





ఫుథరుక్త్‌ 


విక్షణం 14 జనవరి 2022 





వేళాకోళంతోనో చంపేశారు. రాజకీయార్ధశాస్త చరిత్రలో ఇది స్పష్టంగా 
కనబడుతుంది. ఉపాంత ప్రయోజనం అనే భావనలను 19వ శతాబ్దం 
తొలిరోజుల్లో 1820 నుంచి 1850 మధ్య మొదటిసారి ప్రతిపాదించిన 
గాసెన్‌, డుపుయిట్‌ వంటి వారిని విస్మరించడమో, గేలి చేయడమో 
జరిగింది. అవే భావాలను 1870ల తరవాత చాలా గంభీరమైనవిగా, 
మౌలికమైనవిగా, రాజకీయార్థశాస్తాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవిగా 
ప్రతిపాదించడం జరిగింది. అంటే, నిస్సందేహంగా వ్యక్తులు గొప్ప 
పాత్ర నిర్వహిస్తారు. కాని, చరిత్ర నిర్దేశించిన పరిస్థితుల లోపలే వాళ్లు 
పనిచేస్తారు. మనుషులు తమ చరిత్ర తామే నిర్మిస్తారు. కాని, వారు 
కూడా ఆ పనిని తమ ఇష్టారాజ్యంగా చేయజాలరు. గతం నుంచి 
కొనసాగుతూ, తమదాకా ప్రవహించి, తాము నేరుగా ఎదుర్శొనే 
పరిస్థితుల లోపల మాత్రమే మనుషులు చరిత్రను నిర్మించగలరు అన్నాడు 
మార్చ్‌. అంటే, అసాధారణ ప్రజ్ఞావంతులైన వ్యక్తులు కూడా చరిత్ర 
క్రమంలో ఒక ఘటనే. 


సామాజిక మార్పు స్వభావం 

సామాజిక సంబంధాల చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు మార్చు 
స్వభావం గురించి ఏం చెప్పగలం? సామాజిక శాస్త్రవేత్తలలో వారు 
అనుసరించే సంవిధాన దృక్కోణాలను బట్టి ఈ మార్పు స్వభావం 
ఏమిటనేది కూడా విభిన్నంగా ఉంటుంది. న్యూటన్‌ భావాల వ్యాప్తి 
పెద్ద ఎత్తున సాగుతున్నప్పుడు అంటే, విశ్వాన్ని నిర్దేశించే యాంత్రిక 
సూత్రమే అన్ని దృగ్గోచర అంశాలకు, మానవ అంశాలకు, మానవేతర 
అంశాలకు కూడా వర్తిస్తుందనే భావం ఉన్నప్పుడు సామాజిక 
సంబంధాలను నిర్దేశించే ఏదో ఒక సూత్రం ఉందనే నమ్మకం ఉ 
ండేది. ఆ సూత్రం సహజమైన ధర్మమనీ, ఆడమ్‌ స్మిత్‌ ఊహించినట్టుగా 
విశ్వ సృష్టికర్త దాన్ని లిఖించారనీ, ఆ ధర్మం ఒక సమన్వయపూరిత 
సమతుల్య స్థితివైపు పయనిస్తున్నదని నమ్మకం ఉండేది. ఆ వ్యవస్థలో 
ఏవైనా మార్పులు రావాలంటే అవి బయటి నుంచి వచ్చే కల్లోలాల 
రూపంలో ఉండవలసిందే. నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువు మీద 
బయటి నుంచి బలప్రయోగం జరిగినట్టుగా ఉండవలసిందే. ఆ వ్యవస్థ 
ఒక క్రమబద్ధమైన పరిణామాత్మకమైన పునరావాసాల ద్వారా మాత్రమె 
మార్చును గ్రహించగలుగుతుంది. ఈ దృక్పథం గురించి నేను తరవాతి 
ఉపన్యాసంలో వివరంగా చెపుతాను. కాని, ఇక్కడ గుర్తించ 
వలనిందేవుంటే ఈ దృక్పథం మార్పులను ప్రాథమికంగా 
పరిమాణంలో జరిగే స్థాన చలనాలుగా మాత్రమే చూస్తుంది. 
మార్పులకు కారణాలను బాహ్య శక్తులలో మాత్రమే వెతుకుతుంది. 
దీనికి భిన్నంగా పరిణామవాద సిద్ధాంతం మొత్తం సామాజిక వ్యవస్థను 
ఒక ప్రాణస్పందన ఉన్న జీవిగా పరిగణిస్తుంది. దాని దృష్టిలో 
మార్పులంటే పరిణామక్రమంలో (గ్రహించే పరివర్తనలు మాత్రమే. 
ఈ పరిణామవాద సిద్ధాంతాన్ని దాని అంచులదాకా తీసుకువెళ్లిన 
స్పెన్సర్‌ ఆలోచనా ధోరణి సమాజం మొత్తాన్ని ఒక శరీరంగా చూసి 
దానిలో ఏయే భాగం ఏయే అవయవంతో సరిపోలుతుందో కూడా 
వివరించింది. ఈ సిద్దాంతం కొనసాగుతున్న వ్యవస్థను సమర్థించడానికే 
ఉపయోగపడింది. వేరు వేరు అవయవాలకు 'వేరు వేరు పనులు 
అనే పునాది మీద ఒక వ్యవస్థలో అంతరాలు ఉండడాన్ని సమర్థించింది. 
సమాజ శరీర ధర్మ శాస్తాన్ని అధ్యయనం చేసినట్టుగా అందులో 
నాడీ కేంద్రాలు వ మెదడు ఏదనీ, ఏ అవయవం ఏదనీ 
అన్వేషించింది. ఇటువంటి విద్యుక్త ధర్మాల సిద్ధాంతానికి దాదాపు 
సమానంగా సమాంతరంగా వచ్చినది హిందూ ధర్మ శాస్త్ర నమ్మకం. 


57 








బ్రహ్మ ఒక మహా పురుషుడనీ, అతని శరీరంలోని వేరు వేరు భాగాలనుంచి 
వేరు వేరు కులాలు పుట్టుకువచ్చాయనీ ఆ సిద్దాంతం చెప్పింది. అందువల్ల 
అనివార్యంగా బ్రాహ్మణులు ఆ మహాపురుషుడి ముఖం నుంచి 
పుట్టుకువచ్చారు. కింది కులాల వారు అతని పాదాల నుంచే 
పుట్యుకురావల్సివచ్చింది. వతి అవయవానికి దాని ధర్మం 
నిర్ణయమైపోయింది. మొత్తం రాజ్యం శరీరమై అందులో అన్ని 
అవయవాలకూ అంతరాల వ్యవస్థలో స్థానాలు నిర్ణయమైపోయాయి. 
పరిణామ సిద్ధాంత వాదులు మార్పులనేవి క్రమానుగతంగా జరిగే 
పరివర్తనలు అని చెప్పడం ద్వారా అన్ని మార్పులూ మెల్లమెల్లగా 
జరుగుతాయని అంటు యథాస్థితిని సమర్థించేవారయిపోయారు. 
మార్చులనేవి స్వాభావికంగానే చిన్న చిన్నవిగా ఉండాలనీ, అవి సవరణల 
ద్వారా జరగాలి గాని విప్లవాత్మకంగా జరగకూడదని అన్నారు. 

అయితే నిజంగా గడిచిన సామాజిక చరిత్ర లోలోపలే జరిగిన 
పరిణామంలో మాత్రమే జరిగిన సవరణలకు మాత్రమే పరిమితమైనది 
కాదు. పరిమాణాత్మక విస్తరణలూ ఉన్నాయనడంలో ఏ సందేహమూ 
లేదు. కాని, మొత్తంగా సామాజిక అస్తిత్వ పద్ధతినే గుణాత్మకంగా 
మార్చివేసిన ఆకస్మిక గంతులు కూడా ఉన్నాయి. ఈ సంగతిని 
గుర్తించడం వల్లనే కావచ్చు కొందరు సామాజిక చింతనాపరులు 
సామాజిక చరిత్రను కొన్ని యుగాలుగా, తరాలుగా, దశలుగా 
వర్గీకరించారు. ఈ గుణాత్మక మార్పులే కొత్త తరహా సామాజిక 
సంబంధాలకు కారణమయ్యాయి. అటువంటి ఒక్కొక్క దశ రావడాన్ని 
మార్చ్‌ ఒక కొత్త ఉత్పత్తి విధానం ప్రాబల్యంలోకి రావడమై 
దానితోపాటు గుర్తించదగిన ఉత్పత్తి సంబంధాలు ఉనికిలోకి 
రావడమని అన్నాడు. ఇలా రూపొందిన ప్రతి ఒక్క ఉత్పత్తి విధానాన్ని 
విశ్లేషించాలంటే దానికే సరిపోయే విశ్లేషణా పరికరాలను, భావనలను 
తయారు చేసుకోవలసి ఉంటుంది. స్వేచ్చాయుతమైన వేతన (శ్రమ, 
ఒక ప్రత్యేక వర్గానికి ఆదాయంగా వచ్చే అదనపు విలువకు నిర్దిష్ట 
రూవంగా లాభాలు, సమాన మారకం వంటి భావనలన్నీ 
పెట్టుబడిదారీ ఉత్పత్తి సర్వవ్యాపితమైనప్పుడు మాత్రమే పనికివస్తాయి. 
అలాగే భూస్వామ్య దశలో (శమ కౌలు, వ్యక్తిగత సౌఖ్యాలు, 
నజరానాలు, వెట్టి శ్రమ వంటి భావనలు పనికివస్తాయి. 

అయితే చరిత్ర క్రమంలో ఈ గుణాత్మక గెంతులు జరిగినప్పుడు 
తలెత్తే ప్రశ్న ఏమంటే, ఈ గెంతులకు కారణం బాహ్యశక్తులా, లేక 
సామాజిక సంబంధాల లోపల సాగే అంతర తర్మం వల్ల ఈ మార్పులు 
రూపొందాయా. ఉత్పత్తి శక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి 
సంబంధాలలో నవరణలు జరుగుతాయని, ఆ నవరణలు 
తక్షణంగానో, సాఫీగానో జరగవని మనం ఇదివరకే చూసి ఉన్నాం. 
అంతేకాదు, నిజానికి ఉత్పత్తి సంబంధాలు కాస్త మందకొడిగా సాగుతూ 
ఉత్పత్తి శక్తుల పురోగమనాన్ని అడ్డుకునే సంకెలగా కూడా మారవచ్చు. 
ఉదాహరణకు, తొలుత ఉత్పత్తి “శక్తుల అభివృద్ధికి సహాయపడిన 
భూస్వామ్య ఆస్తి సంబంధాలే పెట్టుబడిదారీ ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి 
ఆటంకంగా పరిణమించి అంతిమంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి 
సంబంధాల చేత తోసివేయబడ్డాయి. మరీ ముఖ్యంగా పురోగమిస్తున్న 
ఉత్పత్తి శక్తులు భిన్న వర్గాల మీద విభిన్నమైన ప్రభావాన్ని వేస్తాయి 
గనుక ఉత్పత్తి శక్తులకూ, ఉత్పత్తి సంబంధాలకూ మధ్య వచ్చే ఘర్షణ 
వర్ల విభేదాలను పెంపొందించే రూపంలో వ్యక్తమవుతుంది. అప్పుడు 
ఆ ఘర్షణను పరిష్కరించడానికి ఉత్పత్తి సంబంధాలను సంపూర్ణంగా 
మార్చడమో, లేదా, ఉత్పత్తి శక్తులను తాత్కాలికంగా ఆటంకపర్చడమో 
అవసరమవుతుంది. 


58 





ఫుథరుక్త్‌ 


వీక్షణం 12 జనవరి 2022 





బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ది చరిత్రను చూస్తే ఈ 
పరిణామాలు ఎంత వేగవంతంగా జరిగాయో కనబడుతుంది. అవి 
కొన్నిసార్లు హింసాత్మకంగా ఉన్నాయి. కొన్నిసార్లు దిగిపోబోతున్న వర్గాలు 
సమయానుకూలంగా లొంగిపోయాయి. కల్లోలాలు నిర్భంధ శిబిరాలు, 
కార్థానాల చట్టం, నిరుపేదల చట్టం వగైరా ఎన్నో రూపాలలో ఈ 
చరిత్ర కనబడుతుంది. ఈ వర్గాల మధ్య ఘర్షణ అనేక బహిరంగ 
ప్రచ్చన్న రూపాలుకూడా ధరించవచ్చు. ఒకసారి అది మతఘర్షణల 
రూపంలో కనబడుతుంది, మరోసారి రాజకీయ ఘర్షణగా కనబడుతుంది. 
ఇంకొకసారి సిద్దాంత ఘర్షణగా కనబడుతుంది. ఇంకొకసారి ప్రజా ఉ 
ద్యమంగా కనబడుతుంది. ఉదాహరణకు, అప్పుడప్పుడే తలెత్తుతున్న 
పెట్టుబడిదారీ వర్గానికి మార్గం సుగమం చేయడం కొరకు వెలువడిన 
స్వేచ్చా వాణిజ్య నినాదం వ్యక్తి స్వేచ్చ, స్వావలంబన, ప్రజాస్వామిక 
హక్కులు వగైరా నైతిక సూత్రాల రూపం ధరించింది. 

మరొకపక్క గుత్తపె ట్టుబడిదారీ విధానం శాస్త్ర విజ్ఞాన ఆరాధన, 
అత్యుతన్నత స్థాయి ఉత్సాదకత, సంకేతిక నిపుణుల ఆధిపత్యం వంటి 
ధోరణులను సమర్థించింది. ఆయా వర్గాలు వి సైద్ధాంతిక ఆయుధాలను 
చేతవట్టి యుద్దాలు సాగించినవ్పటీకీ (అయుత ఈ సైద్ధాంతిక 
ఆయుధాలను “ాడడం ఎంత సంక్లిష్టం, ఎంత అమూర్తం 
అయిపోయిందంటే నిజమైన సమస్యలు కనబడనంతటి కళాత్మక 
నైపుణ్యంతో ఈ ఆయుధాలను వాడుతుంటారు.) పాత ఉత్పత్తి 
సంబంధాలు కాలం చెల్లిన తరువాత రద్దయిపోక తప్పదు. వాటి 
స్థానంలోకి కొత్త ఉత్పత్తి సంబంధాలు రాక తప్పదు. అంటే, ఒక 
ఉత్పత్తి విధానం రద్దుకు బీజాలు దాని లోలోపలనే ఉంటాయని అర్థం. 

ఒక ఉత్పత్తి విధానం ఎంత పురోగమన దిశలో ఉంటే దాని అంతేర్గత 
వైరుధ్యాలు అంతగా పెంపొంది, అంతిమంగా అది ఒక గుణాత్మక 
మార్పుకు అవసరమైన దశకు చేరుతుంది. యుద్దాలు, ఆర్థిక జోక్యం 
వంటి బాహ్య శక్తులు ఈ ధోరణులను త్వరితం “కయగలవు. లేదా, 
ఆటంకపరచగలవు. అంతే. బాహ్య శక్తులు ఎప్పుడైనా ఒక మార్చుకు 
తగిన పరిస్థితులను సృష్టించగలవే కాని, మార్పుకు అంతిమ మూలం 
మాత్రం అంతర్గత శక్తుల నుంచే లభిస్తుంది. “తగిన ఉష్ణోగ్రత 
అందినప్పుడు గుద్దు కోడి పిల్లగా మారుతుంది. కాని ఎంత ఉష్ణోగ్రతను 
అందించినా ఒక రాయిని కోడిపిల్లగా మార్చలేం. రాయిలో ఉన్న 
మూలం భిన్నమైనది” అన్నాడు మావో. 


చారిత్రక నియతిని గుడ్డిగా అనుసరిస్తున్నామా? 

ఇటువంటి దృక్పథం తీసుకోవడమంటే చారిత్రకవాదం పట్ల గుడ్డి 
నమ్మకం కలిగి ఉండడమా? ఈ సమాజం ఎటువంటి పరిస్థితులోనైనా 
అనివార్యంగా తప్పనిసరిగా విధి లిఖితం వంటి మార్గాన పయనిస్తుంది 
అని నమ్మడమా? అటువంటి వ్యాఖ్యానంలో అమాయకత్వం మాత్రమే 
కాదు ధూర్తత్వం కూడా కనబడుతుంది. అది మన చేతిలో ఏమీ 
లేదనే విధి నిర్ణాయక వాదానికి దారితీస్తుంది. భవిష్యత్తు అంతా 
అనివార్యంగా నిర్ణయమయిపోయి ఉంటే ఇక చైతన్యయుత మానవ 
ఆచరణకు అవకాశం గాని, ఆచరణ సాధ్యత గాని ఉంటుందా? 
అంతేకాదు, ఈ సిద్ధాంతం పలాయనవాదానికి కూడా దారితీస్తుంది. 
అనివార్యంగా ఏదో జరిగిపోతుందని అంగీకరించడం అంటే, మనిషి 
తనంతట తానే సే స్వెచ్చను వదులుకోవడమే. 

ఇందుకు భిన్నంగా క్రమానుగత ఉత్పత్తి విధానాల ద్వారా చరిత్ర 
పురోగమించిందని, ఆ చరిత్రలో ఆదిమ, భూస్వామ్య, పెట్టుబడిదారీ, 
సోషలిస్ట్‌ దశలు ఉన్నాయని మార్చ్‌ చేసిన విశ్లేషణ. ఈ దశల క్రమానికి 








ఒక అనివార్యతను ఆపాదించింది. ఈ పునాది మీద కొంతమంది 
విమర్శకులు మార్చ్‌ చేసిన సామాజిక చరిత్ర పట్ల భౌతికవాద 
వ్యాఖ్యానాన్ని విమర్శించారు. కొన్ని సమాజాలు మధ్యంతర దశలను 
అధిగమించాయని, అందువల్ల ఆ సిద్ధాంతం చెల్లదని అన్నారు. 
మరోవైపు ఈ దశలన్నీ ఒకదాని తరవాత ఒకటి వస్తాయనే భావనను 
మొరటుగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నారు. మరికొందరు 
విప్లవాత్మక చర్యలకు వ్యతిరేకంగా మితవాద వైఖరులు తీసుకున్నారు. 
ఈ రకమైన యాంత్రిక వ్యాఖ్యానం మానవ ఆచరణలో చైతన్యానికి 
గల పాత్ర గురించి విస్మరించింది. “మనం అర్థం చేసుకోనంత వరకూ 
అనివార్యత అనేది గుడ్డిగానే ఉంటుంది” అని హెగెల్‌ చేసిన 
సూత్రీకరణను విస్మరించింది. 

భౌతిక పరిస్థితులు నిర్దేశించే అనివార్యతను గురించి అవగాహన 
పెంచుకోవడం ద్వారానే వర్గ చైతన్యం, వర్గ పోరాటం తమ చలనళీల 
స్వభావాన్ని పొందుతాయి. అంతేకాదు, మనుషులకూ, ప్రకృతికీ, ఉ 
త్సత్తి శక్తులకూ, ఉత్పత్తి సంబంధాలకూ, పునాదికీ, ఉపరితలానికీ 
ఉందే సంబంధాలు సర్వకాలానికి ఏ మార్పులూ లేకుండా స్థిరంగా 
ఉండేవి కావు. చరిత్ర క్రమంలో అవి కూడా మారుతూ వచ్చాయి. 
సమాజాల చరిత్రను, వర్తమానాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడానికి ఉ 
త్పత్తి సంబంధాలను, దానితో కలిసి ఉన్న వర్గాల పొందికను అర్థం 
చేసుకోవాల్సి ఉంటుందని భౌతికవాద గతితర్మ దృక్పథం 
నొక్కిచెపుతుంది. అవి అర్థం చేసుకోవడం ద్వారా ఉత్పత్తి శక్తులలో 
వస్తున్న మార్చులేవో, అందువల్ల రాజ్యాంగ యం[తంలోనూ, 
వర్గపోరాట రూపంలోనూ వస్తున్న మార్చులేవో అర్థం చేసుకోవాల్సి 
ఉంటుంది. వర్తమానాన్ని చరిత్రగా చూసే పునాది పైననే భవిష్యత్తును 
ఊహించడం సాధ్యమవుతుంది. వర్తమానం సృష్టిస్తున్న అవకాశాల 
పరిమితులలోనే భవిష్యత్తును రూపొందించడానికి వీలు కలుగుతుంది. 
“మానవజాతి తాము పరిష్కరించగలిగిన కర్తవ్యాలను మాత్రమే తన 
ముందు పెట్టుకుంటుంది” అని మార్క్‌ అన్నాడు. వర్తమానవు 
సమస్యలన్నిటికీ మూలాలు చరిత్రలో ఉన్నాయి. భవిష్యత్తులో అవి 
పరిణమించబోయే రూపాలకూ, వాటి పరిష్కారాల అవకాశాలకూ 
మూలాలు వర్తమానంలో ఉన్నాయి. సామాజిక తత్వవేత్తల కర్తవ్యం 
ఏమంటే, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ 
అవగాహనను ఆచరణలో వినియోగించడం. అందుకే ఫ్యూయర్‌ బా 
మీద విమర్శలో మార్చ్‌ “ఇప్పటివరకూ తత్వవేత్తలందరూ ప్రపంచాన్ని 
విభిన్న పద్ధతులలో వ్యాఖ్యానించడం మాత్రమే చేశారు; కాని 
చేయవలసిన పని ప్రపంచాన్ని మార్చడం” అన్నాడు. 


సామాజిక పునర్నిర్మాణంలో జ్ఞానం వినియోగం 

ఇక చివరి అంశానికి వస్తాను. సమాజాన్ని పునర్నిర్మించడంలో 
జ్ఞానాన్ని ఎలా వాడాలి? మొట్టమొదట కొన్ని మామూలు తప్పుడు 
అవగాహనలు తొలగించవలసి ఉంది. ఇప్పటిదాకా నేను చర్చించిన 
దాన్ని బట్టి ఒక విషయం స్పష్టమై ఉంటుందనుకుంటాను. “సమాజం” 
అంటే ఒకే రకమైన ప్రయోజనాలు గల కొందరు వ్యక్తుల సమూహం 
కాదు. అదేదో పిల్లల ఆటలో అటు పావులు ఇటూ, ఇటు పావులు 
అటూ జరిపి ఉన్న స్థితిలోనే కొత్త నమూనాలో నిర్మించడానికి వీలైన 
ఆట కాదు సమాజం. సమాజం, ప్రజలు వంటి సామూహిక పదాలన్ని 
ఒక కీలక వాస్తవాన్ని మరుగుపరుస్తాయి. ఆస్తి మీద ఆధారపడిన 





ఫుథరుక్త్‌ 


విక్షణం 14 జనవరి 2022 





సమాజాలన్నీ అనివార్యంగా తప్పించుకోలేని విధంగా వర్గాలుగా 
విభజించబడి ఉన్నాయి. వాటికి సాధారణంగా పరస్పర వ్యతిరేక 
ప్రయోజనాలున్నాయి. పౌరచట్టంలో ప్రస్తుత ఆస్తి సంబంధాలను 
సాధారణ సమాజ సంకల్ప ఫలితంగా రూపొందాయని చెపుతుంటారు. 
చట్టంలోనే పెట్టుబడిదారీ వర్గం ఒక సాధారణ వ్యక్తీకరణ 
పొందుతుందంటారు. అంటే, మొత్తంగా ప్రజాసంకల్పం చట్టం 
రూపంలో, న్యాయవ్యవస్థ రూపంలో, అధికార యంత్రాంగం రూపంలో, 
రాజ్యాంగ యంత్ర రూపంలో వ్యక్తీకరణ పొందుతుందని చెబుతారు. 

అందువల్ల సమాజ పునర్నిర్మాణం అంటే సమాజపు సాధారణ 
సంకల్ప వ్యవహారమనీ, ప్రజల అందరి కోరికల వ్యవహారమనీ, (ప్రజల 
అందరి శ్రేయస్సు కొరకు జరుగుతుందని భ్రమలు కలుగుతాయి. 
కాని, ఇటువంటి సార్వత్రిక ఏకీభావం సంపాదించడం వర్గపునాదిగల 
సమాజాలలో అసాధ్యం. “సరైన విద్య” అందించడం ద్వారా గాని, 
“ఉదాత్త నైతిక ఆదర్శాలను’ ప్రచారం చేయడం ద్వారా గాని ఘర్షణ 
పడుతున్న వర్ష ప్రయోజనాలను చల్లార్చడం సాధ్యం కాదు. ఒక 
సామాజిక దశలో సమాజం మీద ప్రాబల్యం వహించే భావాలు 
పాలకవర్గపు భావాలే అయి ఉంటాయి. రాజ్యాంగ యంత్రం అనేది 
ఆ పాలకవర్గాల రాజకీయ సాధనంగా ఉంటుంది. అంటే, రాజ్యాంగ 
యంత్రానికి” వర్గస్వభావం ఉంటుంది. ఆ వర్గ స్వభావం ఎంత 
సంక్షిష్టంగానైనా ఉండవచ్చు. రాజ్యాంగయంత్రపు విధానాలకు ఒక వర్గ 
స్వభావం ఉంటుంది. ఆ పాలక వర్గాలు తమ వ్యూహాత్మక తక్షణ 
అవసరాల కొరకు, మనుగడ కొరకు, విస్తరణ కొరకు ఆ విధానాలలో 
ఎన్ని రాజీలైనా చేసుకోవచ్చు. అలాగే సామాజిక పునర్నిర్మాణం గురించి 
ఆలోచించే ఏ ప్రణాళికకైనా తప్పని సరిగా వర్ల దృష్టి ఉంటుంది. దాని 
లక్ష్యాలలో కావచ్చు, అది అనుసరించే సాధనాలలో కావచ్చు, అది 
వ్యవహరించే పరిమితులలో కావచ్చు, అది అమలు చేసే విధానాలలో 
కావచ్చు, ఆ విధానాల వాస్తవ ఫలితాలలో కావచ్చు ఆ వర్గ దృష్టి 
తప్పనిసరిగా ఉంటుంది. 

సామాజిక విధానానికి ఉండే ఈ వర్గ కోణాలను అర్థం చేసుకోవాలంటే 
మనం తప్పనిసరిగా సామాజిక సంబంధాలను ఉన్నవి ఉన్నట్టుగానూ, 
చారిత్రకంగా పరిణామం చెందుతూ వచ్చిన క్రమంలోనూ అర్థం 
చేసుకోవాలి. వర్గాల స్వభావాన్ని వాటి మధ్య సంబంధాలను అర్ధం 
చేసుకోవాలి. సమాజంలోని వైరుధ్యాలను అర్థం చేసుకోవాలి. వర్తమానంలో 
ప్రాబల్యం వహిస్తూ ఉన్న ప్రధాన వైరుధ్యాన్ని ( అర్థం చేసుకోవాలి. 3 వైరుధ్యాలు 
వ్యక్తీకరణ పొందే రూపాలన్నిటినీ అర్థం చేసుకోపాలి. ఆ వైరుధ్యాలు అభివృద్ధి 
చెందగల అవకాశాల క్రమాన్ని అర్ధం చేసుకోవాలి. రాజ్యాంగ యంత్రపు 
స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. “రాజ్య విధానపు సాధనాలను అర్థం 
చేసుకోవాలి. వర్ష పోరాటపు ప్రస్తుత సితినీ, రూపాన్నీ భవిష్యత్తులో అది 
ధరించబోయే రూపాన్నీ అర్థం చేసుకోవాలి. భావజాలం మీద, చైతన్యం 
మీద ఉపరితల ప్రభావాన్ని, దాని పాత్రను, అది వర్గపోరాటాన్ని 
రూపొందించే తీరును అర్థం చేసుకోవాలి. 

ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే నిర్దిష్ట ష్ట పరిస్థితుల పట్ల నిర్దిష్ట విశ్లేషణ 
అవసరమవుతుంది. ఆ పని ఈ ఉపన్యాసాల పరిధికి | మించినది. నా 
సొంత అవగాహనకూ, సామర్య్యానికీ మించినది. ఇక్కడ నేను చేసిన 
ప్రయత్నమల్లా విశ్లేషణా స్థాయిలో కీలకమైన విషయాలను 
ప్రస్తావించడం మాత్రమే. 

(యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌, ప్రసారాంగ ప్రచురించిన కృష్ణా 
భరద్వాజ్‌ ఉపన్యాసాల సంకలనం “ఆన్‌ సమ్‌ ఇష్యూస్‌ ఆఫ్‌ మెథడ్‌ 
ఇన్‌ ది ఎనాలిసిస్‌ ఆఫ్‌ సోషల్‌ ఛేంజ్‌ లో మొదటి ఉపన్యాసానికి 
అనువాదం ఎన్‌. వేణుగోపాల్‌ థ్‌ 


59 




















అంత్తర్రేశీీయం 





క్రిస్టో కరెన్సీతో ఆర్థిక స్థిరత్వానికి ముష్ప 


నియంత్రణ లోని క్రబ్లో కరెన్సీ వల్ల దేశ ఆర్థిక వ్యవ తీవ్ర ఒడిదుడుకులకు లోశుకావబ్దనీ, వావాలా లాంటి భుటీశలు 
వునరాభ్ధ తం కావబ్దనీ అంటున్నాడు ఎ. నర్సింహారెడ్డి 


(ద్రవ్యం ఆవిర్భవించడానికి పూర్వం వస్తువుల విలువ కట్టి అంతకు 
సమానమైన వస్తువులు పొందే మారక విధానం ఉండేది. దీన్నే బార్టర్‌ 
పద్ధతి అంటున్నారు. వినిమయంలో తలెత్తుతున్న సమస్యల దృష్ట్వా 
కాలక్రమంలో వెండి, రాగి, బంగారు నాణెములు చలామణిలోకి 
వచ్చాయి. ఆ తర్వాత కాగితపు కరెన్సీ ఉనికిలోకి వచ్చింది. 
కాలక్రమంలో దేశీయ, అంతర్జాతీయ కరెన్సీలలో ఎన్నో మార్పులు 
వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. భారతదేశ కరెన్సీ రూపాయి, అమెరికా 
కరెన్సీ డాలర్‌, రష్యా కరెన్సీ రూబుల్‌, బ్రిటన్‌ కరెన్సీ పౌండ్‌, చైనా 
కరెన్సీ యువాన్‌, జర్మనీ కరెన్సీ మార్క్‌ జపాన్‌ కరెన్సీ యెన్‌, పేరు 
ఏదైనా ఆయా దేశాల కరెన్సీలను నియంత్రించే కేంద్ర వ్యవస్థలు 
(మన రిజర్వ్‌ బ్యాంక్‌ లాంటివి) ఉన్నాయి. ఇవాళ నూతన సాంకేతిక 
పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న డిజిటల్‌ కరెన్సీనే క్రిప్టో కరెన్సీ. దీనిపై 
1980 నుండి పరిశోధనలు జరుగుతున్నాయి. 2008లో సతోషి 
నకమోటి అనే వ్యక్తి క్రిప్టో కరెన్సీ భావనకు ఒక పటిష్టమైన రూపాన్ని 
ఇవ్వడంతో చలామణిలోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఉన్న మన డబ్బు 
(లిక్విడ్‌ క్యాష్‌)ను ఎవరో ఒకరు కాజేసే ప్రమాదం ఉంది. లావా 
దేవీల్లోనూ మోసాలు జరిగే అవకాశాలున్నాయి. అలాంటివేమీ 
లేకుండా, అసలు ఏ ఏ సంస్థ/ మూడో వ్యక్తి అజమాయిషీ/ నియంత్రణ 
లేకుండా ఇద్దరు వ్యక్తుల "మధ్య(పీర్‌- టు-పీర్‌) ఆన్‌లైన్‌లో లావాదేవీ 
జరిగేది క్రిష్ణో కరెన్సీ. 

క్రిష్టో కరెన్సీ అనే పేరు “డబ్బు” అనే పదానికి సమానం. డబ్బులో 
రూపాయలు, డాలర్లు, పౌండ్లు, రూబుళ్లు అనే తేడాలున్నట్టు క్రిష్టో 
కరెన్సీలో కూడా బిట్‌ కాయిన్‌, ఎధేరియం, లైట్‌కాయిన్‌, రిపుల్‌, 
స్టైల్లార్‌, కార్డానో, టెదర్‌, సోలానా, పోల్మాడాట్‌.. ఇలా రకరకాల 
కరెన్సీలు 1000 రకాలకు పైగానే ఉన్నాయి. మామూలుగా పేపర్‌ 
కరెన్సీలో డాలర్లలాగా క్రిష్టో కరెన్సీకి “బిట్‌కాయిన్‌” రారాజుగా 
వెలుగొందుంతోంది. ప్రస్తుతం డాలర్‌ కన్నా బిట్‌కాయిన్‌ విలువ 
వేల రేట్లు అధికం. ఒక్క బిట్‌కాయిన్‌ విలువ ప్రస్తుతం 57 వేల 
డాలర్లకు పైమాటే. మన కరెన్సీలో అది దాదాపు రు. 42.81 లక్షలు. 
దాంతో బోలెడన్ని రహస్య లావాదేవీలు జరిపే వీలుండడమే నల్ల 
కుబేరులను ఆకర్షిస్తున్న అంశం. క్రిష్టో కరెన్సీలో మొట్టమొదటి నాణం 
బిట్‌కాయిన్‌, ఇది 2009లో అవతరించింది. ఆ తర్వాత వివిధ 
రకాలకు చెందిన మొత్తం 4500 క్రిష్టో కరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా 
ఇప్పుడు రంగ ప్రవేశం చేశాయి. 

అక్షరాలు, అంకెలతో కూడిన సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌ సాంకేతి 
కతతో గుప్తీకరించడమే క్రిష్ణ్టోగ్రఫీ (గూడ లిపి). క్రిష్టోగ్రఫీ డేటాకు 
గోప్యత, భద్రత ఉంటుంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఈ-కామర్స్‌ 
లావాదేవీలు, కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌లు వంటి అనేక అప్లికేషన్‌లలో 


60 





వీక్షణం 12 జనవరి 2022 


క్రిష్టోగ్రఫీని ఉపయోగిస్తారు. మెయిల్‌ ఓపెన్‌ చేయడానికి పే 
కంపోజ్‌ చేస్తాం కదా.. ఆ అక్షరాలు చుక్కల్లా కనిపిస్తాయి. అదే క్రిష్టోగ్రఫీ! 
క్రిష్టో కరెన్సీకి ఇదే ఆధారం. ఈ వ్యవస్థ బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో 
నడుస్తుంది. బ్లాక్‌ చెయిన్‌తో కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో డిజిటల్‌ లెడ్డర్‌లో 
క్రిప్టో "కరెన్సీకి సంబంధించిన లావాదేవీలు నమోదు అవుతాయి: 
నెట్‌వర్క్‌లోకీ లాగిన్‌ అయిపోయి, ప్రతి క్రిష్టో కరెన్సీ కాయిన్‌ను 
ఉపయోగించి చేసిన లావాదేవినీ పరిశీలించవచ్చు. దీనికి కారణం 
క్రిప్టో కరెన్సీకి ప్రాణమైన 'బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ”. ప్రతీ రికార్డ్‌ చూపే 
పట్టికనే బ్లాక్‌ చెయిన్‌ లెడ్డర్‌ అంటారు. ప్రతి చిన్న వివరాన్ని హాష్‌ 
ఎన్‌ప్కిష్షన్‌ పద్ధతిలో భద్రపరచడం వల్ల... ఆ లావాదేవీ ఏ ఖాతాకు 
చెందినదో చచ్చినా బయటపడదు. అందుకే నల్ల కుబేరులు అంత 
బేఫికర్‌గా క్రిప్టాలలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. 

బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక నైపుణ్యం ద్వారా అత్యంత విశిష్టమైన నెట్‌ 
సాగర మధనం చేసి ఆన్‌లైన్‌ మైనింగ్‌ పద్ధతిలో ఈ భ్లాక్‌లను సృష్టిస్తూ 
పోతారు. బ్లాక్‌ అంటే అప్పటికే ఉన్న మొత్తానికి అదనంగా చేరే కరెన్సీ. 
ఆ క్రమంలో ఏ బ్లాక్‌ అయితే క్రిప్టో ప్రమాణాలను చేరుకుంటుందో 
దానిని సృష్టించిన వారికి కొన్ని నాణేలను బహుకరిస్తారు. ఇది 
సామాన్యుడికి కొరుకుడు పడని వ్యవహారం. అదే సమయంలో అప్పటికే 
సృష్టించిన క్రిష్ణో నాణేలను మామూలు కరెన్సీతో కొనుక్కోవచ్చు. క్రిష్టో 
కరెన్సీని బ్లాక్‌ చెన్‌ విధానం ద్వారా సృష్టించడానికి విద్యుత్తు అమితంగా 
వ్యయమవుతుంది. ఒక్కో క్రిప్టో నాణం విలువ సందర్భాన్ని బట్టి అనేక 
వేల డాలర్లు ఉంటుంది. మొత్తం క్రిప్టో కరెన్సీ ఎంతుందో ప్రతి 
ఖాతాదారుకీ | తెలుస్తుంటుంది. దాని ప్రతి లావాదేవీ అందరి ఖాతాల్లోనూ 
రికారయి ఉంటుంది. ఎవరు ఎక్కడ దానిని కొన్నా అమ్మినా, 
వినియోగించినా మొత్తం ఖాతాల్లో అది కనిపిస్తుంది. అయితే వ్యక్తుల 
పేర్లు మాత్రం గోప్యంగా ఉంటాయి. 

ప్రస్తుతం ఎల్‌సాల్వడార్‌, అమెరికా, కెనడా, ఆగ్రేలియా, 
యూరోపియన్‌ యూనియన్‌లు బిట్‌కాయిన్‌లలో లావాదేవీలను 
చట్టబద్ధం చేశాయి. చైనా పూర్తిగా నిషేదించింది. భారత్‌ 
నియంత్రించాలా? నిషేధించాలా? అన్న మీమాంసలో ఉంది. రిజర్వ్‌ 
బ్యాంకు నిషేధించాలంటున్నది. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు 
నే షధించవద్దంటున్నాయి. భారత్‌లో క్రిష్టో కరెన్సీని రిజర్వు బ్యాంక్‌ 
ఆఫ్‌ ఇండియా 2018లో నిషేధించింది. అయితే సుప్రీంకోర్టు ఈ 
నిర్ణయాన్ని 2020లో తోసిపుచ్చింది. ఈ తీర్చు క్రిప్టో కరెన్సీల 
వ్యాపారాన్ని సులభతరం చేసింది. దీంతో దేశంలో క్రిష్టో వ 
ఆమోదించేందుకు కేంద్రం క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ 
అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ విల్లును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. 
దేశంలో క్రిప్టో ఇన్వెస్టర్లు పెరుగుతుండడంతో గత మూడేళ్లలోనే 10కి 








పైగా ఎక్సేంజీలు పుట్టుకొచ్చాయి. గత కొన్నేళ్లుగా ఇందులో 
పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇది 
కేవలం పెద్ద పెద్ద మెట్రో పాలిటన్‌ నగరాలకు మాత్రమే పరిమితం 
కావడం లేదు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో సైతం మదుపరులు 
ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే బ్రోకర్‌ చూస్‌ అనే 
సంస్థ అందించిన నివేదికల ప్రకారం మనదేశంలో 10.07 కోట్ల 
మంది వద్ద క్రిష్టో కరెన్సీ ఉంది. ప్రపంచం మొత్తంలో 2.4 లక్షల 
కోట్ల డాలర్ల క్రిష్టో కరెన్సీ ఉంది. 


క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? 

ఇది కంప్యూటర్‌ జనరేటెడ్‌ డిజిటల్‌ కరెన్సీ. దీనికి ఒక భౌతిక 
రూపం ఉండదు. దీన్ని భౌతికంగా తాకలేం. కానీ డిజిటల్‌ రూపంలో 
దాచుకోవచ్చు. ఇది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు. దీనికి పాలకులు 
లేరు, సరిహద్దులు లేవు. ఇది అంతర్జాతీయ వర్చువల్‌ కరెన్సీ, దీన్నే 
ప్రైవేట్‌ కరెన్సీ అని కూడా అంటారు. ఈ డిజిటల్‌ డబ్బుకు ఒక 
నియంత్రణ వ్యవస్థ అంటూ లేదు. భద్రతా అంతకన్నా లేదు. ఈ 
మాయలో పడ్డ కొందరు రాత్రికి రాత్రే సంపన్నులయ్యారు. అత్యధికులు 
దివాళా తీశారు. అయితే పేటిఎం, గూగుల్‌ పే లాగానే ఇది కూడ 
ఓ వాలెట్‌. దీన్నీ క్రిష్టోగ్రఫీ, ఎన్మిష్షన్‌ కరెన్సీ అని కూడ పిలుస్తారు. 
ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్‌ చేయవచ్చు. 
ఒరిజినల్‌ కరెన్సీకి ఎక్స్‌ఛేంజ్‌గా వాడతారు. ఏ ప్రభుత్వ ఆధీనంలో 
ఉండదు. ఏ బ్యాంకుకి దీంతో సంబంధం లేదు. కాబట్టి లావాదేవీలపై 
యూజర్‌ ఛార్జీలు ఉండవు, ఎంత మొత్తంలోనైనా లావాదేవీలు 
నిర్వహించవచ్చు. ఇది పూర్తిగా రహస్య కరెన్సీ. ఇది పూర్తిగా 
వికేంద్రీకృత వ్యవస్థ. 


క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? 

క్రిప్టో కరెన్సీ “బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. 
లక్షలాది కంప్యూటర్లలో విస్తరించి ఉండే వికేంద్రీకరణ సాంకేతికత 
అది. ఇది వర్చువల్‌ డీసెంట్రలైజ్డ్‌ కరెన్సీ. ఇది కంప్యూటర్‌లో దాచుకునే 
ఒక ఫైల్‌ లాంటిది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లలో డిజిటల్‌ వ్యాలెట్‌ 
మాదిరిగా దాచుకోవచ్చు. ఇది పేపాల్‌ (పేపాల్‌ అనేది ఒక యాప్‌. 
దానికి క్రెడిట్‌ కార్డ్‌ సమాచారాన్ని లింక్‌ చేసి మీరు ఎక్కడి నుంచైనా 
వస్తువులను కొనే విధానం) వంటి డిజిటల్‌ ఖాతాల మాదిరిగానే 
పనిచేస్తుంది. (క్రిప్టో కరెన్సీ అధికారికం చేసిన దేశాలలో ఈ కరెన్సీని 
ఉపయోగించి వస్తుసేవలను కొనుగోలు చేయవచ్చు. భారత్‌లో క్రిప్టో 
కరెన్సీతో వస్తువులను కొనలేం. కానీ రూపాయిలను క్రిప్టో కరెన్సీ 
వ్యాలెట్‌కి లోడ్‌ చేసి ట్రేడ్‌ చేసే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా 
అనుమతిస్తే, వారి వ్యాలెట్‌కి పంపవచ్చు. లావాదేవీని పూర్తి చేయడానికి 
మీకు (పైవేట్‌కీ మధ్య పాస్‌వర్డ్‌ అవసరం. 

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో ఇతర అవసరాలు నెరవేర్చుకోవచ్చు. 
ఉదాహరణకు నగదు చెల్లింపులు, స్టాక్‌ ఎక్సేంజీ తరహ ఆర్థిక 
వ్యవహారాలు, ఇన్సూరెన్స్‌ సేవలు, రియల్‌ ఎస్టేట్‌, ఎన్నికల్లో ఓటింగ్‌ 
మొదలైనవి. ఒక్క విషయం గుర్తించాలి. వంద రూపాయల నోటు 
విలువ... ప్రభుత్వం రద్దు చేయనంత వరకూ అంతే ఉంటుంది. 
కానీ క్రిష్టో కరెన్సీకి ఉండే విలువ మాత్రం.. చెల్లించే వారిపై ఆధారపడి 
హెచ్చు తగ్గులకు లోనవుతూంటుంది. ఫలానా క్రిష్టో కరెన్సీకి డిమాండ్‌ 
బాగా ఉంది. కానీ నరవరా తక్కువ ఉందీ అంటే విలువ 





అంత్రరేశేఎnం 


విక్షణం 14 జనవరి 2022 





పెరుగుతుంది. కొనేవాళ్లు తగ్గితే డిమాండ్‌ తగ్గుతుంది. విలువ కూడ 
తగ్గుతుంది. అలాగే మైనింగ్‌ పద్ధతి ద్వారా ఒక క్రిష్టో నాణేన్ని 
ఉత్పత్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై కూడా దాని 
విలువ ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న ఇతర క్రిష్టో కరెన్సీలు 
కూడా ఒక్కో దాని విలువను నిర్ణయిస్తుంటాయి. 


క్రిప్టో కరెన్సీని సంపాదించడమెలా? 

క్రిప్టో కాయిన్‌ ఉత్పత్తి విధానమే విలక్షణమైంది. బిట్‌కాయిన్‌లను 
స్వంతం చేసుకోవడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి సాధారణ 
పేపర్‌ కరెన్సీతో కొనుగోలు చేయడం. రెండవది, మైనింగ్‌. మైనింగ్‌ 
అంటే ఏమిటి? మైనింగ్‌ ఎలా చేయాలి? అత్యంత శక్తివంతమైన 
కంప్యూటర్‌ అల్లారిథమ్‌(కలన గణితం) ద్వారా సృష్టించిన ఒక 
గణితశాస్త్రపు చిక్కుముడిని విప్పడం, దీన్నే మైనింగ్‌ అంటారు. తొలిసారి 
2008లో సతోషి నకమోటి 50 బిట్‌కాయిన్‌లు మైనింగ్‌ చేశాడు. ఆ 
తర్వాత అవి ఎన్ని చేతులు మారింది రికార్డ్‌ అయి ఉంటుంది. దీన్నే 
“బ్లాక్‌ చెయిన్‌” టెక్నాలజీ అంటారు. ఈ చెయిన్‌ను మార్చే శక్తి ఏ 
హ్యాకర్‌కూ ఉండదు. ప్రతి బిట్‌కాయిన్‌ లావాదేవీలు బ్లాక్‌ రూపంలో 
ముందున్న బ్లాక్‌కు జోడవ్వాలి. ఇలా జోడించాలంటే అత్యంత క్లిష్టమైన 
గణిత సమస్యలను పరిష్మరించాల్సి ఉంటుంది. అందుకు అత్యంత 
శక్తివంతమైన, ఖరీదైన కంప్యూటర్లు కావాలి. అత్యంత ఖరీదైన 
“అప్లికేషన్‌ -స్పెసిఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్యూట్స్‌ (ఎఎన్‌ఐసి) అనే హార్డ్‌వేర్‌ 
కావాలి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమయం కూడ చాల అవసరం. 

మైనింగ్‌కు కరెంటు విపరీతంగా ఖర్చవుతుంది. పర్యావరణ 
సమస్య తలెత్తుతుంది. కొత్త లావాదేవీలు తాలూకూ బ్లాక్‌ను ముందున్న 
బ్లాక్‌తో అనుసంధానించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కృషి 
చేస్తుంటారు. వారిలో ఎవరు ముందుగా ఆ బ్లాక్‌కు సంబంధించిన 
గణిత సమస్యను పరిష్మరిస్తారో వారి పేరిట ఆ రికార్డు నమోదవు 
తుంది. దానికి నజరానాగా వారికి కొన్ని బిట్‌కాయిన్లు వస్తాయి. దీన్నే 
మైనింగ్‌ అంటారు. ఈ లావాదేవీలపై ఏ కేంద్ర బ్యాంకు/ప్రభుత్వ 
జోక్యం, అజమాయిషీ ఉండవు కాబట్టి అక్రమ సంపాదన పరులు 
డబ్బును క్రిష్టో కరెన్సీల్లోకి మార్చుకుని భారీ లావాదేవీలు చేయడానికి 
ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పన్నులు ఎగ్గొట్టవచ్చు. ఫలితంగా 
క్రిష్టోకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. దాంతోపాటే విలువ కూడా 
పెరుగుతూ వస్తోంది. వర్చువల్‌ కరెన్సీలో మదుపరులెవరో ఎవరికీ 
తెలియదు గనుక డ్రగ్స్‌ మాఫియాలకు, అంతర్జాతీయ హవాలాకు 
ఇది మంచి వాటంగా ఉంటుంది. 


భద్రత, చట్టబద్ధత ఉంటుందా? 

క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ప్రతీది రికార్డ్‌ అవుతాయి. బ్లాక్‌ చెయిన్‌ 
టెక్నాలజీ ద్వారా పబ్లిక్‌ లెడ్డర్‌లో లావాదేవీలను రికార్డ్‌ చేస్తారు. వీటిని 
హైక్‌ చేయడం కుదరదు. ఎందుకంటే ఇవి క్రిష్టోగ్రఫీ అనే సిస్టమ్‌తో 
సెక్యూర్‌ చేస్తారు. ప్రస్తుతం పదివేల రకాల క్రిప్టో కరెన్సీలు 
అందుబాటులో ఉన్నప్పటికీ బిట్‌కాయిన్‌కి క్రేజ్‌ ఎక్కువ. దీంతో పాటు 
ఇధీరియమ్‌, బిట్‌కాయిన్‌ క్యాష్‌ రిపిల్‌, లైట్‌ కాయిన్‌, ఎన్‌ఇఎమ్‌, 
డామ్‌ వంటి (క్రిప్టో కరెన్సీలు అందుబాటులో ఉన్నాయి. 
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీటిని వాడుతున్నారు. 
అయినప్పటికీ ఏ దేశం ఇంటర్నెట్‌ను నియంత్రించదు. క్రిష్టో కరెన్సీ 


61 








కూడా కొంతవరకు ఇంటర్నెట్‌ లాంటిదే. ఏ దేశం నియంత్రణలోనూ 
ఉండదు. ఏ బ్యాంకు నియంత్రణ చేయదు కాబట్టి చట్టబద్ధత 
ఉండదు. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశమూ తక్కువే. 
సాధారణ ప్రజలకు అధిక రాబడి ఆశ చూపించి వారిని మోసం చేసే 
అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం బ్యాంకులు, బీమాలు, 
బంగారమంటూ దేశంలోనే పెట్టుబడులుండేవి. ఇప్పుడీ క్రిప్టో 
పెట్టుబడులతో డబ్బు దేశం దాటే ప్రమాదం ఉంది. 


ఎలా కొనాలి... ఎలా అమ్మాలి? 

స్టాక్‌ మార్కెట్‌లో పేర్లు కొన్నట్టే క్రిప్టో కరెన్సీని ఎక్సేంజీలలో 
కొనవచ్చు, అమ్మవచ్చు. షేర్ల జ లావాదేవీలను (బ్రోకరేజ్‌ సంస్థలతో 
చేసినట్టే... క్రిప్టో ఎక్స్రేంజీల ద్వారా చేసుకోవచ్చు. ఏదో ఒక ఎక్సేంజీని 
ఎంపిక చేసుకుని యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కెవైసి పత్రాలను 
అప్‌లోడ్‌ చేస్తే మీ అకౌంట్‌ సిద్ధం అవుతుంది. ఆ అకౌంట్‌ (వాల్‌ట్‌)లోకి 
బ్యాంక్‌ ఖాతా నంబర్‌ తేద డెబిట్‌ కార్డు నంబర్‌ ద్వారా నగదును 
బదిలీ చేయవచ్చు. వాలేట్‌ లోకి డబ్బు వచ్చాక నచ్చిన క్రిప్టో కాయిన్‌ 
కొనుగోలు చేయొచ్చు. 24 గంటలు మీరు లావాదేవీలు 
జరువుకోవచ్చు. ఇవాళ ఎక్స్రేంజీలు కువ్పలు తెప్పలుగా 
వెస నాల.. అందులో కాయిన్‌ స్విచ్‌, కుబేర్‌, వజీర్‌ ఎక్స్‌, యూనో 
కాయిన్‌, జెబ్‌ పే, కాయిన్‌ డీసీ ఎక్స్‌ వంటివి ప్రముఖ క్రిప్టో కరెన్సీ 
ఎక్స్సేంజీలు. క్రిప్టో కరెన్సీని స్టాక్‌ మార్మెట్‌తో పోలుస్తున్నాం కాబట్టి 
ఈ వాలెట్‌ అనేది డీమ్యాట్‌ అకౌంట్‌ లాంటిదే. రహస్య కోడ్‌ ద్వారా 
ఎప్పుడైనా ఎక్కడైనా మన క్రిష్టో కరెన్సీని వాడుకోవచ్చు. లావాదేవీలు 
చేయొచ్చు. 


ఇన్వెస్టర్లను తప్పుతోవ పట్టిస్తున్న ఎక్సేంజీలు 

నిజానికి క్రిష్టో కరెన్సీ ఇన్వెస్టర్లు ఒక అదృశ్య భూతాన్ని 
వెంటాడుతున్నారు. లాభార్జన తప్ప మరో ఆలోచన లేని ఇన్వెస్టర్లు 
క్రిష్టో కరెన్సీతో ట్రేడింగ్‌ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీలకు ప్రాథమిక విలువ 
అనేది లేదు. ఎక్సేంజీలు విలువ కట్టొచ్చు కానీ, క్రిష్ణో కరెన్సీ విలువ 
నిర్ధారించలేం. ఎక్సేంజీలకు ఎంత ఎక్కువ మంది వస్తే వారికి అంత 
కమీషన్‌ వస్తుంది. వాటికి టర్నోవర్‌ లాభాలు కావాలి. అంతకు 
మించి వాటికి వేరే ఆసక్తి ఉండదు. క్రిప్టో కాయిన్‌ ధర తగ్గిందా, 
పెరిగిందా, ఎవరికి లాభం వచ్చింది, ఎవరు నష్టపోయారు అనేది 
వాటికి అనవసరం. మరోపక్క ఇన్వెస్టర్లకు క్రిప్టో కాయిన్‌ కొని, అమ్మితే 
లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. అందువల్ల ఎక్కువ మందిని 
ఆకర్షించేందుకు వాస్తవ విరుద్ధమైన పరిస్థితులను క్రిష్ణో పరిశ్రమ 
సృష్టిస్తోంది. మీడియాలో బహుళ ప్రచారం, ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న 
ప్రకటనలు, సినిమాతారలు, క్రికెట్‌ ఆటగాళ్లతో ప్రకటనలు 
చేయిస్తోంది. 


పెట్టుబడులకు గ్యారంటీ ఉంటుందా? 

మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్స్‌ మాదిరిగానే క్రిష్టో కరెన్సీ పెట్టుబడుల్లో 
కూడా రిస్క్‌ ఉంటుంది. యనే నే షేర్‌ ట్రేడింగ్‌, “మ్యూచువల్‌ ఫండ్లకు 
ప్రభుత్వం నియమించిన సెక్యురిటీన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆధ్‌ బోర్డ్‌ 
ఇండియా(సెబి) నియంత్రణ ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీ ఏ ఏ 
నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు కాబట్టి అధిక రిస్క్‌ ఉంటుంది. 
ఇది డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. గిరాకి 


62 





అంత్తరేశేఎnం 


వీక్షణం 12 జనవరి 2022 





పెరిగితే కరెన్సీ విలువ అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. 
అంతే త్వరగా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి 
పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవచ్చు. మదుపరులు నష్టపోయినా 
నిర్వాహకులకు మాత్రం కమీషన్లు వస్తాయి. అందువల్ల ఇది ఒక 
జూదం లాంటిదే. క్రిష్టో కరెన్సీకి వాడకం పెరగడం వల్ల భవిష్యత్తులో 
అనేక రకాల స్మాములు వెలుగు చూసే అవకాశం ఉంది. దేశంలో 
ద్రవ్యవిధానానికి మార్గదర్శనం చేసే కేంద్రీయ బ్యాంకులేవీ వీటిని 
నియంత్రించలేవు. కాబట్టి, ఈ కరెన్సీ కాని కరెన్సీకి రకరకాల క్రిష్టో 
కరెన్సీల నిర్వాహకులకీ అడ్డూ అదుపూ ఉండదు. 

ఇప్పటికీ భారతదేశంలో సాంప్రదాయిక స్టాక్‌ మార్కెట్‌లో కన్నా 
5 రెట్లు ఎక్కువమంది క్రిష్ణోలో పెట్టుబడులు పెట్టారన్నది విస్తుపోయే 
వాస్తవం. వారిలో 15 శాతం మంది ప్ర్రీలే. ఎక్కువగా 18 నుంచి 
40 లోపు వాళ్లే. లెక్కిస్తే భారతీయ క్రిష్టో యూజర్‌ సగటు వయసు 
పట్టుమని పాతికేళ్ల, యువతరం, అందులోనూ ఎక్కువగా దేశంలోని 
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్నవాసులు క్రిష్టో మోజులో పడుతున్నారు. 
ప్రస్తుతం దేశంలో 15 క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ ఎక్స్రేంజీలున్నాయి. 
వీటి ద్వారా 10 కోట్లకు పైగా మంది క్రిష్టోల్లో పెట్టుబడులు పెట్టారు. 
2020 ఏప్రిల్‌లో 90 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారతీయుల 
క్రిష్టో పెట్టుబడులు. ప్రస్తుతం 1,000 కోట్ల డాలర్లు (సుమారు రు. 
75,000 కోట్లు) దాటాయని క్రెబాకో తాజా అధ్యయన నివేదిక 
వెల్లడించింది. ఒకప్పటి స్టాక్‌ మార్కెట్‌, డాట్‌కామ్‌ విజృంభణల ఫక్కీలో 
ఇప్పుడీ క్రిప్టో బూమ్‌ వచ్చింది. ఇది నిజంగా బూమా? లేక వట్టి 
బుడగేనా? ఆర్‌బిఐ నో అంటున్నా, (ప్రభుత్వం నిషేధించలేం 
అంటుంది. అలాగని కొత్త కుంపటిని యథాతథంగా నెత్తికెత్తుకోలే 
మంటుంది. ఆర్థిక వేత్తలు మాత్రం దేశీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు 
స్థిరత్వానికి ముప్పు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. 


ముగింపు 

క్రిప్టో కరెన్సీ వ్యవహారాలన్నీ ప్రైవేట్‌ యాజమాన్యం (ఎక్సేంజీ)లో 
లేదా వ్యక్తులతో కూడిన నెట్‌వర్క్‌లలోనే జరుగుతుంటాయి. 
నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు అధికారిక సంస్థ అంటూ 
ఏది ఉండదు. లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వచ్చే అవకాశముంది. 
ముందుగా చెప్పుకోవల్సింది డిజిటల్‌ కరెన్సీ కాయిన్స్‌ విలువలో 
హెచ్చు తగ్గుల గురించి బిట్‌ కాయిన్‌ కానివ్వండి లేదా మరో కాయిన్‌ 
కానివ్వండి నిత్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఒకరోజు వేలల్లో 
పెరిగితే మరుసటి రోజు లక్షల్లో పడిపోతుంది. వందలో తొంబై 
శాతం నష్టపోయేందుకే అవకాశాలు ఎక్కువని నివుణులు 
చెబుతున్నారు. కట్టుబాట్లు ఉన్న స్టాక్‌మార్కెట్‌లోనూ స్మాములు 
జరుగుతున్నట్లే క్రిప్టో వాణిజ్య ప్రపంచంలోనూ మోసగాండ్లు తమ 
స్వార్థ ప్రయోజనాలు నెరవర్చుకునే అవకాశాలు ఉన్నాయి. 2019లో 
జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బిట్‌కాయిన్‌ వ్యవహారం నడిపే 
వారిలో 25 శాతం మంది అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. 
అలాగే 46 శాతం వ్యవహారాలు కుబేరులు, డ్రగ్స్‌ విక్రయదారులు, 
ఆయుధాల విక్రయదారుల అక్రమాలు జరుగుతున్నట్లు తెలిపింది. 
మొత్తంగా క్రిప్టో కరెన్సీతో జాతీయ ఆర్థిక వ్యవస్థకు, స్థిరత్వానికి ముప్పు 
ఏర్పడుతుంది. ఇలాంటి అవ్యవస్థీకృత మారకాల్ని' నిరోధించకపోతే 
దేశంలో హవాలా లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కావచ్చు. 
(రచయిత ఉపొద్ద్రాయ డద్దమ నాయకులు, రాజునీతిశ్యా్ర విద్మార్థి) వీ 




















అంత్తర్రేశీీయం 





జర్మనీ రాజకీయ పరిణామాలు 


ఏంజెలా మెడ్పెల్‌ శకం ముగిసినా, జఫిల్‌ ఇక్ట్‌ల్‌ జర్మనీ చాశ్ఫౌలర్‌ వీరం ఎక్సినా భ్రత్యామ్మాయ రాజకీయ, ఆర్థిక 
విధానాలశు అమలులోకి తేవడం అంత శులభం కాదంటున్నారు సంతోష్‌ 


జర్మనీ బుండెస్టాగ్‌ (పార్లమెంటుకు సెప్టెంబర్‌ 26న జరిగిన 
ఎన్నికల్లో ఏ పార్టీకి “కనీస మెజారిటీ రాలేదు. ఛాన్సెలర్‌ ఏంజెలా 
మెర్మెల్‌కు చెందిన సెంటర్‌ రైట్‌ క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ 
(సిడియు) ఆధిక్యత కోల్పోయింది. ఆమె పార్టీ 24.1 శాతం ఓట్లు, 
197 సీట్లు పొందింది. గత ఏడున్నర దశాబ్దాల కాలంలో క్రిస్టియన్‌ 
డెమోక్రటిక్‌ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు ఏ ఎన్నీకల్లో రాలేదు. ప్రత్యర్థి 
సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 25.7 శాతం ఓట్లు, 206 సీట్లు 
పొందింది. ఎస్‌పిడి నీన్నటి దాక సిడియుతో కలిసి అధికారం 
పంచుకున్న పార్టీయే కావడం గమనించాల్సిన విషయం. ఈసారి 
జర్మన్‌ ప్రజాభిప్రాయం సెంటర్‌ రైట్‌ నుండి సెంటర్‌ లెఫ్ట్‌కు మలుపు 
తిరిగినట్లు స్పష్టమైంది. ఎవరికివారు సంకీర్ణ (ప్రభుత్వాన్ని ఏర్పాటు 
చేస్తామని చెబుతున్న సిడిపి-ఎస్‌డిపిల మధ్య ఆర్థిక రాజకీయ 
విధానాల్లో తేడా లేదు. 

ఈ ఎన్నికల తీర్పులో రెండు మౌలిక అంశాలు వ్యక్తం 
అవుతున్నాయి. మొదటిది తూర్పు జర్మనీ ప్రాంతంలో వామ పక్షానికి 
ఓటు బ్యాంక్‌ పెరిగింది. రెండవది 2017 నాటి ఎన్నికల్లో దేశ 
వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సంపాదించిన సిడియు 
తాజా ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో మాత్రమే త నిలుపుకుంది. 
క్రిస్టియన్‌ డెమోక్రాట్స్‌ యూనియన్‌ పార్టీ పేదలు, సంప్రదాయ 
క్రిస్టీయన్‌లలో, వృద్ధులలో పట్టు కలిగి ఊడ, టం గ్రీన్స్‌ 
విద్యావంతుల్లో పట్టు కలిగి ఉంది. వ్యాపార ఆధారిత (ఫ్రీ డెమోక్రటిక్‌ 
పార్టీ సంపన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాలలో పట్టు కలిగి ఉంది. 
వామపక్ష పార్టీ డి లింకె శ్రామిక వర్గాలలో పట్టు కోల్పోయింది. 
హిట్లర్‌ వారసత్వాన్ని కొనసాగించే జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ క్రమంగా 
ప్రజాధరణను కోల్పోతోంది. ఈ నేపథ్యంలో జర్మనీలో ప్రత్యామ్నాయం 
చూపించే లక్ష్యంతో ఎన్నికల తెరమీదికి వచ్చిన గ్రీన్స్‌ పార్టీ తాను 
ఎంచుకున్న వరిమిత న్వభావ కారణంగా దేశవ్యాప్తంగా 
ప్రత్యామ్నాయం కాలేకపోయింది. 

2005 నుండి ఛాన్సెలర్‌ (ప్రధాని)గా పనిచేస్తున్న మెర్కెల్‌కు 
అత్యంత జనామోదం ఉన్నప్పటికీ ఆమె ఎన్నికల నుండి వైదొలిగింది. 
అదే పార్టీకి చెందిన కొత్తనాయకుడు ఆర్మిన్‌ లాస్పెట్‌ ప్రభుత్వ 
ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు పొందలేకపోయాడు. 2017 ఎన్నికల్లో 
కూడా ఏ పార్టీకి కనీస మెజారిటీ లభించకపోవడంతో మెర్కెల్‌ 
నాయకత్వంలో * సిడియు, ఎస్‌పిడి జాతీయ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు 
చేశాయి. ఎన్‌పిడి నాయకుడు ఓలాఫ్‌ ష్మోల్డ్‌ ఆమె మంత్రివర్గంలో 
ఆర్థికమంత్రిగా ఉన్నారు. అయినా ఈసారి రెండు పార్టీలు విడిగా 
కూటమిల ఏర్పాటుకు ప్రయత్నించాయి. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 
నాయకుడు ఓలావ్‌ మ్మోల్డ్‌ కూటమి ఏర్పాటు చేయడంలో 
ఫలప్రదమయ్యాడు. ఓలాఫ్‌ ష్మోల్డ్‌ చాన్స్‌లర్‌గా జర్మనీ ప్రభుత్వం 





వీక్షణం 2 జనవరి 2022 


డిసెంబర్‌ 8న ఏర్పడింది. 

జర్మనీ ఎన్నికల విధానం మన దేశ ఎన్నికల విధానానికి భిన్నంగా 
ఉంటుంది. ప్రతి ఓటరు రెండు ఓట్లు వేస్తాడు. ఒకటి స్థానిక అభ్యర్థికి, 
రెండవది పార్టీకి వేస్తాడు. దీన్ని మిశ్రమ అభ్యర్థుల దామాష ఎన్నికల 
విధానం అనీ అంటారు. అందువల్లనే జర్మనీ" ఎన్నికలను ఫెడరల్‌ 
ప్రజాస్వామ్య ఎన్నికలంటారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానందున 
సంకీర్ణం తప్ప మరోమార్గం లేదు. “సంకీర్ణాలు జర్మనీలో కొత్తేమి 
కాదు. పార్లమెంట్‌ మొదలు ప్రాథమిక స్థాయి వరకు జరిగే ఎన్నికల్లో 
ఆయా స్ల స్థల, కాల పరిస్థితులను బట్టి వేరు వేరు సంకీర్లాలు గత ఏడు 
దశాబ్దాలుగా ఏర్పడుతూ వస్తున్నాయి. నూతన సంకీర్ణ ప్రభుత్వం 
మితవాద శక్తులకు ప్రాతనిధ్యం లేకుండా ఏర్పడితే జర్మనీ ప్రజల 
రాజకీయ ఆకాంక్షలు కొంతలో కొంతైనా నేరవేరే అవకాశం ఉంటుంది. 


జర్మనీ ఎన్నికల ఫలితాలు 

ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 
నాయకుడు ష్మోల్డ్‌ మాట్లాడుతూ జర్మనీలో దీర్ణకాలంగా సంకీర్ణ 
ప్రభుత్వాలే పనిచేస్తున్నాయని, అందువల్ల ఇయు స సుస్థిరతకు భంగం 
వాటిల్లదని ఆయన యూరప్‌ దేశాలకు భరోసా ఇచ్చారు. ఆయా 
పార్టీలకు లభించిన పాపులర్‌ ఓటును బట్టి 709 సీట్లు గల 
బుండెస్టాగ్‌లో వివిధ పార్టీల సభ్యుల సంఖ్య- ఎస్‌పిడి 206, సిడియు 
196, ఎఫ్‌డిఎ 92, గ్రీన్స్‌ 118, పచ్చి మితవాద ఎఎఫ్‌డి 83, 
వామపక్ష పార్టీ డి లింకె 39. గత ఎన్నికలతో పోల్చితే పచ్చి మితవాద 
ఎఎఫ్‌డి ఓటు 12.6 నుండి 10.3 శాతానికి, డి లింకె ఓటు 9.2 
నుండి 4.9 శాతానికి, సిడియు ఓటు 88 నుండి 24.1 శాతానికి 
తగ్గగా, ఎస్‌పిడి ఓటు 20.5 నుండి 25.7 శాతానికి పెరిగింది. 
అలాగే గ్రీన్స్‌ ఓటు 8.9 నుండి 14.8 శాతానికి, ఎఫ్‌డిపి ఓటు 
10.7 నుండి 11.5 శాతానికి పెరిగింది. గ్రీన్స్‌ పార్టీతో వామపక్ష 
పార్టీకి మధ్య సంబంధాలు నన్నిహితంగా ఉన్నాయి. అయితే 
పార్లమెంటులో ప్రవేశించడానికి పొందాల్సిన 5 శాతం ఓట్లు వామపక్ష 
పార్టీ డిలింకే పొందలేక పోయింది. ఇక హిట్లర్‌ వారసత్వ పార్టీ 
జర్మనీ ప్రత్యామ్నాయం పార్టీకి 12.6 శాతం నుండి 10.3 శాతానికి 
ఓట్లు తగ్గాయి. అయినా 88 సీట్లు పొందింది. 


మెర్కెల్‌కు తగ్గిన ప్రజాదరణ 

16 సంవత్సరాలు జర్మనీకి తొలి మహిళ ఛాన్స్‌లర్‌గా ఎన్నికై 
రికార్డ్‌ సృష్టించింది. జర్మనీ ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు శక్తివంచన 
లేకుండా కృషి చేసింది. ఇయు ఐక్యతను కాపాడడంలో ఆమె పాత్రను 
అందరు (ప్రశంసించారు. ఆమె పాలన కాలంలో ఎదురైన 
సంక్షోభాలను దీటుగా ఎదుర్శొని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది 


63 








మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. పలు దేశాల్లో నిరంకుశవాదం 
పెచ్చరిల్లుతున్న కాలంలో తద్భిన్నంగా ఆమె జర్మనీలో ఉదారవాద 
ప్రజాస్వామ్య దివిటి ఎత్తింది. సిరియా శరణార్థులను దేశంలోకి 
అనుమతించింది. జర్మనీ, ఇయులను అనేక సంక్షోభాల నుండి 
గట్టెక్కించింది. ఇలా 16 ఏళ్ల పాటు ఏకదాటిగా చాన్స్‌లర్‌ పదవిలో 
కొనసాగిన ఆమె ప్రస్థానం డిసెంబర్‌ 8తో ముగిసింది. అయితే గత 
నాలుగేళ్ల పాలనలో మెర్కెల్‌ ప్రభుత్వం ఇరాక్‌ మొదలు ఆస్టనిస్తాన్‌ 
వరకు, సిరియా నుంచి జోర్డాన్‌ వరకు, ఫారిస్‌ పర్యావరణ “సదస్సు 
మొదలు ప్రపంచ ఆరోగ్య స సంస్థ వరకు జరిగిన అనేక పరిణామాలలో 
అటు జర్మనీ ప్రయోజనాలు గానీ, ఇటు యూరోపియన్‌ యూనియన్‌ 
ప్రయోజనాలను గానీ కాపాడడంలో విఫలమైంది. కరోనా కట్టడి 
చేయడంలో తగినంత శ్రద్ధ చూపలేదని, నిధులు కేటాయించలేదన్న 
అభిప్రాయం (ప్రజల్లో ఏర్పడింది. కరోనా వైరస్‌తో ఒక లక్ష మంది 
చనిపోయారు. ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి వలసవాదులే 
జర్మనీ అభివృద్ధికి ఆటంకం అని మెర్కెల్‌ చేసిన వాదనను జర్మనీ 
ప్రజలు స్వీకరించలేదని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. అందువల్ల 
ఈ ఎన్నికలు జర్మనీ రాజకీయ రంగంలో నెలకొన్న దిశా రాహిత్యానికి 
ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. 

16 సంవత్సరాలు చాన్సెలర్‌(ప్రధాని)గా పనిచేసిన ఏంజెలా మెర్కెల్‌ 
జర్మనీ ప్రజల జీవన ప్రమాణాలను సాపేక్షంగా పెంచడంలో 
విఫలమైంది. ఇంటర్‌నెట్‌ యుగంలో జర్మనీలో బ్రాడ్‌ బ్యాండ్‌ స్పీడ్‌ 
తగినంత లేకపోవడం కూడ ఒక సమస్యగా ముందుకు వచ్చింది. 
ఏంజెలా మెర్మెల్‌ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రజల మధ్య 
మత వైరుద్యాలు సృష్టించింది. ఫలితంగా ప్రజల మధ్య శాంతి 
సామరస్యాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితి ప్రజల్లో అభద్రతా భావాన్ని 
పెంచింది. ఆర్థికంగా యూరోపియన్‌ యూనియన్‌కు నాయకత్వం 
వహించే సత్తా “కలిగిన జర్మనీ రాజకీయంగా దిశానిర్దేశం చేయడంలో 
విభ లమైంది. అంతర్జాతీయ ఆధివత్య పోరులో జూనియర్‌ 
భాగస్వామిగా అమెరికా విధానాలను తు.చ. తప్పకుండా ఆమె 
అనుసరించింది. అదే సమయంలో రష్యా, చైనా, భారత్‌లతో వాణిజ్య 
సంబంధాలు మెరుగుపర్చుకుంది. 


త్రిముఖ సంకీర్ణ కూటమి 

736 సీట్లు గల జర్మనీ పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటు 
చేయడానికి 369 సీట్లు కావాలి. ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు 
చేసే సీట్లు రానందున సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. 
జర్మనీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్న మ 
డెమోక్రాట్‌ నేత ఓలాఫ్‌ ష్మోల్డ్‌ సైద్ధాంతిక వైరుధ్యాలున్న గ్రీన్స్‌, ఫ్రీ 
డెమోక్రటిక్‌ పార్టీల మధ్య అక్షోబర్‌ ౨1 నుంచి నవంబర్‌ 24 వరకు 
పలు దఫాలుగా జరిపిన సుదీర్గ ర్భ చర్చల అనంతరం ఒక అవగాహనకు 
వచ్చారు. నవంబర్‌ 24న విలేకరుల సమావేశంలో మూడు పార్టీలు 
సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో స్మోల్డ్‌ చాన్స్‌లర్‌గా 
కొనసాగేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఇవి మూడు 
భిన్నమైన భావజాలం కలిగిన పార్టీలు అయినందున చర్చల్లో కనీస 
ఉమ్మడి ప్రణాళికను ఒప్పుకోళ్లు, రాజీతో నిర్ణయించారు. ఆయా 
పార్టీలు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ఉమ్మడి ప్రణాళికలో 
చోటు చేసుకోలేదు. కనీస ఉమ్మడి కార్యక్రమ పత్రం 177 పేజీలు 
ఉంది. ఇందులో ఆయా పార్టీలు ప్రధానమైన అంశాలు, 


64 





అంత్తర్టేశీీయం 


వీక్షణం 12 జనవరి 2022 





మంత్రిమండలి కూర్చు, (ప్రభుత్వం చేపట్టబోయే ముఖ్యమైన 
కార్యక్రమాలు, నూతన ప్రభుత్వ దేశీయ, విదేశీ విధానాలను 
వివరించారు. విలేకర్ల సమావేశంలో ఓలాఫ్‌ ష్మోల్డ్‌ మాట్లాడుతూ 
“మేము జర్మనీ వురోగతిపై నమ్మకంతో ఉన్నాం, దేశాన్ని 
మెరగుపరచడానికి, ముందుకు సాగడానికి, కలిసి ఉండడానికి ఐక్యంగా 
ఉన్నాం” అని ప్రకటించాడు. 

సంకీర్ణ కూటమిని ఆయా పార్టీల జెండాల రంగులను బట్టి ట్రాఫిక్‌ 
సిగ్నల్‌ కూటమిగా పేర్కొన్నారు. (సోషల్‌ డెమోక్రాట్స్‌(ఎరుపు), 
గీన్స్‌(పచ్చ), ఫ్రీ డెమోక్రాట్‌ (పసుపు). ఇక మంత్రి మండలిలో ఎస్‌డిపి 
నుంచి చాన్స్‌లర్‌ కాక మరో ఆరుగురికి, గ్రీన్స్‌ నుంచి ఐదుగురికి, 
ఫ్రీ డెమోక్రాటిక్‌ నుంచి నలుగురికి మంత్రి మండలిలో చోటు దక్కింది. 

ఎస్‌పిడి రక్షణ శాఖ, దేశీయ భద్రత, హౌసింగ్‌, కార్మిక- -సామాజిక 

వ్యవహారాలు, అభివృద్ధి శాఖలు. గ్రీన్స్‌కి పర్యావరణ, విదేశీ 
వ్యవహారాలు, ఆరోగ్యం, ఇంధనం- వాతావరణం రక్షణ, కుటుంబ 
సంక్షేమం వ్యవసాయం. ఫ్రీ డెమోక్రాట్స్‌కి ఆర్థికశాఖ, విద్య- పరిశోధన, 
రవాణా, న్యాయశాఖలు నిర్వహిస్తారు. ఎఫ్‌డిపి నాయకుడు క్రిస్టియన్‌ 
లిండ్నర్‌ ఆర్థిక మంత్రిగా, గ్రీన్స్‌ పార్టీ నేత అన్నా లీస్‌ బేర్‌ బాక్‌ 
మొదటి మహిళ విదేశీ వ్యవహారాలు, ఎస్‌పిడికి చెందిన ప్రముఖ 
డా. లౌటన్‌ బాచ్‌ ఆరోగ్య మంత్రిగా, రక్షణ మంత్రిగా క్రిష్టన్‌ లాంట్రే 
చ్చ్‌ వ్యవహరిస్తారు. 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1949 నుండి ఇప్పటివరకూ 
నాలుగు సంవత్సరాల కొకపారి జరిగే ఫెడరల్‌ పార్లమెంటు ఎన్నికల్లో 
20 సార్లు క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగాయి. పాలనా విధానానికి 
పరిణతి చెందిన రాజకీయ పార్టీలు సున్ఫిరతను అభివృద్ధిని 
అందించాయి. (ప్రపంచ ఇంజనీరింగు రంగంలో “ఇప్పటికీ అగ్రగామిగా 
తన స్థానాన్ని పదిలం చేసుకుంది. యూనివర్సిటీ వరకూ ఉచిత విద్య, 
ప్రజలరిదరికీ ఉచిత వైద్య బీమా జర్మనీ ప్రత్యేకత. క్రీడా- -సాంస్కృతిక 
రంగాల్లో కీలక పాత్ర నిర్వహిస్తోంది. ఆర్థిక రాజకీయ రంగాలలో 
ముందుండి ఐరోపా యూనియన్‌(ఇయు)లో ప్రథమ స్థానంతో 
నాయకత్వం వహిస్తోంది. సుస్థిరతతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలకు 
జర్మనీ పెట్టింది పేరు. ఎన్నికల సమయంలో పార్టీలు భిన్న స్వరాలు 
వినిపించినా, పాలనా సమయాల్లో ప్రజల మేలు “కోసం కలిసి పని 
చేయటం జర్మనీ రాజకీయ పార్టీల సంప్రదాయం. (ప్రపంచ 
అ(గగామిగా ఇకముందు కూడా ఉండటానికి ముఖ్యంగా ఫెడరల్‌ 
వ్యవస్థను కాపాడుకోవడంలో అక్కడి రాజకీయ పార్టీలు, పార్లమెంటు 
ఆదర్శనీయంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. 


కూటమి ఉమ్మడి ప్రణాళిక 

సంకీర్ణ కూటమి ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు... కనీస వేతనం 
గంటకు 10 యూరోల నుంచి 12 యూరోలకు పెంపు, 4 లక్షల 
గృహాల నిర్మాణం, ఆస్తి పన్ను పెంపు వాయిదా, 2030 నాటికి 
శిలాజ ఇంధనాల వాడకం తగ్గించి 80 శాతం ఇంధన అవసరాలను 
పునరుత్సాదక వనరులతో తీర్చుకోవడం, గంజాయి వాణిజ్యాన్ని 
చట్టబద్ధం చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని ద్రవ్యలోటును తగ్గించుకోవాలి. 
యూ పియన్‌ యూనియన్‌ను బలోపేతం చేయడం వంటి (ప్రధాన 
అంశాలుగా ఉన్నాయి. ఇక విదేశీ విధానంలో రష్యా, చైనా దేశాల్లో 
మానవ హక్కుల రక్షణ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మానవ 
హక్కుల రక్షణ అంటే చైనా, రష్యాలకు ఇబ్బందికరంగా ఉంటుందట. 
ఇక ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాతో కలిసి నడవడమే. ్రాన్స్‌తో 








దృఢమైన స్నేహాన్ని కొనసాగించాలి. ఇటలీ, స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థలు 
సంక్షోభంలో ఉన్నాయి. ఆ దేశాలకు సహకరించాలి. చైనా, రష్యాలతో 
వాణిజ్యాన్ని కొనసాగించాలి. ప్రధానంగా నూతన ట్రాఫిక్‌ సిగ్నల్‌ 
కూటమి పౌరసత్వం, వలసల పట్ల సరళమైన చట్టాలు తేవాలని 
భావిస్తోంది. శరణార్థుల పట్ల మానవీయతతో వ్యవహరించాలి. ఓటింగ్‌ 
వయో పరిమితిని 16 సంవత్సరాలకు తగ్గించాలి. 

రెండవ ప్రపంచ యుద్దం తర్వాత జర్మనీలో ఏర్పడిన అతిపెద్ద 
సంక్షోభం కొవిడ్‌ విపత్తుగా నూతన ప్రభుత్వం గుర్తించింది. కరోనా 
పరిన్ఫితిని ప్రతిరోజు నమీక్షించడానికి జాతీయ, ప్రాంతీయ 
నాయకులతో పాటు వైరాలజిస్టులు, ఎపిడెమియాలజిస్టులు, సామాజిక 
శాస్త్రవేత్తలు, మనస్తత్వ వేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. 
కార్మికుల జీవన (ప్రమాణాలు పెంచడానికి వేతనాల సవరణ 
ఆకర్షణీయంగా చేయాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. రష్యా నుండి 
ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించింది. 
ప్రస్తుత బ్యూరోక్రాటిక్‌ అడ్డంకులను తొలగించడం లక్ష్యంగా, జర్మనీని 
డిజిటల్‌గా మార్చాలన్న న నూతన ప్రభుత్వం కలిగి ఉంది. 
కొత్త రుణాలపై తాత్మాలిక నిషేధం ప్రకటించింది. భవిష్యత్తులో విద్య 
ఒక కీలక పెట్టుబడిగా కూటమికి ఏకాభిప్రాయం ఉంది. సంకీర్ణ 
ఒప్పందం ప్రకారం జర్మనీ “ప్రతి ఒక్కరికి వారి మూలంతో సంబంధం 
లేకుండా అత్యుత్తమ విద్యావకాశాలను అందించాలని, సమ్మిళిత విద్య 
ద్వారా భాగస్వామ్యం, సామాజిక చలనశీలతను ప్రారంభించడానికి, 
నిర్ధారించడానికి ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని 
పాఠశాలలకు మధ్దతు ఇవ్వాలని మూడు పార్టీలు లక్ష్యంగా 
పెట్టుకున్నాయి. కొత్త డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా పాఠశాల వ్యవస్థను 
ఆధునికీకరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. “సమకాలీన అభ్యాసన 


వాతావరణాలు, సృజనాత్మక ప్రయోగశాలలు” సృష్టించడం లక్ష్యంగా 
ప్రకటించింది. 


మారని విదేశీ విధానం 

టా. ఒక సామ్రాజ్యవాద దేశమే. ఆ దేశ వాణిజ్య, బహుళజాతి 
సంస్థల ప్రయోజనాల కనుకూలంగానే దాని విదేశీ విధానాలుంటాయి. 
జర్మనీ విదేశాంగ విధానానికి ఇయు ఇంటి(గ్రేషన్‌ కేంద్రంగా 
ఉంటుంది. ఇయు ఉమ్మడి భద్రత, సరిహద్దుల రక్షణ, అంతర్గత 
భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా దాని ఏధోసాలు ఉంటారు 
యూరప్‌ బయట జర్మనీకి అమెరికా అత్యంత మిత్రదేశం. జర్మనీ 
భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కొన్నేళ్లుగా ఇరు దేశాల 
ద్వైపాక్షిక సంబంధాలు బాగా బలపడ్డాయి. ప్రస్తుతం ఇండియాలో 
జర్మనీ కంపెనీలు 1,700కు పైగా ఉన్నాయి. జర్మనీలోనూ ఫార్మా, 
సమాచార, సాంకేతికత, ఆటోమోటివ్‌ తదితర రంగాల్లో వేల కోట్ల 
రూపాయల భారత పెట్టుబడులు ఉన్నాయి. 2009లో జర్మనీలో 
భారతీయుల సంఖ్య 46 వేలు. 2020 నాటికి అది దాదాపు లక్షకు 
చేరుకుంది. 2019-20 విద్యా నంవత్సరంలో ఆ దేశ 
విశ్వవిద్యాలయాల్లో హం విద్యార్థుల స సంఖ్య 25 వేలు దాటింది. 

ఇయూ-భారత్‌ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) 
ఇంకా కుదరలేదు. దీనికి సహకరిస్తామని గతంలో జర్మనీ హామీ 
ఇచ్చింది. దానికి అనుగుణంగా సరైన చొరవ చూపలేదు. 2013లో 
నిలిచిపోయిన ఎఫ్‌టిఎ చర్చల్లో మళ్లీ ఈ ఏడాది మేలో కాస్త కదలిక 
వచ్చింది. భారత్‌తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) అమలులోకి 
వస్తే దాదాపు రు. 75 వేల కోట్ల మేర వ్యాపార ప్రయోజనాలు 





అంత్తర్రేశీీయం 


విక్షణం 14 జనవరి 2022 





ఉంటాయని 2020లో యురోపియన్‌ పార్లమెంటు నిర్వహించిన ఓ 
అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితుల్లో "జర్మనీ గట్టిగా మద్దతిస్తే 
ఒప్పందం సులభతరమవుతుంది. బ్రస్సెల్స్‌ కేంద్రంగా ఇయు 
కార్యకలాపాలు సాగిసున్న జర్మనీ, పఫ్రాన్స్‌లే ప్రధానంగా అందులో 
చక్రం తిప్పుతున్నాయి. ఆ సమాఖ్యలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 
జర్మనీ నిలుస్తోంది. దీనివల్ల కొత్త ఛాన్సెలర్‌ ఓలాఫ్‌ షోల్డ్‌ భారత్‌కు 
కీలకంగా మారనున్నారు. అయతే జర్మనీ ఏకపక్షంగా భారత్‌కు అండగా 
నిలిచే అవకాశాలు తక్కువే. 

ఇయుకు డ్రాగన్‌ ఆ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. జర్మనీతోనూ 
దానికి భారీస్థాయిలో వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే మెర్మెల్‌ 
ఎప్పుడూ చై చైనాకు ఎదురుచెప్పలేదు. ష్మోల్డ్‌ అధికార పీఠమెక్కినా డ్రాగన్‌ 
అభీష్టాలకు వ్యతిరేకంగా నడుచుకొనే అవకాశాలు దాదాపు 
ఉండకపోవచ్చు. అయినా, నల్లేరుపై నడకలా ఉండదు. ఎందుకంటే 
దూకుడుకు పెట్టింది పేరైన గ్రీన్‌ పార్టీకి చెందిన బేర్భాక్‌ మాత్రం 
అందుకు మినహాయింపు. చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు 
వేదికలపై ఆమె గళం విప్పారు. చైనాతో వాణిజ్య విధానాలను 
కఠినతరం చేయాలని జర్మనీ, ఇయులకు గతంలో పిలుపిచ్చారు. 
జర్మనీలో 5జి నెట్‌వర్క్‌ విస్తరణ పనులకు చైనా కంపెనీ హువావై 
టెక్నాలజీని దూరం పెట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు 
ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో జర్మనీ 
నూతన వ్యూహాన్ని ఆమోదించింది. ఈ వ్యూహాన్ని కొనసాగిస్తూనే 
నూతన ప్రభుత్వం అంతర్జాతీయ భద్రత, పర్యావరణ మార్చులు, 
మానవ హక్కులు వంటి అంశాల్లో ఇండో-పసిఫిక్‌ దేశాలతో కలిసి 
ముందుకు సాగాలని నిర్ణయించింది. 


ముగింపు 
జర్మనీలో ఏర్పడిన నూతన ట్రాఫిక్‌ సిగ్నల్‌ కూటమి ప్రభుత్వం 
తమ విబేధాలను విస్మరించి కొవిడ్‌ విపత్తును అరికట్టడానికి, కనీస 
వేతనాన్ని పెంచడానికి, పర్యావరణ రక్షణకు బొగ్గు వాడకాన్ని 
తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్‌ చేయడానికి చర్యలు 
చేపట్టడం వంటి విధానాలతో ముందుకు సాగడానికి దృఢ నిశ్చయంతో 
ఉంద్‌: ఇయు నుంచి బ్రిటన్‌ నిష్లమణతో ఐరోపా ఇంకా ఉక్కిరి 
బిక్కిరి అవుతోంది. మరోవైపు ఉక్రేయిన్‌, బెలారస్‌ సరిహద్దు సమస్య 
పరిష్కారం ష్మోల్డ్‌ ప్రభుత్వానికి సవాలుగా ఉంది. నూతన మంత్రివర్గం 
16 మందిలో 8 మంది మహిళలు కావడం ఆహ్వానించదగింది. 
నూతన ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్య కార్మిక వేతనాల పెంపు 
సవాలుగానే ఉంటుంది. ఏకకాలంలో అనేక దీర్హకాలిక, స్వల్పకాలిక 
సవాళ్లను ఎదుర్కోవడం నూతన ప్రభుత్వానికి “సులభమేమి కాదు. 
ఎన్‌పిడి, గీన్స్‌ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో సంపన్నులపై పన్నులు 
'పెంచుతామన్నారు. వ్యాపార ఆధారిత ఫ్రీ డెమోక్రాట్స్‌ పన్నుల 
పెంపుకు వ్యతిరేకం, ఉమ్మడి (ప్రణాళికలో పన్నులు పెంచబోమని 
తెలిపారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోకుండా ప్రజాహిత 
కార్యక్రమాలు చేపట్టడం సాధ్యం కాదు. ఇక విధానపరమైన మార్పులు 
చేపట్టడానికి అవరోధంగా ఎగువసభలో క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ 
యూనియన్‌ ఆధిక్యతలో ఉంది. అంతేకాదు 16 రాష్ట్రాలలో పదింట 
సిడియు బలంగా ఉన్నందున నూతన ప్రభుత్వం చట్టాలను మార్చడం 
లేదా నూతన చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. స్మోల్డ్‌కు 

పాలన పూల పాన్సుకాదు, కత్తిమీద సాము లానే ఉంటుంది. 
(రచయిత డపొధ్మాయులు) వీ 


65 




















దేీయం 





బెంగాలీ వామపక్ష సంఘటన - సాంస్కృతిక ర0గ0 


బూర్డువా - భూస్వామ్య నంన్చృతి శ్ఞాళంలో ప్రజాతంత్ర నంన్మృతి, కళలను కమ్యూశినులు వినృృతిలోకి తేనందునల్లో 
మతోన్మాద శక్తులు నేడు ఫౌనిజాన్ని అమలుచేయడానికి అనకాశమేర్చ డిందంటున్నారు కొండూరి వీరయ్య 


కార్మికవర్గం నాయకత్వంలో విప్లవం సాధించాలనుకునే ఏ 
కమ్యూనిస్టు పార్టీ అయినా సాంస్కృతిక రంగంలో దాని కర్తవ్యాలను 
స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా 
కర్తవ్యాలనుగుణమైన కార్యాచరణను రూపొందించుకోవాలి. 
సాంస్కృతిక రంగంలో అంటే కేవలం మహా సభలు, బహిరంగ సభల్లో 
జనం పోగవటానికి ముందు సమయాన్ని సద్వినియోగం చేయటం 
కోసం పని చేయటం కాదు. కార్మికోద్యమ చైతన్యాన్ని కమ్యూనిస్టు 
చైతన్యాన్ని అవగాహనను ప్రజలకందించటంలో సాంస్కృతిక రంగం 
కీలక సాధనం. మావో సేటుంగ్‌ మాటల్లో “కళలు, సాంస్కృతిక రంగం 
ప్రాధాన్యతను అతిగా అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా 
అని తీసేయాల్సినదీ కాదు. కళలు, సంస్కృతిక రాజకీయాలకు లోబడే 
ఉంటాయి. కానీ రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని 
చూపిస్తాయి. విప్లవ సాహిత్యం, కళా రూపాలు విప్లవ సాధన కోసం 
జరిగే ప్రయత్నాల్లో ఓ కీలకమైన భాగంగా ఉంటాయి. విప్లవ 
ప్రచారంలో కళలు, సంస్కృతి ఇరుసులాంటివి. విప్లవోద్యమంలో అనేక 
ఇతర అంశాలతో పోల్చినప్పుడు ఈ రంగం అంత ప్రాధాన్యత 
కలిగినదిగా కనిపించకపోవచ్చు. తక్షణమే సాగించాల్సిన కృషిగా కూడా 
అనిపించకపోవచ్చు. ముందుకొస్తున్న వేర్వేరు పనుల్లో ఈ రంగంలో 
కృషి వెనకపట్టు పట్టొచ్చు. కానీ విప్లవోద్యమం అన్న యంత్రం సాఫీగా 
నడవాలంటే ఈ ఇరుసు శక్తివంతంగా ఉండాలి. అందుకే సాంస్కృతిక 
రంగం యావత్‌ విప్లవోద్యమంలో కీలకమైన, విడదీయలేని భాగం.”. 
పౌర సమాజాన్ని ప్రభావితం చేయటమే కాక కార్యోన్ముఖులను 
చేయటంలో సాంస్కృతిక రంగం కృషిని తిరస్మరించిన ఏ వామపక్ష 
ఉద్యమమూ ప్రజలను ఆకట్టుకున్న దాఖలాలు లేవు. 

ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యానంతర భారతానికే మన పరిశీలన 
పరిమితం చేసుకున్నా దేశంలో ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమ 
గమనం గురించి పరిశీలించినప్పుడు కొన్ని నిర్దారణలకు మనం 
రావచ్చు. స్వాతంత్రోద్యమ కాలంలో వలసవాదానికి వ్యతిరేకంగా 
సాగించిన సాంస్కృతిక పోరాటంతో పోల్చినప్పుడు స్వాతంత్ర్యానంతర 
భారతంలో బూర్జువా-భూస్వామ్య ఆధిపత్య సంస్కృతి సానంలో 
ప్రజాతంటత్ర సంస్కృతి, కళలు, అవగాహన పెంపొరిదించేందుకు 
దీర్హకాల ప్రణాళికలను రూపొందించుకోవటంలో అన్ని స్రవంతులకు 
చెందిన వామపక్ష శక్తులు విఫలమయ్యాయి. ఈ ఆధిపత్య బూర్జువా 
భూస్వామ్య సంస్కృతే ప్రజలను ఏమార్చటంలో మత్తుమందులాగా 
పని చేస్తోంది. మతం, మత విశ్వాసాలు, మతోన్మాదం కూడా ఇందులో 
భాగమే. ప్రత్యేకించి గత శతాబ్ద కాలంలో మతోన్మాద శక్తులు, 
సంఘపరివారం సాంస్కృతిక రంగంలో సాగిస్తున్న దాడిని గుర్తించటం 
లోనూ, నిలువరించే ప్రయత్నం చేయటంలోనూ వామపక్ష ఉ 
ద్యమాలు, దేశంలో వామపక్ష ఉద్యమాలకు నాయకత్వ స్థానంలో ఉ 


66 





వీక్షణం 12 జనవరి 2022 


న్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్చిస్టు)ల వైఫల్యమే నేడు 
సాంస్కృతికోద్యమం రూపంలో విరుచుకుపడుతున్న భారతీయ తరహా 
నయా ఫాసిజానికి రెక్కలు తెచ్చింది. ప్రజా సంఘాల స్వతంత్ర పని 
విధానానికి తావులేని సాంప్రదాయక నిర్మాణం కూడా ఈ ప్రమాదం 
మరింత పెచ్చరిల్లటానికి దారితీసింది. ఇప్పటికైనా ఈ లోపాలను 
అధిగమించనిదే ప్రజల భాషలో (ప్రజా కళా సాంస్కృతిక రంగాన్ని 
నిర్మించనిదే ఆచరణలో ప్రజలకు సాంస్కృతిక ప్రత్యామ్నాయాన్ని 
అందించలేస్త. ఈ వైభల్యం వివ్లవ చైతన్యం, అవగావాన 
పెంపొందించుకునే అవకాశాలను ప్రజలకు మరికొంతకాలం దూరం 
చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వామపక్ష సంఘటన బెంగాల్‌లో 
అధికారానికి రావటంలో సాంస్కృతిక రంగం పోషించిన పాత్రను 
కూడా మదింపు వేసుకోవటం అవసరం. 

ఫాసిజం 19830 దశకంలో యావత్‌ ప్రపంచాన్ని సవాలు చేసింది. 
ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవటంలో సోషలిస్టులే కాక మానవతావాదులు, 
ప్రజాతంత్రవాదులంతా చేతులు కలిపాలని 1935లో జార్జి డిమిట్రోవ్‌ 
పిలుపునిచ్చారు. వలస పాలన నాటి భారతదేశంలో సైతం ఈ పిలుపు 
స్పూర్తినందుకుని భిన్న స్రవంతులకు చెందిన పౌర మేధావులు ఫాసిస్టు 
దాడికి వ్యతిరేకంగా గళం విప్పారు. కలం పట్టారు. ఈ పిలుపులో 
భాగంగానె 1988లో నాటి అవిభక్త బెంగాల్‌లో విద్యార్థి సమాఖ్య 
ప్రారంభించిన ఉద్యమం 1940 నాటికి యువ సాంస్కృతిక వేదిక 
రూపం తీసుకుంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రమంతటా ఫాసిస్టు వ్యతిరేక 
సాంస్కృతిక రూపాల నిర్మాణం, ప్రదర్శనలు జరిగాయి. అప్పటికే 
వలసవాద ఆధివత్యానికి వ్యతిరేకంగా భారతీయ సాంస్కృతిక 
పునరుజ్జీవనం దిశగా సాగిన అనేక మహోద్యమాలకు బెంగాల్‌ 
క్షేత్రంగా ఉన్నది. ఆయా ఉద్యమాలు అందించిన ఆధునిక సామాజిక 
విలువలు, మానవతా విలువలను పుణికి పుచ్చుకున్న తరం నవ 
బెంగాల్‌ నిర్మాణానికి అంకితమైంది. ఈ తరుణంలోనే నాజీ జర్మనీ 
సోవియట్‌ యూనియన్‌పై దాడి చేయటం, మరోవైపున ముంచుకొస్తున్న 
జపాన్‌ ఆక్రమణ ప్రమాదం కళ్లముందు కనిపించటంతో నిద్రాణంగా 
ఉన్న దేశభక్తి భావన కట్టలు తెంచుకుంది. అనేక వినూత్న సాంస్కృతిక 
రూపాల ఆవిష్కరణకు అవకాశం, అవసరం కల్పించింది. దేశమంతా 
విదేశాల నుండి తలెత్తే ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ 
ఉంటే ఆ కాలంలోనే హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ 
సంఫ్‌ు రూపంలో దేశవాళీ ఫాసిజానికి పునాదులు పడ్డాయి. 
స్వాతంత్రోద్యమంలో భాగంగా ఉన్న పౌర మేధావులపై ఈ సంస్థలు 
దాడులకు వురిగొల్పాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల 
ఫాసిజాలకు వ్యతిరేకంగా మేధావులు ఏకమైన ఫాసిస్టు వ్యతిరేక 
రచయితల సంఘాన్ని 1941లో ప్రారంభించారు. ఈ కర్తవ్యాన్ని 
ప్రజలకు మరింత సన్నిహితం చేసే ప్రయత్నంలో నాటి ఉమ్మడి 








కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకత్వంలో ఇండియన్‌ పీ పెపుల్స్‌ థియేటర్స్‌ 
సంఘం ఆవిర్భవించింది. 

బెంగాల్‌ రాజకీయాల్లో 1940 దశకం అత్యంత కీలకమైనది. క్‌ 
వైపున సామ్రాజ్యవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా సాగే పోరాటాలు 
ఊపందుకుంటుంటే మరోవైపు బెంగాల్‌ను 1943లో కరువు 
కబళించింది. ఇటువంటి విషమ పరిస్థితుల్లోనే ప్రజా కళలు 
సాంప్రదాయక సాంస్కృతిక స్వభావాన్ని విడనాడి సరికొత్త రూపాన్ని 
సారాన్ని అందిపుచ్చుకున్నాయి. చిత్త ప్రసాద్‌ చిత్రలేఖనం మొదలు 
భిభూతి భూషన్‌ బంధోపాధ్యాయ నవలల వరకూ భారతదేశాన్ని 
కుదిపిన అనేక సాంస్కృతిక సృజనలకు ఈ దశాబ్దం పునాదులు వేసింది. 
తొలిసారిగా సమాజంపై పెత్తనం చేస్తున్న వర్గం జీవన శైలి చిత్రణను 
పక్కకు నెట్టి రైతు, కౌలు రైతు, సాధారణ ప్రజా జీవనమే వస్తువుగా 
సాహితీ సృజన జరిగింది. సుకాంత, మాణిక్‌ బంధోపాధ్యాయ, సుభాష్‌ 
ముఖోపాధ్యాయ, సమరేష్‌ బసు, నారాయణ్‌ గంగూలి వంటి వందల 
మంది రచయితలు ఆవిర్భవించారు. సలిల్‌ చౌదరి, బినోయ్‌ రాయ్‌, 
హేమాంగ బిశ్వాస్‌ వంటి పలువురు సంగీత విద్వాంసులు ప్రజా 
కళలకు కృతులు సమకూర్చారు. ఈ పరిణామాలకు తలమానికం 
ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ కృషి నాబన్న వంటి కళారూపాలతో 
ప్రజా సాంస్కృతికోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించింది. సాంస్కృతిక 
రంగంలో కమ్యూనిస్టు ఉద్యమం సాగించిన కృషి ప్రభావం ఎంత 
స్థాయికి చేరిందంటే చివరకు అప్పుడే మొగ్గతొడుగుతున్న ఆధునిక 
భారత చలన చిత్ర పరిశ్రమ సైతం సాధారణ ప్రజల జీవితాన్ని కథా 
వస్తువుగా స్వీకరించాల్సి వచ్చింది. భారతీయ ఆధునికతకు, 
వాస్తవికతవాదానికి అంకురార్పణ జరిగింది ఈ కాలంలోనే. బిమల్‌ 
రాయ్‌ దో భిగా జమీన్‌ సినిమాను ఈ చారిత్రక నేపథ్యంలోనే అర్థం 
చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో బెంగాల్‌ సినీ రంగాన్ని 
శాసించిన రిట్విక్‌ ఘటక్‌, మృణాల్‌ సేన్‌ వంటి వారు ఇండియన్‌ 
పీపుల్స్‌ థియేటర్‌ ఉద్యమం సమాజానికి అందించిన ఆణిముత్యాలే. 
దక్షిణ భారతదేశంలో సైతం ప్రత్యేకించి మద్రాసు కేంద్రంగా ఉన్న 
తెలుగు సినీ రంగంలో కూడా ఇటువంటి కొన్ని ఆణిముత్యాలను 
మనం గమనించవచ్చు. 

స్వాతంత్ర్య సాధన తర్వాత ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్స్‌ 
సంఘంలో రెండు స్వరాలు ప్రధానంగా వినిపించాయి. ఓ స్వరం 
సాంస్కృతిక రంగం సృజనాత్మకమైనది కనుక పార్టీ ప్రమాణాలు, 
నిర్దేశాల ప్రకారం నడవటం సాధ్యం కాదని వాదించింది. రెండో 
స్రవంతి ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ సంస్థ ప్రజా కళల రంగాన్ని 
విస్తరించాలని, కళలు, సాహిత్యం ద్వారా ప్రజా విముక్తి పోరాటాలను 
బలోపే తం చేయాలని వాదించింది. ఈ రెండు స్వరాలు, (స్రవంతుల 
మధ్య సాంస్కృతిక సిద్ధాంతాలు, సమకాలీన సమాజంలో సాంస్కృతిక 
రంగం పాత్ర విషయంలో తలెత్తిన విబేధాలు 1960 దశకం వచ్చే 
నాటికి కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అన్న నినాదంతో 
ముగింపుకు వచ్చాయి. దురదృష్టవశాత్తూ 1960 దశకం నాటికి 
భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పరాకాష్టకు చేరిన సైద్ధాంతిక 
విబేధాలు ఇండియంన్‌ వీవుల్ఫొ డిటేంటర్‌ నంన్ఫను తీవ 
గందరగోళంలోకి నెట్టాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్చిస్టు) 
సమకాలీన సమాజంలో విప్లవ దశ జనతా ప్రజాతంత్ర విప్లవ దశగా 
నిర్ధారించటంతో ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ ఉద్యమం చరిత్రలో 
మూడో దశ మొదలైంది. 

ఈ దశలో బెంగాల్‌లో సాగిన ప్రజా ఉద్యమాలతో ప్రజా 





Géawvo 


విక్షణం 14 జనవరి 2022 





సాంస్కృతికోద్యమం గొంతు కలిపింది. కదం తొక్కింది. గ్రామ గ్రామాన 
సాంస్కృతిక దళాలు తయారయ్యాయి. మొత్తం విజయదశమి 
ఉత్సవాలు ప్రత్యామ్నాయ సాంస్కృతికోత్సవాల రూపం తీసుకున్నాయి. 
బెంగాల్‌లో వామపక్ష భావాల వ్యాప్తికి దోహదం చేసిన మరో 
సాంస్కృతికోద్యమం అభ్యుదయ రచయితల సంఘం. దీనికి కూడా 
పునాదులు స్వాతంత్రోద్యమం చివరి దశాబ్దంలోనే పడ్డాయి. 
అభ్యుదయ రచయితల సంఘం విడుదల చేసిన ప్రణాళికలో 
“భారతదేశపు నవ్య సాహిత్యం వర్తమాన సమస్యలైన ఆకలి, పేదరికం, 
సామాజిక వెనకబాటుతనం, రాజకీయ పరాధీనత వంటి వాటిపై 
దృష్టి సారించాలి. నిస్తేజం, నిష్కియాపరత్వం, నిర్దేతుకత, ప్రతీఘాత 
వైఖరి మనలను అడుగు ముందుకేయనీయటం లేదు. మనకు 
స్ఫూర్తినిచ్చేది విమర్శనాత్మక దృకృథం. ఆచారాలు, వ్యవహారాలు, 
అలవాట్లు అన్నింటినీ హేతుబద్దత ప్రమాణంగా పరిశీలిస్తుంది. 
మనలను మనం నంభుటితం చేనుకోవాల్సిన అవనరాన్ని 
మనముందుంచుతుంది. దీన్నే మనం ప్రగతిశీలతగా గుర్తిస్తాము” 
అని స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రణాళిక ప్రకారం ప్రజలను వలసవాదం 
నుండి విముక్తి చేయటం, సామాజిక మార్చు సాధించటం, భూస్వామ్య 
పీడనను అంతమొందించటం మితవాద అవగాహన స్థానంలో 
చైతన్యవంతమైన అవగాహనను పెంపొందించటం అభివృద్ధి అంటే 
అభివృద్ధి భావన నిర్దిష్ట స స్థల కాల పరిమితులకు లోబడి ఉండే భావన 
అన్న వాస్తవాన్ని అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక స్పష్టం 
చేస్తుంది. 

ఈ రెండు ఉద్యమాలు, స్రవంతులూ 1980 దశకం నాటికి 
వామవక్ష్మ ఉద్యమ అనుబంధ నంన్భలుగా మిగిలిపోవటంతో 
సృజనాత్మకత కలిగిన అనేక మంది "సాంస్కృతిక కార్యకర్తలు, 
సృజనకారులు ఉద్యమానికి దూరమయ్యారు. ఫలితంగా 1940 
దశకం తరహాలో సార్వత్రిక ప్రజా సమస్యలపై ప్రజాకర్షక 
కళారూపాలు, రచనలు ఈ కాలంలో మందగించాయి. అప్పటి వరకూ 
సమగ్ర ప్రత్యామ్నాయ సాంస్కృతిక రూపాలు అందించగలిగిన ఈ 
ఉద్యమాలు మారుతున్న ఆర్థిక వ్యవస్థ దశ, దిశలకు అనుగుణంగా 
తెరమీదకు వస్తున్న నూతన సాంస్కృతిక ధోరణులను మదింపు 
వేయటంలోనూ, విశ్లేషించి వాటికి తగిన (ప్రత్యామ్నాయాన్ని 
సృష్టించటంలోనూ వెనకపట్టు పట్టాయి. నూతన తరం మేధావులను 
ఇముడ్చుకున్న కేరళ, బెంగాల్‌లలో మాత్రమే 1980 దశకంలో ఈ 
ప్రజా సాంస్కృతిక రంగం మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగైన రీతిలో 
(ప్రజాదరణ పొందింది. ఈ సాంస్కృతికోద్యమాలన్నీ ఎమర్జెన్సీ వ్యతిరేక 
పోరాటంతోనూ, తర్వాతి కాలంలో బెంగాల్‌లో విజృంభించిన ప్రజా 
ఉద్యమాలతోనూ పునరుజ్జీవం పొందాయి. ఈ విధంగా పునరుజ్జీవం 
పొందిన (ప్రజా సాంస్కృతికోద్యమం తిరిగి ప్రజా ఉద్యమాన్ని కూడా 
ముందుకు తీసుకెళ్లటానికి శక్తివంతమైన సాధనంగా ఉపకరించింది. 

కాలక్రమంలో ఈ ప్రజా సాంస్కృతికోద్యమం, ప్రజా ఉద్యమాల 
మధ్య ఉన్న గతితార్మిక సంబంధం బలహీనపడింది. ఇదే తరుణంలో 
దోపిడీని ఉధృతం చేసే ప్రపంచీకరణ విధానాలతో విజృంభించిన 
వినిమయ సంస్కృతి, వ్యక్తి ఆధిపత్య సంస్కృతి ప్రజా సాంస్కృతిక 
రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అందువల్లనే ఈ కాలంలో దేశంలో 
కీలకమైన సామాజిక రాజకీయ సమస్యలుగా ఆవిర్భవించిన దళితులపై 
దౌర్జన్యాలు, కుల పీడన, మహిళ వివక్ష గిరిజన సమస్యల గురించి 
ప్రజా సాంసృతికోద్యమం తనదైన వ్యాఖ్యానాన్ని అందించలేక 
పోయింది. ఆయా వర్గాలు, తరగుతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 


67 








సరికొత్త సాంస్కృతిక రూపాలు సృష్టించలేకపోయింది. ఈ పరిస్థితిని 
అధిగమించటానికి కావల్సిన రీతిలో వేదో నమృద్భతను 
సమకూర్చుకోవటంలో వామపక్ష శక్తులు విఫలం కావటం, ఉదారవాద 
ప్రజాతంత్ర శక్తులను కూడా  'కలుపుకుపోగలిగేలా ప్రత్యామ్నాయ 
సాంస్కృతిక రంగ నిర్మాణాన్ని మల్బుకోవటంలో విఫలం కావటమే 
సాంస్కృతిక, భావజాల రంగంలో వామపక్షాల జోక్యాన్ని, పాత్రను 
మరింత కుదించేశాయని ప్రముఖ చరిత్రకారుడు కె.ఎన్‌. ఫణిక్కర్‌ 
నిర్ధారించారు. 

వామపక్ష సాంసృతిక సంస్థలు స్వాతంత్రోద్యమంలోనూ, 
అనంతర కాలంలోనూ సాగించిన కృషి, సాధించిన విజయాల గురించి 
వదేవదే (వస్తావించుకోవటం ద్వారా వర్తమాన తరానికి 
స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే నాటి పరిస్థితులు, నేటి 
పరిస్థితుల మధ్య ఉన్న గుణాత్మకమైన మార్చు కారణంగా ఆ 
స్ఫూర్తిదాయకమైన చరిత్ర నేటి తరాన్ని నిర్లిప్తత నుండి బయటకు 
తీసుకురాలేకపోయింది. వాస్తవిక సామాజిక రాజకీయ పరిస్థితుల్లో 
వచ్చిన పెనుమార్పులకు ఆయా చారిత్రక ఉపమానాలు పొసగని 
పరిస్థితులు వచ్చాయి. ప్రజా సాంస్కతికోద్యమం 1960-70 దశకాల్లో 
చర్చకు పెట్టిన అంశాలు, ఎంచుకున్న కర్తవ్యాల కంటే 1990 దశకంలో 
తెరమీదకు వచ్చిన అంశాలు, ఎంచుకోవాల్సిన కర్తవ్యాలు ఎంతో 
భిన్నమైనవిగా ఉన్నాయి. అప్పటి గుణాత్మకమైన మార్చు మాత్రమే 
అభివృద్ధి అన్న అవగాహన పరిధి దాటి (ప్రజల కళ్లముందు 
ఆవిష్మతమవుతున్న పరిణామాత్మక మార్పులను ఎలా అర్థం 
చేసుకోవాలి, దానికున్న పరిమితుల గురించి ప్రజలకు ఎలా అవగాహాన 
కల్పించాలి అన్న విషయంలో అటు వామపక్ష ఉద్యమం, ఇటు ప్రజా 
సాంస్కృతికోద్యమం మార్గాంతరాన్ని చూపించలేకపోయిందని చెప్పటం 
సందర్భరాహిత్యం కాబోదు. 

ఈ కోణంలోనే బెంగాల్‌లో సైతం నయా ఉదారవాద ఆర్థిక 
జీవితం సామాజిక జీవితాన్ని, విలువలను వ్రభావితం 
చేయనారంభించింది. అప్పటికే వామపక్ష సంఘటన అమలు చేసిన 
భూసంస్మరణల ద్వారా అంది వచ్చిన చిన్న చిన్న కమతాలతో మెరుగైన 
జీవన విధానాన్ని అలవాటు చేసుకున్న ఓ కొత్త తరం ముందుకొచ్చింది. 
ఈ తరానికి సమాజం అందించిన సాంస్కృతిక విలువలు, దృక్కోణం 
1940 దశకంలో ఎదిగిన తరానికి అందించిన సాంస్కృతిక విలువలు, 
దృక్కోణం కంటే పూర్తి భిన్నమైనవి. 1940 దశకంలో ఉమ్మడితనం, 
సంధఫీంభావం (గ్రామీణ జీవితంలో మౌలిక లక్షణాలుగా ఉంటే 
1980-90 దశకాల్లో వ్యక్తిగత తత్వం, ఒంటరిగా అభివృద్ధి 
కాగలమన్న నమ్మకం మౌలిక లక్షణాలుగా మారాయి. ఈ 
భావనలకున్న పరిమితులను సమాజం దృష్టికి తీసుకురావటానికి 
జరగాల్సిన కృషి నవ్యతలోనూ, స్పష్టతలోనూ, నాణ్యతలోనూ 
మందగించింది. దీంతో అప్పటివరకూ మూడు, నాలుగు దశాబ్దాల 
పాటు ఉద్యమ ఉమ్మడి సంస్కృతితో మమేకమైన బెంగాల్‌ పల్లె పట్లు 
ఈ ఉమ్మడి సంస్కృతి నుండి విడగొట్టుకోవటం ప్రారంభించింది. ఈ 
పరిణామాన్ని వేగవంతం చేసిన మరో కీలకమైన సందర్భం దేశంలో 
టెలివిజన్‌ వినియోగం అందుబాటులోకి రావటం." టెలివిజన్‌ 
రాకమునుపు సాంస్కృతిక జీవితం అది సినిమా అయినా, నాటకం 
అయినా, వీధి నాటకం అయినా, జాతర అయినా సామూహికమే. 
ఉమ్మడితనం, సంఘీభావం, సమిష్టితత్వం కొట్టొచ్చినట్లు కనిపించే 
వేదికగా సాంస్కృతిక జీవితం ఉండేది. కానీ టెలివిజన్‌ అందుబాటులోకి 
రావటంతో ఈ లక్షణాలు క్రమేణా కనుమరుగవుతూ వచ్చాయి. 


68 





Géawo 


వీక్షణం 12 జనవరి 2022 





ఉమ్మడి వినోద సాధనంగా ఉన్న సంస్కృతి రానురాను స్వీయ, వయుక్తిక 
వినోద సాధనంగా మారింది. ప్రజా సాంస్కృతికోద్యమానికి ఎదురైన 
భారీ ప్రతిఘటనగా దీన్ని చెప్పవచ్చు. 

ఈ విధంగా మనిషిని సంఘం నుండి ఒంటరిపాలు చేసిన తర్వాత 
(ప్రభావితం చేయటం మితవాద విలువలకు మరింత తేలిక. బూర్జువా 
మితవాదమైనా, మతతత్వంతో కూడిన మితవాదమైనా ఇలాంటి 
ఒంటరి మనిషి సమాజ అభివృద్ధి క్రమం నుండి పరాయీకరించబడిన 
మనిషి కోసం చూస్తుంది. మార్కెట్‌ మితవాదానికి, ల 
మితవాదానికి మధ్య బాదరాయణ సంబంధాన్ని, ప్రగతిశీల సంఘీభావ 
జీవనానికి వీటికి మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని అర్థం 
చేసుకోవటానికి ఓ చిన్న ఉదాహరణను మనం ప్రసావించుకోవచ్చు. 
మార్కెట్‌ మితవాదం మనిషిని వినిమయదారుడిగా మారుస్తుంది. 
తనకు ఏమి కావాలో, తాను ఏమి కొనాలో చూపిస్తుంది. అదే విధంగా 
గుడిలో వంద మందిలో కూర్చుని భజన చేసినా భజన చేసేవాళ్లు 
అక్కడున్న అందరికీ మంచి జరగాలని లేదా అందరి కోరికలు 
తీర్చమని దేవుడి విగ్రహానికి పూజ చేయరు. తన అవసరాలు తీర్చమని 
మాత్రమే పూజ చేస్తారు. సరళీకరణ తెరమీదకు వచ్చిన తర్వాత ఈ 
పరాయీకరణ మరింత ఉధృతమైంది. దాంతో కుటుంబంలో 
భాగస్వామిగా ఉన్న వ్యక్తి కూడా తన అవసరం వరకే ఆలోచించే 
దుస్థితికి మార్కెట్‌ మితవాదం మనలను నెట్టేసింది. ఇలా మార్కెట్‌ 
మితవాదానికి బలై పరాయీకరించబడిన ఒంటరి మనుషులను 
మతతత్వం తనదైన మితవాదంతో శాశ్వతంగా కట్టి పడేస్తుంది. 
ఇదంతా సాంస్కృతిక రంగంలో వివిధ రూపాల్లో జరుగుతుంది. దీనికి 
భిన్నంగా ఉద్యమ సంస్కృతి, ఉమ్మడి సంస్కృతి, సంఘీభావం ఏ 
ఉద్యమంలోనైనా పాల్గొనే అందరికీ ప్రయోజనం కలిగించాలని 
ఆశిస్తుంది. 

అభ్యుదయ సంస్కృతికి 1936లో ప్రముఖ హిందీ రచయిత, 
అభ్యుదయ రచయితల సంఘం తొలితరం నాయకుడు (ప్రేంచంద్‌ 
ఇచ్చిన నిర్వచనాన్ని ఓ సారి మననం చేసుకోవాల్సిన అనవసరం 
ఉంది. “ఆలోచనలు రేకెత్తించేది, స్వేచ్చా భావనలకు రెక్కలు తెచ్చేది, 
సౌందర్యానికి భాషను కూర్చేది, సృజనాత్మకమైనదీ, జీవన వాస్తవికతతో 
మేళవించినదీ, మనలను కదిలించేదీ, మేధో తృష్టను రగిలించేదీ 
అభ్యుదయకరమైనదే” అని నిర్వచించారు. వర్తమాన వామపక్ష 
సాంస్కృతికోద్యమం ఈ నిర్వచనం వెలుగులో కార్యోన్ముఖులు కావల్సిన 
అవసరం ఉంది. ఈ పని చేపట్టాలంటే సృజనాత్మక రంగంపై 
సాంప్రదాయవాదం, మితవాదం ఆధిపత్యాన్ని, దాని ప్రభావాన్ని అర్థం 
చేసుకోవాలి. అంచనా వేయాలి. అయితే ఇటువంటి వర్తమానాన్ని 
అర్థం చేసుకోవటంలో మితవాదం, సాంప్రదాయం మధ్య ఉన్న సన్నని 
విభజన రేఖను గుర్తించటంలో విఫలమైతే ఈ రెండింటినీ ఒకే గాటన 
కట్టేస్తాము. ఉదాహరణకు మితవాదం ఆధిపత్య వర్గాలు భావజాల 
రంగంలో దాడి చేయటానికి ఉపయోగించే ప్రధానమైన సాధనంగా 
ఉంటుంది. కానీ సాంవ్రదాయవాదం దీనికి భిన్నమైనది. 
సాంప్రదాయం కాలంతో ముడిపడి ఉంటుంది. కాలంతో పాటు 
సాంప్రదాయం కొత్త రూపాలు తీసుకుంటుంది. సాంప్రదాయాన్ని 
పాటించే వారిని సైతం మితవాదులుగా ముద్ర వేసి దూరం చేయటం 
బెంగాల్‌తో సహా దేశమంతటా ప్రజా సాంస్కృతికోద్యమాలు బలహీనం 
కావటానికి దోహదం చేసిన కారణాల్లో ఓ కీలకమైనది. అలా దూరమైన 
వారిని ఆకట్టుకోవటానికి, అదుపు చేయటానికి పాలకవర్గ సాంస్కృతిక 
వ్యవస్థలు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు. 








బెంగాల్‌లో వామపక్ష సంఘటనను అధికారానికి తేవటంలో 
సాంసృతిక రంగం పోషించిన పాత్రకు మరో కారణం సంస్కృతి, 
రాజకీయాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్న తీరు. ప్రజా 
సాంనృృతికోద్యమం సంస్కృతి రాజకీయాల్లో అంతర్భాగమని 
గుర్తించింది. ప్రజాతంత్ర రాజకీయాలు విజయం సాధించనిదే 
ప్రజాతంత్ర సంస్కృతి, ప్రజా సాంసృతిక రూపాలు మనుగడ 
సాగించటం సాద్యం కాదన్న అవగావానను (వజలకు 
చేరవేయగలిగింది. మొదట్లోనే చెప్పుకున్నట్లు ఫాసి స్ట రాజకీయాలను 
ప్రతిఘటించే రాజకీయాల్లో భాగంగానే ప్రజా సాంస్కృతిక ఉద్యమం 
తెరమీదకు వచ్చింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ దశ, దిశలు 
సృష్టించిన ఒత్తిడికి గురైన ప్రజా సాంస్కృతికోద్యమం సంస్కృతి 
రాజకీయాలకు భిన్నమై నదన్న పాలకవర్శ భావన వ్యావ్నిని 
అడ్డుకోవటంలో విఫలమైంది. ఈ పరిస్థితిని అధిగమించటానికి కై 
ఎన్‌ ఫణిక్కర్‌ రెండు మార్గాలు ప్రతిపాదించారు. మొదటిది పీడితుల 
జీవితంలోకి ప్రవేశించటం, రెండోది విచక్షణాత్మక ప్రజా చైతన్యాన్ని 
పెంపొందించటానికి అవసరమైన రీతిలో నిరంతరం సాంస్కృతిక 
రంగంలో జోక్యం చేసుకోవటం. ఈ రెండు కర్తవ్యాలను చేపట్టడంలో 
ప్రజా సాంస్కృతికోద్యమం, దానికి నాయకత్వం వహిస్తున్న వామవక్ష 
ఉద్యమం వైఫల్యం నేడు దేశవ్యాప్తంగా వామపక్ష్మ శ్రేణుల్లో 
గూడుకట్టుకుంటున్న నిరాశ నిస్పృహల్లో ప్రతిఫలిస్తోంది. 

ఈ నిరాశ నిస్పృహలు మరోవైపున వామపక్ష రాజకీయాల్లో 
సాంస్కృతిక కోణాన్ని మరింత బలహీన స్థితికి నెట్టేస్తున్నాయి. సాంస్కృతిక 
రంగంలో కృషి అంటే భావజాల “రంగంలో సాగే సైద్ధాంతిక 
పోరాటంలో భాగమే తప్ప పార్టీ అనుబంధ సాంస్కృతిక సేంస్థల 
కృషికి దీన్ని కుదించటం కాదు. దురదృష్టవశాత్తూ ఇది అన్ని 
కమ్యూనిస్టు, వామపక్ష స్రవంతులకు వర్తించే దురవస్థ. నిర్మాణాల 
సూత్రాల "పేరుతో సాంసృతిక రంగంలో ఉన్న శ్రేణులపై పెత్తనం 
చేయటానికి చూపించే ఆసక్తి వామపక్ష (స్రవంతుల నాయకత్వం 
విశాలమైన సాంస్కృతిక రంగంలో నికరమైన సైద్ధాంతిక కృషి 
చేయటానికి కావల్సిన నిర్మాణాలను నమూనాలను రూపొందించు 
కోవటంలో చూపించటం లేదు. ఇటువంటి గాడితప్పిన అవగాహనలు 
దేశమంతటా వామపక్ష ఉద్యమంలో కనిపిస్తూ ఉన్నాయి. సమకాలీన 
ఆచరణ, ఆలోచనలతో సంపూర్ణంగా ఈ ఉద్యమాలు తమను తాము 
విడగొట్టుకోకపోతే పైన ప్రస్తావించిన జమిలి కర్తవ్యాలను నెరవేర్చటం 
సాధ్యం కాదు. ఈ కర్తవ్యాలను చేపట్టాలంటే గత ఏడున్నర దశాబ్దాలుగా 
భారత ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక జీవనంలో వస్తున్న 
మార్పులను, వాటి గుణాత్మక స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. 
మదింపు చేయాలి. బెంగాల్‌లో కోల్పోయిన స్థానాన్ని తిరిగి 
సంపాదించుకోవాలన్నా దేశవ్యాప్తంగా విజృంభిన్తూన్న దేశవాళీ 
ఫాసిజాన్ని ఎదుర్మోవాలన్నా మితవాదానికి, సాంప్రదాయానికీ మధ్య 
ఉన్న కీలకమైన వ్యత్యాసాన్ని గుర్తించాలి. రెండింటిపై సాగించే పోరాటం 
ఒకే రీతిలో ఉండదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. పాలకవర్గం అనుసరించే 
విలక్షణ అభివృద్ధి పంథా కారణంగా సాంప్రదాయం క్రమంగా 
మారుతున్న సామాజిక వాస్తవికతలకు అనుగుణంగా తనను తాను 
తాజా పర్చుకుంటుంది. పాలకవర్గం అనుసరిస్తున్న అభివృద్ధి పంథా 
ఆర్థిక అంతరాలను తీవ్రతరం "చేస్తుందన్న వాస్తవాన్ని అందరూ 
అంగీకరిస్తారు. ఈ విధంగా సృష్టించే ఆర్థిక అంతరాలే సమిష్టి 
సామాజిక 'జీవితంలో వేర్వేరు అస్తిత్వాల ఆవిర్భావానికి దారి తీస్తాయి. 
ఈ అస్తిత్వాలు తమకు జన్మనిచ్చింది పాలకవర్గ విధానమే అన్న 





దేీయం 


విక్షణం 14 జనవరి 2022 





విషయాన్ని మర్చిపోయి ఒకదానితో ఒకటి పోటీపడుతూ కొన్ని 
సందర్భాల్లో తమ మధ్య ఉండాల్సిన సంబంధాలను శతృపూరిత 
సంబంధాలుగా వరిగణించుకుంటూ ఉంటాయి. అటువంటి 
తరుణంలో రంగప్రవేశం చేసే అన్ని అస్తిత్వాలను తనతో ఇముడ్చు 
కునేది మితవాదం. ఈ రాజకీయ ఆర్థిక మితవాదానికి మతోన్మాదం 
తోడైతే అది విశ్చంఖల విధ్వంసానికి దారితీస్తుంది. విధ్వంసమే 
సామాజిక విలువగా మారుతుంది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో 
ఈ పరిణామం విస్తరించుకోవటం, వేళ్లూనుకోవటం గమనిస్తూనే ఉ 
న్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా సంస్కృతి, సాంస్కృతికోద్యమం 
ముందు పెను సవాళ్లున్నాయి. పాలకవర్గం అనుసరించే అభివృద్ధి 
పంథా స్థిరమైన వర్గాలను చంచలమైనవిగా మారుస్తుంది. (స్టే స్టైట్‌ ఆఫ్‌ 
ఫ్లక్స్‌) మతోన్మాదం కొత్త కొత్త సామాజిక వ్యక్తీకరణలను ముందుకు 
తెస్తోంది. ప్రత్యేకించి బెంగాల్‌ నేపథ్యంలో పరిశీలిస్తే మార్కెట్‌ 
మితవాదం, మతోన్మాదం భావజాల రంగంలో సాగిస్తున్న ప్రచారం, 
సృష్టిస్తున్న కొత్తకొత్త తరగతులు, రాజకీయ సమీకరణల్లో అవి 
పోషించేపాత్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అందువల్ల వాడుకలో 
కనిపించే ప్రతి కొత్త తరగతిని, కేటగిరీనీ, భావనను లోతుగా పరీక్షించి 
పరిశీలించి ఆయా నూతన పదజాలాల మాటున ఎవరి ప్రయోజనాలు 
దాగి ఉన్నాయో వెలికి తీయగలగాలి. 

అటువంటి ప్రయత్నం చేయటంలో జరిగిన వైఫల్యమే బెంగాల్‌లో 
భారీ నష్టానికి దారితీసింది. వామపక్ష ఉద్యమంలోనూ, ప్రగతిశీల 
శక్తుల్లోనూ నేడు నెలకొన్న స్త స్తబ్బతను అధిగమించాలంటే మితవాదాన్ని 
ఆధిపత్య భావజాలంగా మారుతున్న స సంస్థలు, వాటి నిర్మాణాలు, 
ఆచరణను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మరో కీలకమైన 
విషయాన్ని కూడా గుర్తెరగాలి. ప్రజా సాంస్కృతికోద్యమం విశాలమైన 
సంకీర్ణ కూటమి అన్నదే ఆ వాస్తవం. ముల్మ్‌రాజ్‌ ఆనంద్‌ మాటల్లో 
“మనమంతా ఐక్యం కావాలి. వర్ద, జాతి, హోదాల్లో ఉన్న తేడాలు, 
మౌలిక సమస్యల పట్ల మనకున్న భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టి 
ఏకం కావాలి.”. అటువంటి అవగాహనతోనే స్వాతంత్రోద్యమం చివరి 
దశాబ్దంలో ఆవిర్భవించిన ప్రజా సాంస్కృతికోద్యమం 1970 దశకం 
వరకూ ప్రత్యామ్నాయ సాంస్కృతిక విలువలు, ప్రజాతంత్ర ఉద్యమాల 
విస్తరణలో శక్తివంతమైన పాత్ర పోషించింది. అటువంటి ఉమ్మడి 
కార్యాచరణ, సంకీర్ణ కూటమి కృషి, ఒంటెత్తుపోకడలకు, 
ఒంటెత్తువాదానికి తావివ్వని ఆచరణలు తమతమ వంతు పాత్రలు 
పోషించినందునే 80 దశకంలో బెంగాల్‌లో వామపక్ష సంఘటన 
అధికారాన్ని చేజిక్నించుకో గలిగింది. తర్వాతి కాలంలో అవగాహన, 
ఆచరణలో వచ్చిన అనేక మార్పులు, అవి తెచ్చిన సమస్యలతో పాటు 
మౌలికంగా దేశీయ పాలకవర్గం అనుసరించిన అభివృద్ధి పంథా 
సృష్టించిన సమస్యలను సరిగ్గా అంచనా వేయటం, పౌర సమాజంలో 
ప్రత్యాధిపత్య నిర్మాణానికి ఉన్న అవకాశాలు, వెసులుబాట్ల పట్ల 
ఏమరుపాటు ప్రదర్శించటంతో పారనమాజం మితవాదం 
ఆధివత్యంలోకి జారిపోయింది. అటువంటి పొరపాటు మళ్లీ 
జరక్కుండా ఉండాలంటే ప్రత్యాధిపత్య నిర్మాణానికి శక్తివంతమైన 
సాధనంగా ఉన్న ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణం, నిర్వహణలో 
బెంగాల్‌లో జరిగిన పొరపాట్లు జరక్కుండా చూసుకోవటమొక్కటే 
మార్గం. బెంగాల్‌లో వాపమక్ష కూటమి ఓటమి దేశవ్యాప్తంగా ఉన్న 
ప్రజాతంత్ర ప్రగతిశీల అభ్యుదయ వామపక్ష శక్తులకు నేర్పుతున్న 
పాఠం ఇదే. 








(రచయిత ఉర్జలిన్హు వీ 


69 

















అంత్తర్రేశీీయం 





స్వీడన్‌ పరిణామాలు 


మితవాద, మతవాద అభ్యుదయ నిరోధక రాజకీయాలణు అధికార వీఠానికి దూరంగా ఉంచడంతో స్వీడన్‌ పార్టీలు 
త్రవంబుడోకాలకు ఒక నంగెేళాన్ని ఇచ్చాయని అంటున్నాడు రాజేంద్రబాబు అర్విణి 


యూరప్‌ ఖండంలో ఉన్న స్వీడన్‌, నార్వే, ఫిన్‌ల్యాండ్‌, 
ఐస్‌ల్యాండ్‌, డెన్మార్క్‌ దేశాలను 'నార్జిక్‌ దేశాలని పిలుస్తారు. యూరప్‌ 
ఖండం ఉత్తర ప్రాంతంలో ఉన్న దేశాలు కాబట్టి వాటికా పేరు 
వచ్చింది. విద్య, పౌరహక్కుల పరిరక్షణ, గుణాత్మకమయిన జీవనశైలి, 
సామాజిక రంగంలో మానవ అభివృద్ధి వంటి విషయాలలో 
చెప్పుకోదగిన ప్రగతి సాధించిన దేశాలుగా ఇవి ప్రసిద్ధి గాంచినవి. 
వీటన్నింటిలో స్వీడన్‌కు మరొక ప్రత్యేకత ఉంది. అద జెండర్‌ 
సమానత్వాన్ని పాటించడం. కుటుంబంలో గాని, సామాజిక రంగం 
దేనిలో అయినా లింగభేదానికి తావివ్వకపోవడంలో సీ స్విడన్‌ దేశానిదే 
పెద్ద పీట. అట్లాంటి స్వీడన్‌లో మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగ 
బద్దంగా అవతరించి వంద ఏళ్లయినప్పటికీ మొన్నమొన్నటి వరకు 
ఒక్క మహిళ కూడా దేశాధినేతగా ప్రధాన మంత్రి పదవి నధిష్టించక 
పోవడం ఆశ్చర్యకరం. ఆ లోటు ఈ సంవత్సరం నవంబర్‌ మాసంలో 
తీరింది. 

స్వీడన్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉంది. ప్రజలు 
పార్లమెంట్‌ను ఎన్నుకుంటే, పార్లమెంట్‌ ప్రధాన మంత్రిని 
ఎన్నుకుంటుంది. 849 మంది సభ్యులు గల స్వీడన్‌ పార్లమెంట్‌ను 
స్వీడిష్‌ భాషలో రిక్స్‌ డాగ్‌ అంటారు. కప్‌ ఉనికిలో ఉన్న 
పార్లమెంట్‌లో సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 100 సీట్లు ఉన్నాయి. సోషల్‌ 
డెమో క్రటిక్స్‌కు సిద్ధాంత పరంగా పూర్తిగా వ్యతిరేకమయిన స్వీడన్‌ 
డెమోక్రటిక్‌ పార్టీకి” 62 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీ మితవాదుల్లోనే 
అతి తీవ్ర మితవాదుల పార్టీ. అందుచేత ఆ పార్టీతో వత చేయా 
కలపడానికి ఎవరూ ఇష్టపడరు. “మాడరేట్‌ పార్టీ, “క్రిష్టియన్‌ డెమోక్రటిక్‌ 
పార్టీలతో కలిసి “సాంప్రదాయవాద ఐక్య సంఘటన” ఏర్పాటు 
చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు కానీ, అది సాధ్యపడలేదు. 
స్వీడన్‌ పార్లమెంట్‌లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రావడం చాలా 
అరుదుగా సంభవిస్తుంది. గతంలో యాబైయేళ్ల క్రితం అంటే 
1968లో సోషల్‌ డెమోక్రట్స్‌ మొత్తం పోలయిన ఓట్లలో 50.1 శాతం 
ఓట్లు సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ 
తర్వాత అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే. 

ఆసక్తి కలిగించే మరొక విషయం ఏమిటంటే, సాధారణ 
ఎన్నికలలో 4 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలకు 
పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉండదు. ఆ కారణంగా (ప్రస్తుత 
పార్లమెంట్‌లో (ప్రాతినిధ్యంలేని పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. 
అందులో చెప్పుకోదగ్గవి ఫెమినిస్ట్‌ ఇనీషియేటివ్‌, ఆల్టర్నేటివ్‌ ఫర్‌ 
స్వీడన్‌ అన్న పార్టీలు. యూరప్‌ ఖండంలోని మిగతా దేశాలతో 
పోల్చుకుంటే స్వీడన్‌లో సాధారణ ఎన్నికలలో వోటింగ్‌ శాతం ఎక్కువే 
ఉంటుంది. 2018 ఎన్నికలలో 87.1 శాతం మంది (ప్రజలు 
పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


70 





వీక్షణం 12 జనవరి 2022 


1950 నుండి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోను 80 శాతం కంటే 
వోటింగ్‌ శాతం తగ్గలేదు. ప్రజస్వామ్య వ్యవస్థల పై విశ్వాసం 
ఉండడం, ఎన్నికలలో అక్రమాలకు తావుండదని, ఎన్నికలు సక్రమంగా 
నిర్వహించబడతాయని (ప్రజలలో బలమయిన నమ్మకం ఉండడం, 
వీటికి తోడు స్థానిక సంస్థలకు, రాష్ట ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలతో 
పాటే పార్లమెంట్‌కు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల్లో 
ఎక్కువ శాతం ప్రజలు పాల్గొనడానికి కారణమని విశ్లేషకులు 
భావిస్తున్నారు. 

స్వీడన్‌ రాజ్యాంగం ప్రకారం కనీసం 85 మంది పార్లమెంట్‌ 
సభ్యులు ఒక మంత్రిని అభిశంసిస్తూ అవిశ్వాస తీర్మానం సభలో 
ప్రవేశపెడితే ఆ మంత్రి రాజీనామా సమర్పించవలసిందే. కాబట్టి 
మంత్రులు బహు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అదే 175 మంది సభ్యుల 
విశ్వాసం కోల్పోతే ప్రధాన మంత్రి పదవి కోల్పోతారు. 2018 ఎన్నికల 
తర్వాత ఏర్పడిన పార్లమెంట్‌లో 188 మంది సభ్యులు పురుషులైతే, 
161 మంది (స్రీలు. మంత్రిమండలిలో మొత్తం మంత్రుల సంఖ్య 
23 అయితే అందులో మహిళలు 12 మంది. ఇందులో చెప్పుకోదగిన 
అంశం ఏమిటంటే పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటు వాక్కు 
వినియోగించుకున్న వారిలో మహిళలు ఎంత శాతం ఉన్నారో 
ఎన్నికయిన సభ్యులు, మంత్రిమండలిలో మహిళా మంత్రుల సంఖ్య 
కూడా అంతే ఉంది. 

2014 నుంచి స్వీడన్‌ ప్రధాని పదవిలో కొనసాగుతున్న స్టీఫన్‌ 
లోప్వెన్‌ నవంబర్‌ 10న రాజీనామా చేయడంతో ఆయన 
మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న మాగ్దలినా వ 
నవంబర్‌. నెల చివరి వారంలో ప్రధాన మంత్రిగా “ప్రమాణస్వీకారం 
చేసింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలలోనే 
రాజీనామా చెయ్యాల్సి రావడం, ఆ తర్వాత ఒకటి రెండు రోజులు 
గడవక ముందే నాటకీయ పరిణామాల మధ్య మళ్లీ ప్రధాన మంత్రిగా 
ప్రమాణం చెయ్యడం జరిగింది. 

ఇది మధ్యంతర ఏర్పాటు మాత్రమే. స్వీడన్‌లో నాలుగేళ్ల కొకసారి 
జరిగే సాధారణ ఎన్నికలు 2022 సెప్టెంబర్‌లో జరుగనున్నాయి. 
అంటే రాబోయే పది నెలల కాలంలో తానేమిటో, తన పరిపాలన 
ఎలా ఉంటుందో రుజువు చేసుకోవాలన్నమాట. తాను (ప్రధాన మంత్రి 
అయిన తర్వాత ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండగా 
ఓ విలేకరి “మీ పది నెలల పాలనకు ఇది ప్రారంభం” అని అలవోకగా 
వ్యాఖ్యానించగా చాలా ధీమాగా ఆండర్సన్‌ “మీకు పది నెలలే 
కనిపిస్తున్నాయి. కానీ నాకు పది సంవత్సరాలు కనిపిస్తున్నాయి. నా 
రాబోయే వది నంవత్సరాల పాలనకు ఇది నాంది” అని 
ఆత్మవిశ్వాసంతో జవాబిచ్చారు. 








వున్తక వరిభయం 





యాన్‌ ఎరా ఆఫ్‌ గౌర్క్‌నెస్‌ 


కేంద్ర సాహిత్య అకాడెమీ శశిథరూర్‌ రాసిన “యాన్‌ MT aE DR 


ఎరా ఆఫ్‌ డార్మ్‌నెస్‌” అనే పుస్తకానికి కాల్బనికేతర సృజనాత్మక 
రచనల తరగతిలో బాహుమతినిచ్చింది. ఇది నిజంగా ఇంగ్లిష్‌ 
చదివే వారందరు చదవాల్సిన పుస్తకం. శశిథరూర్‌ 'వై ఐ కః 
యామ్‌ హిందు అనే పుస్తకం కూడా రాశాడు. ఇవే కాకుండా 
పదమూడు పుస్తకాలు, చాలా రాజకీయ, సాహిత్య వ్యాసాలు 
రాశాడు. చెప్పదల్చుకున్న విషయమేమిటంటే అతను రాజకీయ, పే 
సాహిత్యాలలో ప్రముఖుడు. తిరువనంతపురం నుండి లోక్‌సభలో 
కాంగ్రెస్‌ సభ్యుడు. ఈ పుస్తకం రాయడానికి పూర్వరంగం పీఠికలో 
థరూర్‌ వివరించాడు. 2015లో ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ ఉపన్యాస 
చర్చ నిర్వహించింది. భారతదేశములో దుష్పరిపాలనకు బ్రిటిష్‌ వారు 
నష్టపరిహారం చెల్లించాలన్నది చర్చ. నష్టపరిహారం చెల్లించాలన్న 
ఆలోచనకు థరూర్‌ అనుకూలుడు కాడు. ఆ దుష్పరిపాలనకు నైతిక 
బాధ్యత వహిస్తూ సంవత్సరానికి ఒక పౌండ్‌ చెల్లించినా చాలు అన్నది 
థరూర్‌ భావన. ఈ చర్చలో థరూర్‌కు ప్రథమ స్థానం ఇవ్వబడింది. 
అనర్గళమైన ఆంగ్ల భాష వైదుష్యంతో, విషయ పరిజ్ఞానంతో, వాదనా 
పటిమతో థరూర్‌ న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను మెప్పించాడు. ఈ 
పరిచయకర్త కూడా సామాజిక మాధ్యమంలో ఆ ఉపన్యాసం విని 
ప్రభావితుడయ్యాడు. నాలాగే ఆ ఉపన్యాసం విన్నవారు దానిని 
పుస్తకరూపంలో తెస్తే బాగుంటుందని థరూర్‌కు సలహా ఇచ్చారట. 
2016లో అలెఫ్‌ ప్రచురణ కర్తలు పుస్తకంగా మన ముందుకు తెచ్చారు. 
అమెరికన్‌ తత్వవేత్త విల్‌ దూరంట్‌ ప్రస్తావనతో, ఆయన వాక్యాలతో 
ప్రారంభించిన థరూర్‌ ఈ పుస్తకంలో ఆర్థిక దోపిడితో సహ భారతదేశం 


ప్రధాన మంత్రి అయిన కొద్ది గంటలలోనే రాజీనామా, 
వెనువెంటనే తిరిగి ఎన్నికకావడం లాంటి వరిణామాలన్నీ 
నాటకీయంగా జరిగాయని అనిపించినా ఇందులో ఒక చారిత్రిక 
స్పృహ దాగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రాజీకీయ రంగంలో 
మితవాదులు, మతవాదులు, అభ్యుదయ వ్యతిరేకులు అధికారం 
చేజిక్కించుకునే పనిలో కృతకృత్యులవుతున్న ఈ రోజుల్లో, మతవాదులు, 
మితవాదుల చేతుల్లోకి అధికార పగ్గాలు పోనివ్వకుండా అంతవరకూ 
విడివిడిగా ఉన్న కొన్ని రాజకీయ “పార్టీలు ఏకమై మితవాద పార్టీ 
ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండకూడదన్న దృఢ నిశ్చయంతో ఆండర్సన్‌ను 
తిరిగి ప్రధాన మంత్రిని చేశాయి. ఆండర్సన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 
నాయకురాలు. 

ఏడేళ్లనుంచి ప్రభుత్వంలో ఆర్థిక శాఖా మంత్రిగా ప్రజలకు 
సుపరిచితం. (గ్రీన్‌ పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ రెండూ కలిసి 
ప్రభుత్వం ఏర్పాటు “వేని ఆండర్సన్‌ను వ్రధాన మంత్రిగా 
ఎన్నుకున్నాయి. ఆండర్సన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు 
ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీ అయిన స్వీడన్‌ డెమోక్రాట్స్‌ పార్టీ 
తన బడ్జెట్‌ ప్రతిపాదనలను (ప్రవేశ పెట్టింది. ఆ ప్రతిపాదనలను 
పార్లమెంట్‌ ఆమోదించింది కూడా. స్వీడన్‌ డెమోక్రటిక్‌ పార్టీ మిత 
వాద పార్టీ. ఆ పార్టీ బడ్జెట్‌ ప్రతివాదనలను ప్రభుత్వంలో ఉండి 
అమలు పరచడం ఇష్టంలేని గ్రీన్‌ పార్టీ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 





విక్షణం 14 జనవరి 2022 


- రవీంద్రనాథ్‌ సూరి 


అన్ని రంగాలలో ఎలా దోపిడి చేయబడిందో సోదాహరణంగా 
వివరించాడు. బ్రిటిష్‌ లైబ్రరీలలో, ఆర్మేవ్‌లలో, పార్లమెంట్‌ 
hk ' (గంథాలయంలో శోధించి, పరిశోధించి చాలా చెమటోడ్చాడు. 

' ఒకటొకటిగా వాస్తవాలను ముందుకు తెస్తూ, తిరుగులేని 
విధంగా తన వాదనను అల్లుకుంటూ వచ్చాడు. బ్రిటిష్‌ వారి 
దోపిడీ పీడనలను దుష్పరిపాలనను బహిర్గతం చేస్తూ 





“జీ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు దాదాభాయి నౌరోజీ 


మొదలుకొని చాలామంది రచనలు చేశారు. అలాంటి రచనలలో 
పేర్మొనదగినది బ్రిటిష్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యుడైన రజనీపామి దత్‌ 
రాసిన ఇండియా టుదే. ఆ పుస్తకాన్ని 80ల ప్రారంభంలో చదివాను. 
అది నాలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఈ “యాన్‌ ఎరా ఆఫ్‌ 
డార్క్‌నెస్‌ ఆ జ్ఞాపకాలను తట్టిలేపింది. 1930లో భారతదేశంలో 
పర్యటించిన విల్‌, దూరంట్‌ భారతదేశం పై (బ్రిటిష్‌ విజయం గురించి 
చెప్పిన మాటలను మననం చేసుకుందాం. “భారత దేశం పై (బ్రిటిష్‌ 
విజయం, ఒక వర్తక కంపెనీ ఉన్నత నాగరికతపై చేసిన దురాక్రమణ, 
విధ్వంసం, ఎలాంటి నైతిక విలువలు నీతి సూత్రాలు లేనట్టిది, కళల 
పట్ల నిర్లక్ష్యం, లాభం కోసం కక్కుర్తి, తాత్మాలికంగా అరాచకంలో 
మునిగి నిస్సహాయంగా వున్న దేశాన్ని నిప్పు పెట్టి జయించడం, 
అవినీతితోను, వాత్యాలతోనూ రాజ్యాలను దిగమింగడం, 
దొంగిలించడం, చట్టవ్యతిరేక చట్టబద్ధ దోపిడీలను ప్రారంభించడం. 
అది ఇప్పటికీ 180 ఏళ్లుగా (1930లో) సాగుతూనే ఉంది.” క్రీ శ 
1600లో మొదటి ఎలిజబెత్‌ రాణి రాయల్‌ ఛార్జర్‌ ద్వారా నమోదైన 
ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ప్రతినిధిగా సర్‌ థామస్‌ రో 1615లో 


నాయకత్వంలో ఉన్న ఐక్య సంఘటన నుండి తప్పుకుంది. ఐక్య 
సంఘటనా ప్రభుత్వం నుండి ఒక పార్టీ తప్పుకున్నప్పుడు ప్రజాస్వామ్య 
సాంప్రదాయాల ననుసరించి ఆండర్సన్‌ ప్రభుత్వం రాజీనామా 
సమర్పించింది. (వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ అకాలీ దళ్‌ పార్టీ 
కేంద్ర ప్రభుత్వం నుండి తప్పుకున్నప్పుడు మన దేశంలో ఎవ్వరికీ 
ప్రజాస్వామ్య సాంప్రదాయం గుర్తుకు రాలేదు. అది భారత్‌ తరహా 
ప్రజాస్వామ్యం!). 
సాధారణ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల సమయం ఉంది 
కాబట్టి, ప్రభుత్వం నడపడానికి ప్రధాన మంత్రిని ఎన్నుకోవడం 
తప్పనిసరి అయ్యింది. స్వీడన్‌ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లో 
ప్రధాన మంత్రి పదవి కి పోటీ చేసిన అభ్యర్థి ని 175 మంది సభ్యులు 
సమర్థించాలి. చివరికి ఒక పార్టీ వోటింగ్‌లో పాల్గొననని ప్రకటించింది; 
వామపక్ష పార్టీ పెన్షన్‌ చెల్లింపుల విషయంలో ఆండర్సన్‌ పార్టీతో 
షరతులు విధించి హామీ పొంది ఆండర్సన్‌ను సమర్థించడానికి 
ఒప్పుకోవడంతో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆండర్సన్‌ 175 ఓట్లతో 
ప్రధాన మంత్రి కాగలిగారు. మితవాద రాజకీయాలను, మతవాద 
రాజకీయాలను, అభ్యుదయ నిరోధక రాజకీయాలను అధికారానికి 
దూరంగా ఉంచడానికి స్వీడన్‌ దేశ రాజకీయ పార్టీలు ఒక సందేశాన్ని 
(ప్రపంచ దేశాలకిచ్చాయి. అందుకు వాటిని అభినందించాలి. 
(రచయిత జూనియర్‌ కళాశాల ర్లిజొర్‌ బ్రిన్సివలొ వీ 


7 




















జహాంగీర్‌ చక్రవర్తికి తన నియామక పత్రాలు సమర్పించాడు. 
భారతదేశంలో తయారయ్యే సరకులను ఎగుమతి చేసే వ్యాపారం 
కోసం మహాజర్‌ దాఖలు చేశాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రయాణం 
అలా మొదలయింది. మొగల్‌ చక్రవర్తి జెరంగజేబ్‌ 1707లో 
మరణించే నాటికి ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం వాటా 27 
శాతం. మిగతా ప్రపంచ దేశాలన్నీ కలసి 73 శాతం వాణిజ్యాన్ని 
నెరపేవి. కానీ అది 1947 నాటికి 1.3 శాతంకి పడిపోయింది. 
ఈనాటికీ ఆ పరిస్థితిలో మార్చు లేదు. ఎగమతి వర్తకంతో 
ప్రారంభించిన ఈస్ట్‌ ఇండియా కంపని కోటలు కట్టుకుంటూ, 
సాయుధ శక్తిని పంచుకుంటూ పోయింది. రాజ్యం కోనం 
కలహించుకునే నవాబుల జుట్లు ముడివేసి, ఒకప్పుడు ఒకరికి 
ఇంకోకప్పుడు ఇంకొకరి పక్షం వహించి, 1757లో బెంగాల్‌లో 
పన్నులు వసూలు చేసే దివానీ అధికారం చేజిక్కించుకున్నది. ఇంకొక 
అడుగు ముందుకు వేసి బలహీనులైన రాజులు, రాజ కుటుంబంలోని 
తగాదాలు, అంతఃపుర కుట్రలు, అధికార దాహాలను ఉపయో 
గించుకొని మొగల్‌ చక్రవర్తిని సైతం పెన్ననర్‌గా మార్చి వేసింది. 
మన భారత వ్యవస్థలోని బలహీన హెమాజిక సైనిక రంగాలు కంపనీ 
దూకుడుకు దోహదం చేశాయి. వందలాది సంవత్సరాలుగా 
కొనసాగుతూ వస్తున్న ఏసీయాటిక్‌ గ్రామీణ వ్యవస్థను బ్రిటిష్‌ వారు 
కూలదోసి వేశారు... పేరెన్నికగన్న వస్త్ర స్ర పరిశ్రమను, “లోహ పరిశ్రమను 
నాశనం చేశారు. రైతాంగం పైన రకరకాల దళారులను రుద్ది తమకు 
తాబేదారులుగా ఉండే వర్గాన్ని సృష్టించారు. విపరీతమైన పన్నులతో 
రైతాంగం నడ్డి విరిచారు. చేతి వృత్తులను దెబ్బతీసి గ్రామీణ 
నిరుద్యోగం పెంచివేశారు. రైతాంగం నుండి వసూలు చేసిన పన్నులు 
దేశాభివృద్ధికి వినియోగించకుండా, ఇంగ్లాండ్‌కు తరలించి తమ 
పారిశ్రామిక విస్తరణకు పెట్టుబడి సమకూర్చుకున్నారు. బ్రిటిష్‌ వారి 
దోపిడి విధానాల ఫలితంగా వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకొని 
పోగా, 1947 తరువాత పాలకుల అసమర్థ విధానాల వలన ఆ 
సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తున్నది. 1757 నుండి 1901 
వరకు పన్నుల రూపేణ 4 బిలియన్ల పౌండ్ల రొక్కం తరలిపోయిందని 
థరూర్‌ పేర్కొన్నాడు. ఇది పన్నుల రూపేణ వసూలు చేసినది మాత్రమే. 
యుద్దాలలో ఓడిపోయిన రాజుల ఖజానాల నుండి సైనికాధికారులు, 
గవర్నర్లు, గవర్నర్‌జనరళ్లు కొల్లగొట్టిన సొమ్ము, లంచాలు తదితర 
అవినీతి సంపాదన ఎంతో లెక్కగట్టలేమనంటాడు థరూర్‌. అనాగరిక 
భారతవ్యవస్థను సమూలంగా నాశనం చేసి కొత్త నాగరిక వ్యవస్థను 
నిర్మించాల్సిన బాధ్యత బ్రిటిష్‌ సామ్రాజ్యం పైన ఉన్నదని చెప్పుకున్నారు. 
అందుకు అనుగుణంగానే ఒకటొకటిగా, అనాదిగా కొనసాగుతూ 
వస్తున్న వ్యవస్థలను నాశనం చేశారు. 

భారతదేశపు వాస్తవికతలతో సంబంధంలేని న్యాయవ్యవస్థను 
బలవంతంగా రుద్దారు. న్యాయాధికారులుగా వచ్చే బ్రిటిష్‌ వారికి 
స్థానిక భాషలు వచ్చేవి కావు. ప్రజలకు ఇంగ్లిష్‌ వచ్చేది కాదు. 
మధ్యవర్తులుగా ర రక ఇంగ్లిష్‌ నేర్చిన వకీళ్లు 
అవసరమయ్యారు. వకీళ్లకు క్లీ ఫజులు, వాయిదాలు, సంవత్సరాలుగ 
సాగే వ్యాజ్యాలు, న్యాయాన్ని సామాన్యునికి దూరం చేశాయి. 

బ్రిటిష్‌ వారు ప్రవేశపెట్టిన కోర్టులు అంతవరకు అమలులో ఉన్న 
గ్రామసభ లేక గ్రామ పంచాయతి కంటే ఏమి మెరుగైనవి కావు. 
అలాగే విద్యా విధానాన్ని మార్చివేశారు. అప్పటివరకు సంస్కృతం, 
పార్చీ, అరబ్బీ, స్థానిక భాష మాధ్యమంగా ఉన్న విద్యావిధానాన్ని 
నాశనం చేసి ఇంగ్లిష్‌ మాధ్యమంతో, గుమస్తాలను తయారు చేసే 


72 





వున్తక వరిభయం 


వీక్షణం 12 జనవరి 2022 





విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. “మనకు మనం పాలించే కోట్లాది 
మంది ప్రజలకు మధ్య, రంగులోనూ, రక్తంలోనూ భారతీయులుగా, 
అభిరుచులు అభిప్రాయాలు, విలువలు, మేధస్సులో ఇంగ్లిష్‌ వారీగా 
వనిచేసే దుబానీల వర్గాన్ని రూపొందించేందుకు మనం 
చేయవలసినదంత చేయాలి.” అని లార్డ్‌ మెకాలే తన సుప్రసిద్ధ “నోట్‌ 
ఆన్‌ ఎడ్యుకేషన్‌(1835) “లో పే పేర్కొన్నాడు. అందుకు అనుగుణంగానే 
విద్యా వ్యవస్థను రూపొందించి, మనపైన రుద్దారు. ఆ విద్య కూడా 
అట్టడుగు వర్గాలకు అందలేదు. ఉన్నత మధ్య తరగతి వర్గాలు, 
పైకులాలవారే ఆ విద్యా విధానాన్ని అందిపుచ్చు కొని లబ్దిపొందారు. 
నిమ్నకులాలు వర్గాలవారు అరుదు. నేటికీ అదే పరిస్థితి. పట్టభద్రుదైనా, 
ఇంజనీరైనా స్వతంత్రంగా బతకాలంటే సరము. 

బ్రిటిష్‌ పరిశమలకు ముడి సరకులు అందించి, బ్రిటిష్‌ పాలకులకు 
కోట్లాది రూపాయల పన్నులు కట్టిన వ్యవసాయరంగం అభివృద్ధికి 
బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు చేసిందేమి లేదు. జీవనదులెన్నివున్న వాటి 
జలాలు వృధాగా సముద్రం పాలయ్యేవి. ఆంధ్రప్రదేశ్‌లోని కాటన్‌ బ్యారేజి 
లాంటివి తప్పితే నీటిపారుదల సౌకర్యం కల్పించలేదు. వానదేవుడు 
కరుణించకపోతే భీకర కరువులు తాండవం చేసేవి. బెంగాల్‌ 
కరువు(1770), మద్రాసు కరువు(1782), చాలీసా కరువు(1783), 
దవజిబారా కరువు(1792), ఆగ్రా కరువు (1837), ఒరిస్సా కరువు 
(1866), బిహార్‌ కరువు (1873), దక్షిణ భారత కరువు (1876), 
బొంబాయ్‌ కరువు(1905), ప్రఖ్యాత బెంగాల్‌ కరువు (1943), అలాంటి 
కారువుల్లో ముఖ్యమైనవి. ఈ కరువుల కారణంగా 1770 నుండి 1900 
వరకు రెండున్నర కోట్ల భారతీయులు మరణించారు. 1948 బెంగాల్‌ 
కరువు సందర్భంగా అప్పటి బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చాలా 
అమానుషమైన వ్యాఖ్యలు చేశాడు. కుందేళ్ల లాగా పిల్లలు కని 
భారతీయులు కరువును కొనితెచ్చుకున్నారని వ్యాఖ్యానించాడు. కరువు 
దెబ్బకు గాంధీ ఇంకా చావలేదేందుకని పైశాచిక వ్యంగ్యం 
ప్రయోగించాడు. బెంగాల్‌లో కోట్లాది మంది చనిపోతుంటే, 
ఆదుకొనకుండా, భారతదేశంలో పండిన గోధుమలు, బియ్యం ఇతర 
ఆహార ధాన్యాలను యూరోప్‌లో యుద్ధరంగానికి తరలించారు. బెంగాల్‌ 
కరువులో కనీసం 30 లక్షల మంది “వనిపోయారు. 

(బిటిష్‌ సామ్రాజ్యవాదులు తాము జరివిన దురాక్రమణ 
యుద్దాలలోకి భారతీయులను ఈడ్పారు. అన్నీ యుద్దాలలోకి భారతీయ 
సైనికులను తరలించడమే కాకుండా, ఆ యుద్దాలకైన ఖర్చులన్నీటిని 
బ్రిటిష్‌ ఇండియా పైననే రుద్దేవారు. అలా జరిగిన యుద్దాలలో 11 
లక్షల భారతీయ సైనికులు పాల్గొనగా లక్ష మంది చనిపోయారు, 8 
లక్షల మంది గాయపడ్డారు. ఈ యుద్దాలలో భారతదేశానికి ఒరిగింది 
ఏమీలేదు. ఆఖరుగా వెళ్ళు వెళ్తూ భారతదేశాన్ని రెండు ముక్కలుగా 
చీల్చి, అన్నదమ్ముల మధ్య ఆరని చిచ్చు రగిలించి వెళ్లారు. 

1757 నుండి 1947 వరకు అమలయింది నిజంగా అంధకార 
యుగం. అది భరతమాత కార్చిన కన్నీటి కాసారం. ఆ యుగపు 
అన్యాయాలను ప్రతి భారతీయుడు తెలుసుకొని తీరాలి. ఇంతటి దుఃఖ 
భరితమైన చరిత్రను మన కళ్ల ముందుకు తెచ్చిన డా. శశిథరూర్‌, 
47 నుండి ఇప్పటిదాకా 45 సంవత్సరాలు దారుణంగా పరిపాలించిన, 
91లో భారత ఆర్థిక వ్యవస్థను విడదీయరాని విధంగా ప్రపంచ దోపిడీ 
వ్యవస్థకు కట్టి పడవేసిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రముఖ నాయకుడు. ఆయన 
పాండిత్యం అయనకు ఉతణమత లు సంపాదించి పెట్టేదే కానీ 
సమరోన్ముఖులను చేసేది కాదు. వ్‌ 




















వున్తక వరిభయం 





'ధ గ్రేట్‌ మొఘల్స్‌' 


భారతదేశ చరిత్రలో తీవ్రంగా వివాదాస్పదం fF 
చేయబడుతున్న భాగాల్లో మొఘలుల చరిత్ర ప్రధానమైనది. గా 


ఎంత తీవ్రంగా వీరి చరిత్ర వివాదాస్పద మవుతుందో అంతే జ్ఞ oh స్ట 


పెద్ద ఎత్తున వీరి చరిత్రపై పుస్తకాలూ వెలువడుతున్నాయి. జగ 
అలా ఇటీవల వెలువడ్డ ఒక ముఖ్యమైన పుస్తకం ప్రొఫెసర్‌ స్నా 


ఫర్షత్‌ నస్రీన్‌ రచించిన 'ద గ్రేట్‌ మొఘల్స్‌ చాలా వరకు 1న 


ప్రాథమిక ఆధారాల మీద ఆధారపడి రాసిన ఈ పుస్తకంలో 
మొఘల్‌ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్‌ మొదలుకొని జెరంగ 


జేబు వరకూ, చిట్ట చివరి మొఘలు చక్రవర్తి అయిన బహదూర్‌ షా 


జఫర్‌పైన ఒక అధ్యాయమూ మొత్తం ఎనిమిది అధ్యాయాలున్నాయి. 
ప్రధానంగా మొఘలుల రాజకీయ చరిత్రే అయినప్పటికీ వారి కాలం 
నాటి సాంఘిక, సాంస్కృతిక, మత, ఆర్థిక కోణాలను కూడా 
చరిత్రకారిణి ఫర్హత్‌ నస్రీన్‌ రాజకీయాల్లో అంతర్భాగంగానే ఎంతో 
అద్భుతంగా స్పృశించారు. అంతేకాకుండా వీరి వ్యక్తిగత చరిత్రనూ, 
వారిలోని న్యాయ దృష్టినీ, మానవీయ కోణాల్నీ వెలికి తెచ్చారు. 

ఫర్జానా, సమరగ్లండ్‌లను గెలుస్తూ కోల్పోతూ చివరికి కాబూల్‌ 
చేరుకున్న జహీరుద్దీన్‌ ముహమ్మద్‌ బాబర్‌కు (జననం 14838 ఫిబ్రవరి 
14) అక్కడ ఏర్పడిన తీవ్రమైన రాజకీయ అనిశ్చితి కారణంగా 
అనివార్యంగా భారతదేశం వైపు చూడాల్సి వచ్చింది. 1526 ఏప్రిల్‌ 
20న జరిగిన మొదటి పానివట్టు యుద్ధంతో భారతదేశ 
రాజకీయాలూ, సమాజగతీ మారాయి. ఆటోమన్‌ టర్మిష్‌ యుద్ధ 
విధానాన్ని (సాధారణ సైనికులూ, యుద్ధ కమాండర్లూ ఒకేసారి 
శతృవు పై విరుచుకుపడడం, పరిగెడుతున్న గుర్రాలపై నుండే బాణాలను 
వర్షించడం మొదలైనవి) అవలంబించడం కారణంగా కేవలం 12 
వేల సైన్యాన్ని కలిగిన బాబర్‌ ఒక లక్ష సైన్యాన్ని కల్గిన ఢిల్లీ సుల్తాన్‌ 
ఇబ్రహీం లోడీపై సులభంగా విజయం సాధించాడు. విజయమైతే 
లభించింది గానీ, స్థానికుల నుండి సామాజిక ఒవ్వుదల 
కష్టమైపోయింది. ఆగ్రాలో నివనించిన తొలినాళ్లలో బాబర్‌ 
మనుషులకు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యేది. వాళ్లు 
కనిపిస్తే చాలు స్థానికులు పారిపోవడమో, దుకాణాలు మూసివేయడమో 
చేసేవారు. ఇలా తొలుత బాబర్‌ మనుషులు “పరాయి తనాన్ని 
ఎదుర్శొన్నారు. బాబర్‌ సైనికాధికారులు కాబూల్‌కు తిరిగి వెళ్లాలని 
భావించారు; భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఢిల్లీ సుల్తానుల 
కాలంలో రాయబడిన చరిత్ర గ్రంథం 'తబాకత్‌ అల్‌ నాసిదీని బాబర్‌ 
చదివారు. అంతేకాకుండా భారతదేశాన్ని చాలా జాగ్రత్తగా, దగ్గరగా 
గమనించాడు. అందులో భాగంగా పవిత్రంగా భావించబడిన 
జంతువుల్నీ, పక్షుల్ని చంవకూడదనీ, గాయవరచగూడదనీ 
నిర్ణయించుకున్నారు. 

1527 మార్చి 17న జరిగిన ఖానువా యుద్ధంలో చిత్తోర్‌ రాజు 
రాణా సంగ్రామ సింహ్‌ను బాబర్‌ ఓడిస్తాడు. బాబర్‌ ఒకసారి హీరట్‌ 
నుండి కాబూల్‌కు వచ్చేటప్పుడు మంచు తుఫాను లేచింది. దాని 
నుండి కాపాడుకోవడానికి ఒక గుహలో ఉండమని బాబర్‌కు సలహా 
ఇచ్చారు అధికారులు. కానీ గుహ అందరికీ సరిపోయేదిగా 









న GREAT. ఇ 
తతంంగతిం న. 


[న HAE 


విక్షణం 14 జనవరి 2022 


డా. షేఖ్‌ మహబూబ్‌ బాషా 


శో లేకపోవడంతో బాబర్‌ దానికి నిరాకరించాడు. తర్వాత అందరికీ 
|... సరిపోయే గుహ దొరికింది. తన స్వీయ చరిత్ర “బాబర్‌ 
గ నామాలో క్షమతత్వపు గొప్పదనం గూర్చి రాయడమే కాకుండా 
3 వాస్తవంగా తనకు ద్రోహం తలపెట్టిన ఎందరినో క్షమించి 
గే వదిలేశాడు. ఉదాహరణకు 1506-07లో తనని రాజ్య 
శ [| (భ్రష్టున్ని చేయడంలో కుట్రపన్నిన ముహమ్మద్‌ హుసేన్‌ మీర్జా 
= దుమ్లత్‌ కుమారుడైన ఎనిమిదేళ్ల మీర్జా హైదర్‌ దుఘ్లుత్‌కు 
~ 1508 నుండి 1512 వరకు ఆశ్రయం ఇచ్చి సొంత కొడుకులా 
చూసుకున్నాడని మీర్జా హైదర్‌ తన పుస్తకం 'తారీఖ్‌-ఇ-రషీదీలో 
రాశాడు. అలాగే తనని విష ప్రయోగం ద్వారా చంపించాలని చూసిన 
ఇబ్రహీం లోడీ తల్లి బువాను కూడా క్షమించి ప్రాణాలతో వదిలేశాడు. 
సాధారణంగా ముస్లిం రాజుల్ని క్రూరులుగానూ, నిర్ణయులుగానూ 
చిత్రీకరిస్తుంటారు. కానీ వారిలోనూ మానవత్వముందనీ, వారూ 
సాధారణ మానవుల్లా ప్రవర్తించేవారనీ పలు ఉదాహరణలిచ్చారు 
చరిత్రకారిణి ఫర్షత్‌ నస్రీన్‌. తన స్వీయ చరిత్ర 'తుజెక్‌-ఇ-బాబరి”/ 
“బాబర్‌ నామాిను రచించాడు. ఖురానును రాసి మక్కాకు పంపించాడు. 
'ముబయ్యిన్‌' అనే మత గ్రంథాన్నీ మధ్య ఆసియా సూఫీ గురువు 
రచన అయిన 'రిసాలా-ఇ-వలీదియిను వద్య రూపంలోనూ 
రచించాడు. బాబర్‌ మంచి సాహిత్య విమర్శకుడు కూడా. బాబర్‌ 
స్నేహశీలి. “మిత్రుతో మరణం పండుగే” అని భావించాడు. 
పిసినిగొట్టుల్నీ పొగిడేవాళ్లనీ ఇష్టపడలేదు. మాటలు జాగ్రత్తగా 
వాడాలనేవాడు. మత ప్రాతిపదికన అతను ఎవరి పట్లా వివక్ష 
చూపలేదు. రాజకీయంగా ముస్లింలైన ఆపష్టన్లూ, ఉజ్జేక్లూ అతనికేలా 
శతృవులో హిందువులైన రాజపుత్రులు కూడా అలాగే శతృవులు. 
అంతే! భారతదేశాన్ని హృదయపూర్వకంగా పేమించిన బాబర్‌కు 
చనిపోయేటప్పటికి 48 సంవత్సరాల వయస్సు. మొత్తం 36 
సంవత్సరాలు పాలించాడు. బాబర్‌, మహమ్‌ బేగంల పెద్ద కుమారుడు 
నాసిరుద్దీన్‌ ముహమ్మద్‌ హుమయూన్‌ (1508-1556) బాల్యం 
కాబూల్‌లో గడిచింది. 
హుమయూన్‌ పరిపాలనలో న్యాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు. 
తన అంతఃపురం వెలుపల న్యాయగంట (తబ్ల్‌-ఇ-అదల్‌)ను ఏర్పాటు 
చేశాడు. న్యాయం కోరుకునేవారు తమకు జరిగిన అన్యాయం తీవ్రతను 
బట్టి ఒకసారో, రెండుసార్లో, మూడు సార్లో ఈ గంటను మోగించేవారు. 
రాజ్యాన్ని నిలుపుకోవడానికి ఎంతలా అష్ట కష్టాలు పడ్డప్పటికీ సామాన్య 
ప్రజలకు న్యాయాన్నందించే విషయంలో హుమయూన్‌ కాంప్రమైజ్‌ 
అవలేదు. హుమయూన్‌ చేసిన వాగ్గానాన్ని నిలుపుకొనే మనిషి. పెళ్లికి 
ముందు హుమయూన్‌కూ, అతని భార్య హమిదా బానూ బేగంకూ 
మధ్య జరిగిన ఆసక్తిదాయకమైన చర్చను ఈ పుస్తకం తెలియజేస్తుంది. 
మొదట హమీదా అతన్ని పెళ్లాడదలచుకోదు; సుమారు 40 రోజులు 
వివిధ వ్యక్తులు మధ్యవర్తిత్వం నెరిపిన తర్వాత పెళ్లికి ఒప్పుకుంటుంది! 
వీరి కుమారుడే ప్రఖ్యాతి వహించిన అక్బర్‌. 
1556 ఫిబ్రవరిలో పట్టాభిషిక్తుడయ్యేటప్పటికి జలాలుద్దీన్‌ 
ముహమ్మద్‌ అక్బర్‌ (1556-1605) వయన్సు కేవలం 14 


73 








సంవత్సరాలు. బైరాంఖాన్‌ సంరక్షణలో పెరిగాడు. తనకిష్టంలేని 
వారందరినీ అక్చర్‌కు దూరం చేసి బైరాంఖాన్‌ సర్వశక్తివంతుడుగా 
ఎదగడమే కాకుండా వాస్తవంలో చక్రవర్తిగా మెలిగేవాడు. అయితే 
ఎంత శక్తివంతుడుగా ఎదిగాడో అంతే తీవ వ్యతిరేకతనూ 
ఎదుర్శొన్నాడు. బైరాంఖాన్‌ పట్టునుండి బయట పడదల్బుకున్న అక్బర్‌ 
“వకీల్‌' వదవిని రద్భుచేన్తూ వర్మానా జారీచేసి బైరాంఖాన్‌ 
వెన్నువిరిచాడు. తిరగబడ్డ బైరాంఖాన్‌ను 1560 ఆగస్టు 23న సయ్యద్‌ 
మొహమ్మద్‌ అట్కా ఓడించాడు. బైరాంఖాన్‌ మక్కా వెళ్లాలనుకుంటాడు; 
కానీ మార్గమధ్యంలోనే 1561లో చంపివేయబడతాడు. దర్భారులోని 
వివిధ వర్షాల మధ్య రాజుకుంటున్న అంతర్గత వైషమ్యాలను అత్యంత 
నిపుణతతో పరిష్కరించిన అక్బర్‌ రాజ్య నిర్వహణను సరైన మార్గంలోకి 
తేవడానికి అనేక మంచి చర్యలను చేపట్టాడు. 

అక్బర్‌ చేపట్టిన అనేక అభ్యుదయకరమైన పనులను వివరించి 
అతన్ని ఉదారుడిగా నిరూపించారు ఫర్దత్‌ రస్రీన్‌. తన ప్రజల నిజమైన 
సమస్యల్ని తెలుసుకోవడానికి 1561లో మారు వేషంలో ఆగ్రా వీథుల్లో 
తిరిగేవాడు అక్బర్‌. 1562లో యుద్ధంలో పట్టుబడిన సైనికులను 
బానిసలుగా మార్చే విధానాన్ని నిషే షేధించాడు. 1564లో జిజియా 
పన్నును తొలగించాడు. 1565లో పలు హిందూ దేవాలయాలకు 
భూముల్ని దానం చేశాడు. గోరక్షణ కోసం ఫర్మానాలను జారీ చేశాడు. 
భూమి శిస్తు విధానాన్ని చక్కగా సంస్కరించి సాధ్యమైనంత వరకు 
జమీందారులు రైతుల్ని చిదిమేయకుండా చూశాడు. సైనిక వ్యవస్థను 
చక్కబెట్టడానికి గుర్రాలకు ముద్రవేసి సైనికుల వివరాలను నమోదు 
చేసే 'దాహో చెహరాల్‌ దాఘో మహాల్‌ అనే వ్యవస్థను ప్రవేశపెట్టి 
అవినీతి అధికారులను శిక్షించేవాడు. 

రాజపుత్ర స్త్రీలతో వివాహం అక్బరు వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా 
ప్రభావితం చేసింది. అబుల్‌ ఫజల్‌ (ప్రకారం ఇంట్లో ఉన్నా 
ప్రయాణంలో ఉన్నా అక్బర్‌ హిందువులు పవిత్రంగా భావించే గంగా 
జలాన్నే తాగేవాడు (పు. 81). యుమునా లేదా చీనాబ్‌ నీళ్లతో వంట 
చేసినప్పటికీ అందులో కొంచెం గంగా జలాన్ని కలిపేవారు (పు. 
81-82). మొదట్లో ఛాందసవాద ఉలేమాల ప్రభావంలో ఉండి 
షియాలు మొదలైన వారిపట్ల అన్యాయంగా ప్రవర్తించినప్పటికీ 
క్రమక్రమంగా ఉదారవాదం వైపు మొగ్గారు అక్బర్‌. అతనికి 
ఉదారవాద దృష్టికోణం అలవడ్డంలో ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్తీ 
షేక్‌ సలీం చిష్షీ మొదలైన సూఫీ గురువుల ప్రభావం కూడా ఎంతో 
ఉంది. షేక్‌ ముబారక్‌, అబుల్‌ ఫజల్‌, ఫైజీలు కూడా అతన్ని 
ప్రభావితం చేశారు. హిందూమతం పట్ల సానుకూల దృక్పథం 
కనబరిచిన అక్బర్‌ దాన్ని అర్థం చేసుకోవడానికీ, పర్షియన్‌ ప్రపంచంలో 
ప్రచారం చేయడానికీ 'మక్తబ్‌ ఖానా అనే జార విభాగాన్ని 
1573లో ఏర్పాటు చేసి అనేక సంస్కృత [గ్రంథాలను పర్షియన్‌లోకి 
అనువదింపజేశాడు. అలా అధర్వణ వేదం (అధర్బణ్‌), మహో భారతం 
(రజ్మ్‌నామ), రామాయణం, హరివంశ పురాణం (హరిబన్స్‌), 
లీలావతి, రాజతరంగిణి, పంచతంత్రం మొదలైనవి సంస్కృతం నుండి 
పర్షియన్‌లోకి అనువదించబడ్డాయి. సంకుచితత్వం కారణంగా 
ముస్లింలు భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడం లేదనీ, 
సంకుచితత్వం నుండి ముస్లింలు బయట పడాలనీ అబుల్‌ ఫజల్‌ 
అభిప్రాయ పడ్డాడు. అతని “'ఐన్‌-ఇ-అక్చరీిలో ఒక అధ్యాయం హిందూ 
మతం, సంస్కృతి, ఆలోచనా విధానం, ఆచార వ్యవహరాలకు 
సంబంధించిన విషయాలను చర్చిస్తుంది. ఈ అధ్యాయం భారతీయ 
సంస్కృతిలో హిందువులు, జైన, బౌద్యుల్లాగే ముస్లింలు కూడా 


74 





వున్తక వరిభయం 


వీక్షణం 12 జనవరి 2022 





విడదీయరాని భాగమని నొక్కి వక్కాణిస్తుంది. ఆ విధంగా భారత ఉ 
మ్మడి సంస్కృతిని స్పష్టంగా విశదం చేస్తుంది. 

1575లో “ఇబాదత్‌ ఖానాను ఏర్పాటు చేయడం ద్వారా మత 
విషయంలో ఒక కొత్త ప్రయోగాన్ని చేశాడు అక్ళర్‌. ఇందులో మత 
విషయాలను తీవ్రంగా చర్చించేవారు. మొదట్లో కేవలం ముస్తింలకే 
పరిమితమైనప్పటికీ తర్వాత ముస్లిమేతరులను కూడా ఆహ్వానించారు. 
ముస్లింలలోనే ఉన్న అంతర్‌వైరుధ్యాలను చక్కగా గ్రహించిన అక్బర్‌ 
ఛాందసత్వానికి బాగా దూరంగా జరిగాడు. ఛాందసవాద ఉలేమాలతో 
వాధించడానికి ఉదారవాదులను ఎగదోసేవాడు. ముల్లా అబ్బుల్‌ కాదిర్‌ 
బదౌని ప్రకారం క్రైస్తవ మతంలో విశ్వసించిన అక్బర్‌ రాజకుమారుడైన 
మురాద్‌ను కైస్తవ ధర్మం నేర్చుకోమని ప హిందువులు 
పవిత్రంగా భావిస్తారు కాబట్టి గోవధను నిషేధించాడు. అర్ధరాత్రీ, 
తెల్లవారు జామునా పాందువులు ఉచ్చరించే మం(తాలను 
ఉచ్చరించేవారు. తన హిందూ రాణుల అంతః పురాల్లో హోమాన్ని 
చేసేవారు. పండుగ సమయాల్లో నుదుట కుంకుమ అద్దుకునేవారు. 
ట్రూభ్మాణులు అతని మణికట్టుకు పవిత్ర దారాలు “కట్టేవారు. 

సుల్వ్‌-ఇ-కుల్‌ (అందరికీ శాంతి” ) అనేది అక్బర్‌ ఆధ్యాత్మిక సూత్రం. 
అందులో సంకుచితత్వానికి తావు లేదు. హిందూస్తాన్‌లో సమైక్యతను 
సాధించడానికి ఈ సూ(త్రం అత్యంత ఆవశ్యకమైనదని అక్బర్‌ 
గుర్తించారు. అందరినీ కలుపుకుపోవడం ద్వారా లౌకికవాదం వైపు 
అడుగులు వేశాడు. సాధారణంగా అందరూ భావిస్తున్నట్లుగా అక్బర్‌ 
ఏ కొత్త మతాన్నీ స్తాపించలేదనీ, 'దీన్‌-ఇ-ఇలాహీ'నీ ఏ అదికారిక 
రికార్డూ నమోదు చేయలేదనీ తెలుపుతున్నారు ఫర్హత్‌ నప్రీన్‌ (పు. 
89). హిందూ ఆచారాలైన 'ర్లురోకా దర్శన్‌, 'తులాదాన్‌'లను అక్బర్‌ 
కొనసాగించారు. 

వేల సంఖ్యలో ఉండిన తన సొంత బానిసలను బానిసత్వం నుండి 
విముక్తి కలిగించాడు అక్బర్‌. తన ప్రజల శ్రేయస్సు కోసం తన దగ్గరి 
అధికారులూ, అనధికారుల నుండి 1582లో సలహాలూ, సూచనలూ 
ఆహ్వానించాడు. నేరస్థులకు శిక్షలు కరినతరంగా ఉండకుండా చేశాడు. 
1582లో క్యాపిటల్‌ పనిష్‌మెంట్‌ను పూర్తిగా నిషేధించాడు. ప్రీల 
సమస్యల పట్ల సున్నితత్వాన్ని ప్రదర్శించాడు అక్బర్‌. బాల్య వివాహాలు 
దేవునికి ప్రీతికరమైనవి కావన్నాడు. (రాజకుమారుడైన సలీం/జహాంగీర్‌ 
బాల బాలికల కనీన వివాహ వయస్సు 12 సంవత్సరాలు 
ఉండాలన్నాడు) ఏకవత్నీవతాన్ని ప్రోత్సహించాడు. వితంతు 
వివాహాలను సమ్మతించాడు. ఇంకా గర్భాధానం జరగని స్రీలు సతీ 
సహగమనాన్ని పాటించడాన్ని నిరసించాడు. 1858లో స్వయంగా 
ఒక వితంతువు “సతి” నుండి కాపాడాడు. సెక్స్‌ వర్మర్స్‌ కోసం 
రాజధానిలో ఒక (ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించడంతో పాటుగా, 
అందులోని ప్రీల సంరక్షనార్థం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. అక్బర్‌ 
మేనమామ ఖ్వాజా ముఆజ్ఞమ్‌ పట్టరాని ఆవేశంలో తన భార్యను 
చంపేస్తే అక్బర్‌ అతన్ని కట్టెలతో కొట్టించీ తన్నించీ ఖైదు చేయించాడు. 
1594లో బానిస వ్యాపారంపై ఆంక్షలు విధించాడు. తన సొంత 
రాజ ప్రసాదపు రక్షకభట సిబ్బంది అధికారి ఒక “అంటరాని కులానికి 
చెందినవాడు. అక్బర్‌ అతన్ని “ఖిద్మత్‌ రాయ్‌” అనే బిరుదుతో 
నన్మానించాడు. 1598లో సిక్కు గురువు అర్జున్‌ సింగ్‌ను 
సందర్శించాడు. 1578 తర్వాత వేటాడడం మానుకోవడమే కాకుండా 
రాజ్యంలో ఎక్కడే గాని జంతువుల్నీ, పక్టుల్నీ వేటాడకూడదని 
ఆజ్ఞాపించాడు. 1580 నుండి శుద్ధ శాకాహార భోజనాన్ని అలవాటు 
చేసుకున్నాడు. శాకాహార భోజనాన్ని “సూఫియానా” అన్నాడు. అక్బర్‌ 








ప్రకారం మన పొట్ట జంతువుల పాలిట సమాధి కాకూడదు. 

అక్బర్‌ కళలను పోషించాడు. బులంద్‌ దర్వాజా లాంటి బృహత్‌ 
నిర్మాణాలను చేపట్టాడు. 1584లో ఇలాహి శకాన్ని ప్రారంభించాడు. 
1586లో తన జీవితం, కాలాలకు సంబంధించిన చరిత్ర రాయమని 
ఆ పనిని అబుల్‌ ఫజల్‌కు అప్పగించాడు. అది అక్షర్‌ నామాగా 
ప్రసిద్ధమైంది. బదౌనీ ప్రకారం అక్బర్‌ కాలంలో సూఫీతత్వం, శాప్రీయ 
చర్చలు, తత్వశాస్త్ర శోధనలు పరిఢవిల్లాయి. గుడ్డి అనుకరణపై 
హేతువు పైచేయి సాధించింది. దేవున్ని (ప్రేమతో ఆరాధంచాజే గానీ, 
ఏవో భౌతిక ప్రతిపలాపేక్షలతో కాదన్నాడు అక్బర్‌. “మంచిగా 
ఉండడం మంచిది కాబట్టి మనం మంచిగుండాలన్నాడు. యుక్త 
వయసులో ఉన్నప్పుడు బాగా తాగేవాడైనప్పటికీ వయసు పెరిగేకొద్దీ 
తగ్గించాడు. తను నిరక్షరాస్యుడైనప్పటికీ, జ్ఞానం పట్లా, పుస్తకాల పట్లా, 
జ్ఞానుల పట్లా ఎంతో భక్తి, గౌరవాలుండేవి అక్ళర్‌కు. ఇంత “గొప్పు 
మనిషి 1605 అక్టోబర్‌ 17న చనిపోయాడు. 

అక్బర్‌ చనిపోయిన వారానికి 1605 అక్టోబర్‌ 24న 
పట్టాభిషిక్తుడయ్యాడు నూరుద్దీన్‌ ముహమ్మద్‌ జహాంగీర్‌ బాద్‌షా ఘాజీ. 
జహాంగీర్‌ (1605-1627) తల్లి రాజపుత్ర (ప్రీ. భాషల పట్ల 
జవోంగీర్‌కు (ప్రత్యేక ఆనక్తి ఉండేది. అతని ఆత్మకథ 
“డుజుక్‌-ఇ-జహాంగీరీలో శరీర ధర్మశాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు 
శాస్త్రం, భూగోళ శాస్తం, వైద్యం, చరిత్ర మొదలైన విషయాల్లో 
తు. జిజ్ఞాస మనకు కనిపిస్తుంది. తన తండ్రి అక్బర్‌ 

సుల్స్‌-ఇ-కులో సిద్ధాంతాన్ని జాగ్రత్తగా కాపాడి కొనసాగించడమే 
కాకుండా, దానికి న్యాయం అనే కొత్త అంశాన్ని జోడించాడు. 
జహాంగీర్‌ అనేక ప్రజోపయోగకరమైన చట్టాలను చేశాడు. జాగీర్జారులు, 
ప్రభుత్వాధికారుల కబంధ హస్తాల నుండి సామాన్య ప్రజలకు రక్షణ 
కల్పించేవి వీటిలో ప్రధానమైనవి. బెంగాలులోని సిల్పెట్‌లో తల్లిదండ్రులు 
తమ కుమారులను నపుంసకులుగా మార్చి అమ్మడమో, _ 
చెల్లించాల్సిన పన్నులకు బదులుగానో ఇచ్చివేయడమో చేసేవా 
జహాంగీర్‌ ఈ క్రూర పద్ధతిని మానించడమే కాకుండా న. 
తల్లిదండ్రులు దండనార్డులని ఆజ్ఞాపించాడు. జహాంగీర్‌ సాద్‌ఖాన్‌ను 
న్యాయం అందరికీ ఒకటేననీ, తన నపుంసకులను నియంత్రించమనీ 
లేదా శిక్షకు సిద్ధంగా ఉండమనీ హెచ్చరించాడు. ఇలా న్యాయం 
పట్ల జహాంగీర్‌కున్న అంకిత భావాన్ని నిరూపించడానికి పలు 
ఉదాహరణలనిచ్చారు ఫర్హత్‌ నప్రీన్‌. 

జహాంగీర్‌ కుమారుడైన ఖుస్రో రాజ్య కాంక్షతో తండ్రి మీద 
తిరగబడతాడు. దీని ఒక చేదు పర్యవసానం సిక్కుల ఐదవ గురువైన 
గురు అర్జున్‌ సింగ్‌ను జహాంగీర్‌ చంపించడం. తండ్రి మీద 
తిరగబడినప్పుడు తనవద్దకు వచ్చిన ఖుస్రోని అర్జున్‌ సింగ్‌ నుదుట 
తిలకం దిద్ది ఆశీర్వదిస్తాడు. దీన్ని తన మీద తిరుగుబాటుగా భావించన 
జహాంగీర్‌ అర్జున్‌ సింగ్‌ని చంపివేయమని ఆజ్ఞాపిస్తాడు. అర్జున్‌ సింగ్‌ని 
చంపివేయించడంలో రాజకీయ కారణమే తప్ప మతానికి ఎలాంటి 
ప్రమేయమూ లేదని వ్యాఖ్యానించారు ఫర్హత్‌ నస్రీన్‌. అయినా ఈ 
సంఘటన మొఘలు-సిక్కు సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని 
చూపించింది. వితంతులైన అర్జుమంద్‌ బానో బేగం (తర్వాత 
నూర్జహాన్‌)ను 1611 జూన్‌ 11న పెండ్లాడాడు. ఆమె పరిపాలనలో 
ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. 

జహాంగీర్‌ తీవ్రంగా తాగేవాడు. ఎంతగా తాగేవాడంటే తాగుడు 
మానేయకపోతే మరణం తప్పదని రాజ వైద్యుడు హకీం హుమాన్‌ 
'హెచ్చరించవలసి వచ్చింది. 1601 నాటికి తాగుడును 6 కప్పులకు 





వ్రున్తక వరి 
— 


విక్షణం 14 జనవరి 2022 


రయం 





తగ్గించాడు; అయినా నల్ల మందును మాత్రం సేవించేవావు. దీంతో 
నానాటికీ ఆరోగ్యం క్షీణించనారంభించింది; ఎంతగా అంటే కనీసం 
తన దినచర్యను స్వయంగా రాయలేకపోయేవాడు. మొఘలు సామ్రాజ్య 
పతనంలో రాజులు తాగుబోతు తనం, మత్తు పదార్థాలకు 
బానిసలవడం కూడా ఒక కారణమన్నారు చరిత్రకారిణి ఫర్హత్‌ 'సప్రీన్‌ 
(పు. 119). జహాంగీర్‌ కుమారుడు పర్వేజ్‌ తీవ్రంగా" తాగడం 
కారణంగా 36 సంవత్సరాల వయసులోనే చనిపోతాడు. 

జహాంగీర్‌ మత విశ్వాసాలు సమ్మిళితమైనవి. అతను కూడా తన 
తండ్రి లాగే అన్ని మతాలనూ సమానంగా గౌరవించి మతపరంగా 
ఉదారవాద విధానాన్ని అవలంబించాడు. ఇస్లామిక్‌ పండుగలతో పాటు 
పర్షియన్‌ నౌరోజ్‌నూ, హిందూ పండుగలైన హోళీ, దసరా, దీపావళి, 
రక్షాబంధన్‌, శివరాత్రి మొదలైన వాటిని జరిపేవాడు. శివరాత్రి రోజున 
హిందూ యోగులతో సంభాషించేవాడు. ఎవర్నే గాని ఇస్లాంలోకి 
బలవంతంగా మతాంతీకరించ కూడదని తన అధికారులను 
ఆజ్ఞావించాడు. దనియాల్‌ కుమారులకు కైన ధర్మాన్ని 
బోధింపజేశాడు. (క్రైస్తవులను 'అహ్హ్‌-ఇ-కితాబ్‌” (పీ ప్యిపుల్‌ ఆఫ్‌ ద 
బుక్‌)గా భావించాడు. (వేదాల కారణంగా హిందువులను కూడా 
“అహ్ల్‌-ఇ-కితాబొగా భావించాడు అక్బర్‌). జద్రూప్‌ - గోసాయిన్‌ 
అనే హిందూ యోగితో ఆధ్యాత్మిక విషయాల మీద సంభాషించేవాడు. 
ఆయనను తన దగ్గరకు పిలవడం కాకుండా తనే ఆయన దగ్గరికి 
వెళ్లేవాడు; ఆయన్ని కలవడం తన అదృష్టంగా భావించాడు. ఈ 
విధంగా తండ్రికి దగ్గ కుమారుడైన జహాంగీర్‌ 1627 అక్టోబర్‌ 28/ 
29న తన 58వ ఏట మరణించాడు; మొత్తం 22 సంవత్సరాలు 
భారతదేశాన్ని పాలించాడు. 

జహాంగీరుకూ, రాజపుత్ర వంశానికి చెందిన రాణి మన్మతి జగతి 
గోసాయిన్‌ (మార్వార్‌ రాజు ఉదయ్‌ సింగ్‌ మోటారాజా కుమార్తెకూ 
1592 జనవరి 5న లాహోర్‌లో జన్మించాడు షాజవోన్‌. ఈ 
సందర్భంలో ఫర్హత్‌ నప్రీన్‌ ఒక ముఖ్యమైన, అత్యంత ఆసక్తికరమైన 
పరిశీలన చేశారు. ఏ ఏ విధంగా అయితే బాబర్‌ సైన్యం భారతదేశంలో 
ఉండాలనుకోలేదో అదే విధంగా షాజహాన్‌ సైన్యం భారతదేశానికి 
వెలుపల ఉండదలుచుకోలేదు (పు. 157). అంత పెద్ద ఎత్తున 
మొఘలులు అప్పటికి భారతీయీకరణ చెందిపోయారు. షాజహాన్‌ 
నలుగురు కుమారుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి రాజ 
(ప్రతినిధులుగా నియమించబడ్డారు. పెద్దవాడైన దారా ఘకోహ్‌ 
అలహాబాద్‌, పంజాబ్‌లనూ, షాఘజా బెంగాళ్‌నూ, జెరంగజేబ్‌ 
దక్కన్‌నూ, మురాద్‌ బక్ష్‌ గుజరాత్‌నూ చూసుకునేవారు. పెద్ద 
కుమారుడైన దారానే తన వారసుడిగా భావించాడు షాజహాన్‌. దారా 
పట్ల షాజహాన్‌ చూపించే పక్షపాతం వల్ల అతని వల్ల అతని పట్ల 
మిగిలిన సోదరులు అసూయ గ్రస్తులయ్యారు. తనకున్న మతపరమైన 
ఉదారవాద నమ్మకాల దృష్టా దారా ప్రత్యేకంగా పేర్కొనదగ్గవాడు. 
అందరినీ కలుపుకొని పోయే సూపీ తత్వాన్ని పాటించిన దారా ఆ 
సిద్ధాంతాన్ని ప్రచారం చేసే “సఫీనతుల్‌ జెలియా”, 'సకీనతుల్‌ జెలియా”, 
'రిసాలా-ఇ-హక్నుమి, “హసనాత్‌-ఉల్‌-ఆరిఫి న్‌’, “మజ్మ్‌-ఉ 
ల్‌-బహ్‌రైన్‌, 'సిరై్‌-ఇ-అక్చర్‌ మొదలైన గ్రంథాలను రచించారు. 
'సిర-ఇ-అక్చరొ ఉపనిషత్తుల అనువాద (గంధం. దారా హిందూ 
మతాన్ని స్వయంగా అధ్యయనం చేశాడు. అతని (ప్రకారం హిందూ 
మతంలో కూడా ఏకేశ్వరోపాసన ఉంది. దారా భగవద్గీతను కూడా 
పర్షియన్‌ భాషలోకి అనువదించాడు. మత, భాషా, సంస్కృతుల 
పరంగా వైవిధ్యభరితమైన భారతదేశానికి దారా లాంటి ఉదారమైన 


75 








మత విశ్వాసాలున్నవాడు షాజహాన్‌ తర్వాత చక్రవర్తి అయిఉండివుంటే 
బాగుండేదని అభిప్రాయపడ్డారు ఫర్షత్‌ నస్రీన్‌ (పు. 167). 
షాజహాన్‌ అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకొని అతని కొడుకులు 
ఒక్కొక్కరే స్వతంత్రం ప్రకటించుకోనారంభిస్తారు. 1657 డిసెంబర్‌ 5న 
మురాద్‌ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. షుజా కూడా స్వతంత్రం 
ప్రకటించుకున్నాడు. షాజహాన్‌ కూతుళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సోదరునితో 
జతకట్టారు. జహాన్‌ ఆరా దారాను, రోషన్‌ ఆరా బెరంగజేబును, గౌహర్‌ 
ఆరా మురాద్‌ను సమర్థించారు. 1658 జూన్‌ రిన సామూగఢ్‌ వద్ద 
జరిగిన యుద్ధంలో జెరంగజేబు దారాను ఓడిస్తాడు. తనను కలవమని 
ఎంతగా వేడుకున్నా జెరంగజేబు షాజహానును కలుసుకోడు. చివరికి 
1658 జూన్‌ 19న తన తండ్రిని పదవీభ్రష్టున్ని చేశాడు జెరంగజేబు. 
జెరంగజేబు తన రాజకీయాల కోసం ఖురాన్‌ను వాడుకున్నాడు. 
రాజును చేస్తాననడంతో తనని నమ్మిన సోదరుడు మురాద్‌ను 
మోసగించడానికి ఖురాన్‌ మీద తప్పుడు ప్రమాణాలు చేశాడు; కానీ 
జీవితాంతం ఖురాన్‌ చదవడం, ఖురాన్‌ ప్రతులను రాయడం చేశాడు! 
జెరంగజేబు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న విధానాన్ని మక్కా మతపెద్ద 
గానీ, పర్షియా చక్రవర్తి గానీ సమ్మతించలేదు. తన అన్న దారాషుకోని 
తీవ్రంగా అవమానపరచి చంపిన విధానాన్ని సామాన్య ప్రజలే 
కాకుండా దారా శతృవులు కూడా హర్షించలేకపోయారు. దారా 
విషయంలో కూడా జెరంగజేబు మతాన్ని తన రాజకీయ 
ప్రయోజనాలకు వాడుకున్నాడు. మతం పట్ల దారాకున్న ఉదారవాద 
విశ్వాసాల వల్ల అతన్ని కాఫిర్‌ అనీ, ఇస్లాం మత భ్రష్టుడనీ చిత్రీకరించి 
అతని పట్ల వ్యతిరేకతను సృష్టింపజేశారు. (దారా తన పుస్తకం 
“మజ్మ్‌-ఉల్‌-బహ్‌రైన్‌'లో హిందూ-ఇస్లాం మతాల మధ్య పదజాలాల 
ప్రయోగం తప్ప సారాంశంలో తేడా లేదన్నారు. అతను ధరించే 
ఉంగరంపై దేవనాగరి లిపిలో ప్రభు అని రాసి ఉండేది). అయితే 
దారా కూడా ఏం తక్కువ తినలేదు. ఒకవేళ నేను నీ చేత చిక్కి ఉంటే 
నీవేం చేని ఉందేవాడివని జెరంగజేబు దారానడి గినప్పుడు 
బెరంగజేబును నాలుగు ముక్కలు చేసి ఢిల్లీ నాలుగు వైపులా వేలాడగట్టి 
ఉండేవాడినని సమాధానమిచ్చారు దారా! జెరంగజేబు దారాను 
శిరచ్చేదనం చేయించి ఖండిత శిరస్సును షాజహానుకు “బహుమతిగా 
పంపించాడు. దాన్ని చూసిన షాజహాన్‌ మూర్చపోయాడు. 
జెరంగజేబును సాధారణంగా హిందూ ద్వేషిగా భావిస్తారు. కానీ 
అత్యంత క్రూరత్వంతో అతను నాశనం చేసినవారు ముస్లింలే; ఒక్క 
వారసత్వ యుద్దాల సమయంలోనే అనేక మంది రాజపుత్ర రాజులు 
జెరంగజేబు పక్షం వహించారు. 1668లో ఈశ్వర్‌ దాస్‌ అనే 
హిందూ జ్యోతిష్కుడు సంస్కృతంలో రాసిన పుస్తకంలో జెరంగజేబు 
అవలంబించిన విధానాలను “ధర్మబద్ధమైనవి గానూ, 'న్యాయపూరిత 
మైనవి” గానూ వర్ణించాడు (పు. 206). జెరంగజేబు కాలంలో 
పశ్చిమోత్తర భారతదేశంలో మొఘలులు తీవ్రమైన తిరుగుబాట్ల 
నెదుర్మోవాల్సి వచ్చింది. అలాగే 1668-69లో జాట్లు తిరగబడ్డారు. 
వీళ్లెంతగా తిరగబడ్డారంటే సికంద్రాలోని అక్ళర్‌ సమాధిని ఎముకలు 
సహా తవ్వి తీసి దోచుకున్నారు. డిసెంబర్‌ 1675లో సిక్కుల గురులైన 
గురు తేజ్‌బహదూర్‌ను చంపించడంతో అతని కుమారుడు గురు 
గోవింద్‌సింగ్‌ నేతృత్వంలో సిక్కులు తిరుగుబాటు బావుటా 
ఎగురవేశారు. శివాజీకీ, జెరంగజేబుకూ మధ్య జరిగిన ఎడతెగని 
ఘర్షణ మనందరికీ తెలిసిందే! కానీ చాలా మంది దీన్ని మతం 


76 





వున్తక వరిభయం 


వీక్షణం 12 జనవరి 2022 





కోణంలో చూస్తుంటారు. జెరంగజేబుతో శివాజీ సంఘర్షణ పూర్తిగా 
రాజకీయ పరమైనదనీ, ఇరువైపుల నుండీ అది మత యుద్దం 
ఎంతమాత్రం కానే కాదనీ” కచ్చితంగా అన్నారు ఫర్హత్‌ నప్రీన్‌ (పు. 
212). 

1679లో జిజియా పన్నును పునర్విధించాడు. జెరంగజేబు కాన్ని 
అభ్యుదయకరమైన పనులను చేపట్టాడు. ముహమ్మద్‌ హాషీంకు ఇచ్చిన 
ఫర్మానాల ప్రకారం పన్నులు వసూలు చేసే అధికారులు రైతుల పట్ల 
ఉదారంగా వ్యవహరించాలి; అప్పుడే రైతులు పంటలు అభివృద్ధి 
పరచడంలో శ్రద్ద చూపించగలరు. అధికారులలోని అవినీతినీ 
అంతమొందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాడు. అత్యంత 
నిరు పేదలైనప్పటికీ రైతుల విన్నపాలను విని పరిష్కరించాలని 
మ అజ్ఞాపించాడు. అనేక చట్ట వ్యతిరేక పన్నులను 

'షేధించాడు. అవినీతిపరులైన అధికారులను దండించడంతో పాటు 
నహ కష్టవడి పనిచేసేవారిని వదోన్నతులతో 
ప్రోత్సహించాడు. జెరంగజేబు 1707 ఫిబ్రవరి 20న చనిపోయాడు. 

సాధారణంగా మొఘలులపై రాసిన చరిత్ర పుస్తకాల్లో నూర్జహాన్‌, 
ముంతాజ్‌ మహల్‌ల గూర్చి తప్ప మిగిలిన మొఘలు స్ర్తీల గూర్చిన 
ప్రస్తావన కనిపించనే కనిపించదు. ఫర్దత్‌ నస్రీన్‌ పుస్తకం ఈ విషయంలో 
ప్రత్యేకమైనది. ఇందులో మనకు అనేకమంది మొఘులు ప్రీలు 
తారసపడతారు. నప్రీన్‌ గారి ప్రకారం మొఘలులు ఎల్లప్పుడూ తమ స్త్రీలను 
గౌరవించారు; వారి అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించారు (ప్ర. 7 
బాబర్‌ అమ్మమ్మ ఎహ్‌సాన్‌ దౌలత్‌ తెలివైన, మిక్కిలి ధైర్యస్తురాలైన స్తీ 
రాజకీయ, సైనిక వ్యవహారాల్లో ఆమె సలహాలు తీసుకోబడ్డాయి. ఫక్రున్నిసా 
(బాబర్‌ కూతురు), ఖానాజాదా బేగం (బాబర్‌ అక్క, సలీమా సుల్తాన్‌ 
బేగం (బాబర్‌ మనుమరాలు), మహిఛుఛక్‌ బేగం (హుమయూన్‌ సోదరుడు 
కమ్రాన్‌ భార్య), మిహమ్‌ అనగా (అక్బర్‌ దాయి), ఫాతిమా బానూ బేగం 
(అక్బర్‌ కూతురు), షాహ్‌జాదా భానం, ఫక్ళన్నిసా బేగం, ఆరాం బానూ 
బేగం (అక్చర్‌ కుమార్తెలు), మాన్‌బాయి - షాహ్‌బేగం (జహాంగీర్‌ భార్య), 
మెహర్‌ ఉన్‌ నిసా (జహాంగీర్‌ భార్య), అర్జుమంద్‌ బానోబేగం (షాహజాన్‌ 
భార్య), ఇజ్జల్‌ నిసాబేగం, కాంధరీ బేగం (షాజహాన్‌ భార్యలు), పుర్‌హునర్‌ 
బాను, హూరున్నిసా, జహనారా, రోషనారా, గౌహర్‌ ఆరా (షాజహాన్‌ 
కుమార్తెలు), బిల్మిస్‌మకానీ (షాజహాన్‌ తల్లి), మర్యం ఉజ్‌ జమానీ 
(జహాంగీర్‌ తల్లి), దిల్‌రస్‌ బానూబేగం (బెరంగజేబు భార్య), నాదిరాబాను 
(దారాషుకో భార్య) మొదలైన స్త్రీలు ఈ పుస్తకంలో మనకు కన్పిస్తారు. 
మొఘలులు భారతదేశాన్ని హృదయపూర్వకంగా (ప్రేమించిన తీరుకు ఆమె 
చివరి కోరిక అద్దం పడుతుంది. 

మొఘలుల కాలం నాటి కొందరు అరుదైన వైద్యుల సమాచారం 
కూడా ఈ పుస్తకంలో దొరుకుతుంది. అతీకా బక్షి (మంగోల్‌) గొప్ప 
శస్త్ర చికిత్స నిపుణుడు. గాయపడ్డ బాబర్‌కు నయం చేశాడు. ఛిద్రమైన 
మెదళ్లను సైతం బాగుచేయగల సామర్థ్యం ఉన్నవాడతడు. ఇతను 
సాధించిన విజయాల పట్ల బాబర్‌ అమితాశ్చర్యం చెందాడు. హకీ 
అలీ జిలానీ (అక్చర్‌కు వైద్యం చేశాడు), హకీం హుమమ్‌ (రాజ 
వైద్యుడు), హకీం రుహుల్లా (నూర్జహాన్‌కు వైద్యం చేశాడు), అలీముద్దీన్‌ 
వజీర్‌ ఖాన్‌ (ముంతాజ్‌ మహల్‌ వ్యక్తిగత వైద్యుడు) మొదలైన వారి 
గూర్చి ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. 230 పుటల ఈ పుస్తకాన్ని రూపా 
2021లో ప్రచురించింది. మొఘలులను భారతీయ సంస్కృతిలో 
విడదీయరాని భాగంగా అత్యంత శక్తివంతంగా నిరూపించిన పుస్తక 
రచయిత, చరిత్ర కారిణి, ప్రొఫెసర్‌ ఫర్జత్‌ నప్రీన్‌ న్యూ ఢిల్లీలోని 
జామియా మీలియా ఇస్తామియాలో చరిత్ర బోధిస్తున్నారు. 








చరిత్ర 





తత్వశాస్త్ర ప్రపంచంలో విప్లవం 


యు.ఎ. ఖాలిన్‌ రబింబిన ఫండమెంటల్స్‌ ఆఫ్‌ డయలెక్లిక్స్‌ 'వున్తకంలోని రెండవ అధ్యాయంలోని మూడవ 


ఉవశేీర్షిక: అశువాదం - రాజేంద్రబాబు అర్పిణీ 


మార్చ, ఎంగెల్స్‌ల యావత్‌ జీవితకాల అధ్యయనం, కృషితో 
తయారయింది మార్చిస్టు తత్వశాస్త్రం. ఇది వారిద్దరూ కలిసి రాసిన 
ద హోలి ఫామిలీ (1845), ద జర్మన్‌ ఐడియాలజీ (1845- 
1846), మేనిఫెస్టో ఆఫ్‌ ద కమ్యూనిస్టు పార్టీ (1848); మార్చ్‌ 
రాసిన థీసిస్‌ ఆన్‌ ఫ్యూయర్‌ బాచ్‌ (1849), ది 'పావర్ణీ ఆఫ్‌ ఫిలాసఫీ 
(1847), కాపిటల్‌ (1867), క్రిటిక్‌ ఆఫ్‌ ది గోథా ప్రోగ్రామ్‌ (1875); 
ఎంగెల్స్‌ రాసిన యాంటీ డూరింగ్‌ (1877-1878), డయలెక్టిక్స్‌ 
ఆఫ్‌ నేచర్‌ (1873-1886),లుడ్విగ్‌ ఫ్యూయర్‌ బాచ్‌ అండ్‌ ద ఎండ్‌ 
ఆఫ్‌ క్లాసికల్‌ జర్మన్‌ ఫిలాసఫీ (1888), ద ఒరిజిన్‌ ఆఫ్‌ ద ఫామిలీ, 
ప్రైవేట్‌ ప్రాపర్టీ అండ్‌ ద స్టేట్‌ (1884) ఇంకా ఇతర [గ్రంధాలలో 
విశదీకరించబడ్డది. 

తత్వశాస్త్రంలో మార్చిస్టు విప్లవం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు 
కచ్చితమయిన సమాధానం మన ముందుంది. గతితార్మిక భౌతికవాద 
ప్రాపంచిక దృక్పథం అంతకు ముందున్న తత్వశాస్త్ర సిద్దాంతాలను 
తిరస్మరించి, అదే సమయంలో వాటిల్లో విలువైనవాటిన్‌, అలాగే 
మానవ సంస్కృతిలోని అభ్యుదయకర అంశాలను స్వీకరించి కొత్త 
ఒరవడిని సృష్టించింది అన్నదే ఆ సమాధానం. 

గతితార్మిక, చారిత్రక భౌతికవాద ప్రాథమికమయిన విశిష్టత 
ఏమిటంటే అది అన్నింటికీ మించి శ్రామిక వర్గానికి చెందిన 
తత్వశాస్త్రం; అది సమాజపరంగా, జాతి పరంగా" జరుగుతున్న 
అణిచివేతకు, దోపిడికి వ్యతిరేకంగా విశాల (శ్రామిక వర్గ (శ్రేణులు 
నిర్వహిస్తున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఆధునిక సమాజంలో 
పురోగమన శక్తుల, సదా వివ్లవానికంకితమయిన వారి ప్రాపంచిక 
దృక్పథానికి సిద్ధాంత పునాది. గతంలోని తత్వశాస్త్ర సిద్ధాంతాలు 
(యుటోపియన్‌, “రష్యన్‌ విప్లవ డెమొక్రాట్స్‌వి తప్ప మిగతా భావ, 
భౌతికవాద సిద్ధాంతాలు రెండూ కూడా) దోపిడి వర్గాల ప్రాపంచిక 
దృక్పథాలుగా, ప్రపంచాన్ని విశ్లేషించే వాటి దృష్టిగా దోపిడీ వర్గాలకు 
ఉపయోగపడ్డాయి. తాత్విక ఆలోచనలు సాధారణ ప్రజలకు సంబంధం 
లేని పాలకవర్గంలోని ఒక చిన్న “ఆత్మను గురించి ఆలోచించే 
ఉత్తమ జాతి” సమూహానికి చెందిన ఆస్తిగా పరిగణించేవారు. ఈ 
భావాలు తేలికగా అర్థం అయ్యేవి కానివిగా, కోట్లాది సాధారణ ప్రజల 
ఆసక్తులకు భిన్నంగా ఉండేవి. సామాజిక పరిభాషలో చెప్పాలంటే, 
దోపిడీ వర్గాలకు చెందిన గత కాలంలోని ఈ తత్వవేత్తలు, 
సిద్ధాంతకర్తలు అన్ని రకాలయిన పీడనను అంతమొందించే విధంగా 
కాకుండా ఒక కొత్త రకమయిన ఆర్థిక రాజకీయ అణిచివేతను 
స్థాపించడానికే ఎప్పుడూ ప్రయత్నించేవారు. అంతకు ముందు, 
తాత్వికత అంటే కొందరు ఆలోచనాపరుల వ్యక్తిగత విషయంగా 
భావించే వారు. ఆ తదుపరి ప్రభవించిన గతితార్మిక భౌతికవాదం 
ఆ అభిప్రాయాన్ని బద్దలుకొట్టి అది తప్పని ప్రకటించింది. “ఏ విధంగా 





వీక్షణం ఓ జనవరి 2022 


వా 


నైతే తత్వశాస్త్రం భౌతిక వాదానికి అవసరమయిన ఆయుధాలను 
శ్రామిక వర్గం నుండి సమకూర్చుకుంటుందో, అదే రీతిలో శ్రామిక 
వర్గం కూడా తన పార లౌకిక చైతన్యానికి సంబంధించిన ఆయుధాలను 
తత్వశాస్త్రంలో వెతుక్కుంటుంది”. 

ప్రారంభ దశలోని భౌతికవాద బోధనల వలె కాకుండా మార్చిస్టు 
ఆలోచన విప్లవాత్మక గతితార్మికం పద్ధతిలో కొనసాగుతుంది. 
మార్చిజానికి ముందున్న భౌతికవాదం ముఖ్యంగా ఆదిభౌతిక సిద్ధాంతం 
పైన ఆధార పడింది. ఆదిభౌతికం వెలుగులో ప్రకృతి గురించి, మానవ 
చరిత్ర గురించి శాస్త్రీయమయిన అవగాహనకు రావడం అసాధ్యం. 
మానవ సమాజాన్ని సోషలిస్టు సమాజంగా మార్చే ఉద్యమంలో శ్రామిక 
వర్గానికి ఆధిభౌతిక భౌతికవాదం తాత్విక ఆయుధంగా ఉపయోగపడలేక 
పోయింది. మార్చిస్టు తత్వశాస్త్రం ఆవిర్భావంతో ఆధిభౌతిక ప్రాపంచిక 
దృక్పథం కుప్పకూలి పోయింది, అదే రీతిలో చరిత్రను గురించిన 
భావవాద దృక్పథాన్ని మార్కిస్టు ఆలోచన వ్యతిరేకించింది. ఉదాహరణకు 
హెగెల్‌ ప్రత్యేకంగా ఆలోచన, సిద్ధాంతానికి సంబంధించిన గతితార్మకం 
పైనే దృష్టి కేంద్రీకరించాడు. ఆయన ఉద్దేశ్యంలో అభివృద్ధి అంటే భౌతిక 
ప్రపంచంలోని విషయాలలో పరివర్తన సాధించే నిజమయిన ప్రక్రియ 
అని కాకుండా ఒకరి మేధో సారాంశాన్ని మరొకరు తప్పని నిరూపించాలని 
ప్రయత్నించడం మాత్రమే. సరి అయిన రీతిలో చెప్పాలంటే, హెగెల్‌ 
గతితార్మికం భ్రమాపూరితమయిన అభివృద్ధిని సూచించింది కానీ, నిజానికి 
ఆ కాలంలో ఉనికిలో ఉన్నద్రాన్నే సమర్ధించింది, దానినే మళ్లీ కొనసాగించే 
విధంగా ఆయన తత్వంతోడ్చడింది. నారి, ఎంగెల్స్‌ ప్రతిపాదించిన 
భౌతికవాద గతితార్మికం మాత్రమే శాస్త్రీయమయిన ప్రాపంచిక దృక్పథం; 
ప్రపంచాన్ని అధ్యయనం చెయ్యడానికి, అర్థం చేసుకోవడానికి దానిని 
మార్చడానికి సరిఅయిన పరికరం అదే భౌతికవాద గతితార్మికం 
ప్రాకృతిక, సామాజిక ప్రక్రియలలో ఉండే అంతర్గత వైరుధ్యాలను, 
అవి ఒక్కసారిగా అభివృద్ధి దిశలో మార్చు చెందడం, వాటి 
నిరాకరణలను గురించి విశద పరుస్తుంది. కాబట్టి, సారాంశంలో 
అది సంక్షిష్టమయినది; విప్లవాత్మకమయినది కూడా. మార్చిజం 
కారణంగా తత్వశా(స్తంలో వచ్చిన తిరుగుబాటు వలితంగా 
తత్వశాస్తానికి సంబంధించిన ప్రాథమికమయిన ప్రశ్నకు జవాబు 
ప్రకృతికి సంబంధించి మాత్రమే కాకుండా (గతంలో కూడా 
భౌతికవాదులలో ఈ విశిష్ట గుణం ఉండింది) సమాజానికి సంబంధించి 
(సమాజానికి సంబంధించి గతంలో ఆలోచనాపరులు, భౌతికవాదులు, 
ఇతరులు అందరూ భావవాద కోణంలోనే ఆలోచించారు) కూడా 
భౌతికవాద కోణంలో లభించింది. మార్క్‌, ఎంగెల్స్‌లు భౌతికవాదం 
వెలుగులో సామాజిక జీవనం అవగావాన చేసుకోవడానికి 
ప్రయత్నించారు. ఆ రకంగా వారు చారిత్రిక భౌతికవాదాన్ని 
ఆవిష్కరించారు. ఇది మానవ సమాజ చరిత్రకు గతితార్మిక 


77 








భౌతికవాదాన్ని వర్తింపజేయడమే కాదు. సమాజ అభివృద్ధిని నియంత్రించే 
సూత్రాలను భౌతికంగా వివరించకుండా గతి తార్మిక భౌతికవాదం 
రూపుదిద్దుకునే అవకాశం లేదు. అదే సమయంలో ఈ సూత్రాలను 
గతితార్మిక భౌతికవాద విధానంలో కాకుండా మరేవిధంగా 
విశ్లేషించడానికి వీలు లేదు కూడా. కాబట్టి, గతితార్మిక, చారిత్రిక 
భౌతికవాదం ఏకైక మార్శిస్టు బోధనగా అవతరించి అభివృద్ది 
చెందుతున్నది. సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడము, ఘర్షణ, 
పోటీ తత్వము, సర్దుబాటు లాంటివి ఎన్నో విషయాలు మిళితమయి 
ఉంటాయి, వీటన్నింటితో కూడినదే సామాజిక ప్రక్రియ. అభివృద్ధి 
చెందుతున్న ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, కార్మికులు, ప్రజల 
సామూహిక కార్యాచరణ లాంటి అంశాలు సామాజిక ప్రక్రియలో 
నిర్వహించే నిర్ణయాత్మక పాత్రను ఖచ్చితంగా నిర్ధారించడంలోనే సమాజం 
పట్ల భౌతికవాద దృక్పథం వెల్లడవుతుంది. మానవ చరిత్ర అంటే చట్ట 
బద్దమయిన అభివృద్ధి క్రమం అని, ఆర్థిక సామాజిక వ్యవస్థలను 
వునర్వవస్తీకరించడము అని చారిత్రిక భాతికవాదం వల్లనే 
అవగతమవడం (ప్రారంభమయింది. అంతే కాదు పెట్టుబడిదారీ ' ఉ 
త్పత్తి విధానం అస్థిరంగా ఉంటుందని తేటతెల్ల పరుస్తూ, “కార్మిక వర్గం 
బూర్జువాల పాలిట కాటికాపరులని, వారే కొత్త సోషలిస్టు సామాజిక 
వ్యవస్థ రూపకర్తలని చారిత్రిక భౌతికవాదం చాటిచెప్పింది. 
తత్వశాస్త్రంలో విప్లవం అంటే క్లుప్తంగా, స్వచ్చమయిన సిద్ధాంతంగా 
తత్వశాస్తానికి, (శ్రామిక వర్గ ఆచరణాత్మక కార్యాచరణకు మధ్య 
ఉండే భేదాన్ని మార్చిజం చరమ గీతం పాడింది. అలాగే వాస్తవాన్ని 
గుర్తించడంలో తొలుత వచ్చిన భౌతికవాద ఆలోచనా ప్రక్రియను 
పూర్తి చేసింది. ఆర్థికంగా రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న 
వర్గాల ప్రయోజనాలకు అంకితమయిన తత్వశాస్త్ర సిద్ధాంతాలను 
దృష్టీలో ఉంచుకొని మార్చ్‌ తన లక్ష్యాన్ని ఈ విధంగా "నిర్ధేశించు 
కున్నాడు: “తత్వవేత్తలు ప్రపంచం గురించి వివరించి చెప్పడానికి 
మాత్రమే ప్రయత్నించారు; కానీ ఇప్పుడు అసలు సమస్య దానిని 


వుశ్తకనభీక్ల 





మార్చడం”. ప్రపంచానికి సరి అయిన నిర్వచనం ఇవ్వడం కూడా 
గతితార్మిక భౌతిక వాదానికి సంబంధించిన విషయమే. మార్చ్‌కు 
సంబంధించి ఆ సూత్రాలు ప్రత్యేకమయినవి. ప్రస్తుతం ఉనికిలో 
ఉన్న ప్రపంచాన్ని గురించి సిద్ధాంతపరంగా వివరించి చెప్పుకొని 
మాత్రమే మనం సంతృప్తిపడితే సరిపోదు. ఎందుచేతనంటే ఇప్పటి 
ఈ వ్యవస్థ అణిచివేతకు గురి అయిన పీడిత ప్రజానీకానికి హాని 
కరమయినీది. సిద్ధాంతం మాత్రం చెప్పుకొంటే అది ఈ వ్యవస్థను 
సమర్థించినట్టవుతుంది. దోపిడీ వర్గాలకు చెందిన సిద్ధాంతకర్తలు 
శతాబ్దాల తరబడి భారత దేశంతో సహా ప పలు దేశాలలో తత్వశాస్త్రం 
అంటే" సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కఠిన తక్షణ సమస్యలతో 
సంబంధం లేనిదిగా చిత్రిస్తూ వచ్చారు. భావవాద 'సిద్ధాంతమయిన 
వేదాంతాన్ని ప్రతిపాందించిన ప్రముఖుడు శంకరాచార్య "ఈ విధంగా 
(వ్రాసాడు: “వేదాంతి లేదా తత్వవేత్త జీవితం ఆవల నిలుచుండి 
జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి”. ఆలోచనకు మాత్రమే 
ప్రాముఖ్యత నిచ్చే ఇలాంటి ఉపదేశాలను, ప్రపంచాన్ని శాప్తీయంగా 
పరిశీలించే సిద్ధాంతం సహాయంతో, ప్రపంచంలో సంభవించే 
మార్పులను సరిగా అర్థం చేసుకొని వాటికి స్పష్టమయిన రూపం 
ఇచ్చే సిద్ధాంతం సహాయంతో వ్యతిరేకించాలని మార్క్‌ బోధిస్తాడు. 
క్లుప్తంగా “చెప్పాలంటే గతితార్మిక భౌతిక వాదం ఈ రకమయిన 
సిద్ధాంతము. ప్రజల ఆచరణాత్మకమయిన విప్లవ కార్యాచరణతో 
మాత్రమే ప్రపంచంలో మార్పు సంభవిస్తుంది. ఆ విధంగా 
సిద్దాంతానికి, కార్యాచరణను అనుసంధానం చేస్తుంది (సిద్ధాంతం 
అంటే గతితార్మిక భౌతిక వాదము, కార్యాచరణ అంటే (శ్రామికుల 
వర్గ పోరాటం, సోషలిస్టు కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించడానికి 
శ్రామికులు చేసే ప్రయత్నాలు). 

ఇవీ గతితార్మిక, చారిత్రిక భౌతిక వాదము యొక్క గుణాత్మక 
లక్షణాలు. వీటికి సంపూర్ణంగా రూపు రేఖలు దిద్దితే అవే తత్వశాస్త్రంలో 
మార్చిస్టు విప్లవాన్ని సూచిస్తాయి. 


మార్చిస్టు, హెగెలియాన్‌ సిదాంతాలలో మౌలిక వ్యత్యాసం. 
[ 


ఏ ఏ ముఖ్యమయిన నిద్ధాంత 
పరమయిన అంశాలకు తరువాతి 
కాలంలో మరిన్ని అధ్యయునాలు 
తోడయ్యాయి? 

ఏ రకమయిన ఆలోచనా పద్ధతి 
ఆచరించబడ్డది, అది ఎంత వరకు 
స్థిరంగా ఉండింది? 


శాఖలు. 


వరివూర్ణవయిన తత్వశా(న్రం 
సాధ్యమా? 


సాధ్యమే 


ఇతర శాస్తాలతో ఏ 
సంబంధం ఉంటుంది 


వస్తుగత భావవాదం గతితార్మిక వాదానికి సూత్రాలు, 


గతితార్మిక పద్దతి, కాని చాలా అస్థిరంగా ఉండింది. 


భౌతికవాదం గతితార్మిక, చారిత్రిక భౌతికవాదం. 


గతితార్మిక భౌతిక వాద పద్దతి. స్థిరంగా అన్వయించబడ్డది. 


అస్సలు సాధ్యం కాదు, ఎందుచేతనంటే ప్రపంచం సతతము 
మారుతూ ఉంటుంది, గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా 
తరగని వృద్ధి పొందుతూవుంటుంది 


ఆధారపడుతుంది, అవి వృద్ధి 


విధమయిన వాస్తవానికి విరుద్దంగా ముక్తాయింపు నిస్తుంది. ఇతర శాస్త్రాల పై 
స్ట పొందడానికి తన వంతుగా సహాయపడుతుంది 


ఏ వర్గపు ప్రాపంచిక దృక్పథాన్ని ఇది 
గ్‌ కార్మిక వర్ల 
ప్రాతినిధ్యం వహిస్తుంది? జనమా నా as 


ఈ సిద్ధాంతం సామాజిక లక్ష్యం ప్రపంచం న్యాయంగానే నడుస్తుందని, దీనికి ఎదురు 
తిరగాల్సిన అవసరం లేదని భావిస్తుంది 


ఏమిటి? 


78 





వీక్షణం 12 జనవరి 2022 


విప్లవాత్మక మార్పు అవసరం 














చరిత్ర 
ప్రాథమికమైన మార్పులు 


ప్రకృతి, సమాజం, సిద్ధాంతములలొ అభివృద్ధిని 
పర్యవేక్షించే చాలా సాధారణ నియమాలకు 





సంబంధించి తత్వశాస్త్రం సైన్స్‌గా మారింది. 


భాతిక వాదము, గతితార్మికము యొక్క 
ము 

చరిత్రకు భౌతికవాద వివరణ 

Sy 

౧ 


సారాంశం: 


మార్చ్‌, ఎంగెల్స్‌, లెనిన్‌లు 
ప్రపంచంలో విప్లవాత్మక మార్పుకు సాధనం 
తత్వశాస్త్రంలో తెచ్చిన మార్పుల 
rT శ్రామికవర్గ ప్రాపంచిక దృక్పథం 
మొత్తం మానవాళికి అభ్యుదయ అవకాశం 
అన్ని శాస్త్రాలకు క్రమ పద్దతిని సూచించింది 
జ్ఞాన ప్రపంచంలోని తాత్విక 
విభాగంలో స్తానం 
స్‌ అన్ని శాస్త్రాలను సాధారణీకరించి, వాటి 
సాఫల్యాలపై ఆధారపడింది 


దొంగరి సోమయ్య మృతి 


కుల నిడూలన పోరాట నమితి కార్పుకర్ల దొంగరి సోమయ్య వ్యుతి చెందారు. ఆయన గత కొంత కాలంగా వుగర్‌ వ్వాదితో బాదవడుతూ 
బికిత్ళకోనం రంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్‌ఆర్‌ ద్రభుత్త్ల ఆనువత్రిలో బికిత్సవొందుతున్న (క్రమంలో గుండెపోటు రావడంతో డిసెంబర్‌ 


అనుసంధాన 
9 
AA 


ఆచరణ, జ్ఞానానికి మూలం, వాస్తవాలను 
గుర్తించడానికి ప్రమాణాల సూచిక 





10న వ్యుతిబెందారు. ఆయన గత వది నంవళ్లరాలుగా భారతదేశంలోని (టత్తేక నమన అయిన కులాన్ని నిల్ళూలింబాలన్న 
ఉద్ధేశంతో కుల నిద్భూలన పోరాట నమితిలో వనిబోన్తూ తను విల్లలకు కులాంతర బివాహోలు బోని కుల నిర్భూలనను తన కుటుంబం 
నుంచే ప్రారంభించి ఇతరులకు ఆదర్భుంగా నిలిచాడు. 


రాజ్‌ కెశోర్‌ మృతి 


విన్లవ సాపొత్త్క సాంన్భృతికోద్దుమ నాయకులు రాజ్‌ కిలోర్‌(89) అనారోగ్టంతో డినెంబల్‌ 28న మరణించారు. భీవోర్‌ తొలితరం 
సాపొత్త్ణ సాంన్భుతికోద్దుము నాయకులు. టీహోర్‌లో (క్రాంతికారి నవజన్‌ వాది నాంన్భుతిక్‌ నంధథు నాయకులుగా రాజ్‌ కిళోల్‌ అనేక 





నభల్లో పాల్లొన్నారు. ఎబిుబల్‌ఆర్‌ని కార్చవ్‌ నభ్యులయిన నాటి నుంచి గడిచిన నాలుగు దశాబ్దాలలో రాజంలోనూ దోకంలోనూ ఎన్నో 
నభిల్లో నమావేళాల్లో పాల్తొన్నారు. 2002 జనవరి 79 *ల్లో హైదరాబాద్‌లో జరిగిన ఎఐిఎలీఆర్‌ని మహో నభల్లో పాల్గొన్నారు. 
భీవోల్‌ వివ సాపొత్త్క సాంన్భుతికోద్దుమానికి మాధదర్ధుక నాయకులుగా ఉన్నారు. ఎఐఎల్‌ఆర్‌ని అధ్యక్షులుగా, ఆల్‌ ఇండియా వీవుల్ళ్‌ 
రెనిస్టైన్స్‌ ఫోరం, రెవల్యూవనరీ డెమొక్రటిక్‌ (భంట్‌ నాయకులుగా దేశమంతా వర్థుటించాడు. గత కొంత కాలంగా వక్షవాతం వల్ల 
కదలలేని నితిలోడన్నారు. 





79 





వీక్షణం 2 జనవరి 2022 








తెలంగాణ రైతుల మహా ధర్నా 

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతుల ఆందోళన చేపట్టి 
ఏడాది పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద 
నవంబర్‌ 25న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ 
శాఖ మహాధర్నా నిర్వహించింది. ఈ ఆందోళనలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ 
నేత తికాయత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని 
బిజెపి ప్రభుత్వానికి టిఆర్‌ఎస్‌ పార్టీనే ఎక్కువగా మద్దతు ఇస్తోందని ఈ విషయం 
దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. బిజెపి ప్రభుత్వానికి అన్ని విషయాల్లో మద్దతు 
ఇచ్చిన సిఎం కెసిఆర్‌ సాగు చట్టాలకు వ్యతిరేకమని చెబితే నమ్మలేమన్నారు. 
బిజెపి ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడుపుతోందని.. అంబానీ, అదానీ ఆదేశాలతో 
అది పనిచేస్తుందని విమర్శించారు. బిజెపికి కిసాన్‌ మోర్చా మద్దతిచ్చే ప్రసక్తే 
లేదని దేశం కోసమే మోర్చా పనిచేస్తుందన్నారు. ఢిల్లీ ఆందోళనల్లో ప్రాణాలు 
కోల్పోయిన రైతుల కుటుంబాలకు రు. ౩ లక్షల చొప్పున ఎక్సొగ్రేసియాను చెల్లిస్తామని 
టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ తెలంగాణలో కూడా మరణించిన రైతు 
కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు. 

తెలంగాణ ప్రభుత్వ అప్పులు 

కాంగ్రెస్‌ ఎం.పి. రేవంత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ఆర్థిక 
శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ లోక్‌సభలో నవంబర్‌ 30 నాటికి 
తెలంగాణ ప్రభుత్వం రు. 2,37,747 కోట్లకు చేరిందని వెల్లడించారు. 
ఇందులో స్వదేశీ అప్పు రు. 2,34,912 కోట్లు, విదేశీ అప్పు రు. 2,885 
కోట్లుగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రుణాలను ఆర్‌బిఐ, 
రీఫైనాన్సింగ్‌ సంస్థలు, విదేశీ ఆర్థిక సంస్థల నుండి తీసుకుందన్నారు. 

భవన నిర్మాణ ముడిసరకుల ధరలను నియంత్రించాలి 

భవన నిర్మాణ ముడిసరకుల ధరలను నియంత్రించాలని కోరుతూ 
దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా డిసెంబర్‌ 
3న కరీంనగర్‌లోని కలెక్టరేట్‌ ముందు తెలంగాణ బిల్లింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ 
వర్శర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో 
సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ. రమేశ్‌ మాట్లాడుతూ కేంద్ర (ప్రభుత్వం 
అనుసరిస్తున్న విధానాలతో భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన సంక్షేమ 
పథకాలు రాకుండా పోతాయన్నారు. సెస్‌ రూపంలో వసూలు చేసిన నిధులను 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సం క్షేమ పథకాలకు, కార్పొరేట్‌ కంపెనీల 
ప్రయోజనాలకు వెచ్చిస్తున్నాయని ఆరోపించారు. 

ఆర్‌టిఐ సర్యులర్‌పై సర్కార్‌ వెనక్కి 

(ప్రభుత్వ సంస్థల, శాఖల అవినీతిపై యుద్ధంలో ప్రజల చేతికి అస్ర్రంలా 
అందివచ్చిన సమాచార హక్కుకు విఘాతం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వ 
ముఖ్య కార్యదర్వి జారీచేసిన సర్యులర్‌ను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో 
పిటిషన్‌లు దాఖలు చేశారు. సమాచార హక్కుకు తూట్లు పొడిచే తెలంగాణ 
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్యులర్‌పై సర్మారు వెనక్కితగ్గింది. 
ఈ మేరకు హైకోర్టుకు డిసెంబర్‌ 14న తెలియజేసింది. ప్రజా వ్యతిరేక 
ఉత్తర్వులు జారీచేయడం ఆ తరువాత నాలుక కర్చుకొని ఉపసంహరించుకోవడం 
కె.సి.ఆర్‌. ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. 

ఎస్‌సి వర్గీకరణ కోరుతూ ఎంఆర్‌పిఎస్‌ ధర్నా 

సుప్రీంకోర్టు సూచనలు గౌరవించి రాష్ట్రాలే ఎస్‌సి వర్గీకరణ చేసుకునేలా 
పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎమ్‌ఆర్‌పిఎస్‌ 
నేతలు డిమాండ్‌ చేశారు. ఎస్‌సి వర్గీకరణ డిమాండ్‌ చేస్తూ జంతర్‌ మంతర్‌లో 
డిసెంబర్‌ 9న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్‌ఆర్‌పిఎస్‌ నాయకులు 
జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా జనాభా దామాషా ప్రకారం 


80 





ఈనోల 


వీక్షణం 12 జనవరి 2022 





తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌సి వర్గీకరణ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని 
కోరారు. వర్గీకరణ విషయంలో తెలుగు రాష్ట్రాల ఎంపిలు నిర్లక్ష్యంగా 
వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
ఊపా రద్దు చేయాలని నిరసనలు 

(ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాల రద్దుకోసం 
ఉద్యమించాలని ఊపా రద్దు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. విజయవాడ 
ప్రెస్‌క్లబ్‌లో డిసెంబర్‌ 8న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పౌరహక్కుల 
సంఘం నాయకులు మాట్లాడారు. డిసెంబర్‌ 10న మానవ హక్కుల దినం 
సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు 
తెలిపారు. అంబేద్మర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నామని 
చెపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులపై 
దాడి చేస్తున్నాయి ఊపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్‌ చిలుకా చంద్రశేఖర్‌ 
అన్నారు. ప్రశ్నించే వారిని దేశ ద్రోహులుగా ముద్రవేసి ఏళ్ల తరబడి జైలుపాలు 
చేస్తున్నారన్నారు. ఊపా రద్దు పోరాట కమిటీ డిసెంబర్‌ 18న గుంటూరులోని 
(బ్రాడిపేట కొరటాల భవన్‌లో నిర్వహించిన సభలో చంద్రశేఖర్‌ బహుళజాతి 
కంపెనీలు దేశ అటవీ సంపదను, ఖనిజాలను దోచుకుపోతున్నారన్నారు. 
ఆదివాసులు పోరాడి సాదించుకున్న చట్టాలను తుంగలో తొక్కి లక్షల కోట్ల 
విలువైన సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. 

బొగ్గు బ్లాకుల పైవేటీకరణకు నిరసనగా కార్మికుల సమ్మె 

సింగరేణి బొగ్గు బావుల్లో చేపట్టిన సమ్మె విజయవంతమైంది. కేంద్ర 
ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఏఐటియుసి, 
ఐఎన్‌టియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్‌, బిఎంఎస్‌తో పాటు సింగరేణి గుర్తింపు 
సంఘం టివిజికెఎస్‌ డిసెంబర్‌ 9 నుండి 11 వరకు సమ్మెకు పిలుపునిచ్చాయి. 
ఆరు జిల్లాల్లోని 25 భూగర్భ, 20 ఉపరితల బొగ్గు గనులతో పాటు, వాటి 
విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో మొత్తం ఉత్పత్తి నిలిచిపోయింది. 
అత్యవసర సేవల సిబ్బంది మినహా కార్మికులెవ్వరు విధులకు హాజరుకాలేదు. 
మంచిర్యాల జిల్లాలోని ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు, భూగర్భ గనులు, 
కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 16 వేల మంది కార్మికులు; రామగుండం 
రీజియన్‌లోని మూడు ఒపిసి గనులు, ఏడు భూగర్భ గనుల్లో 12 వేల మంది 
కార్మికులు) భూపలపల్లి ఏరియాలోని నాలుగు భూగర్భ, రెండు ఓపెన్‌కాస్ట్‌ 
గనుల్లోని 5,500 మంది కార్మికులంతా విధులకు హాజరుకాలేదు. 

ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర 

అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలన్న డిమాండ్‌తో అమరావతి 
పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 44 రోజులుగా అనేక అడ్డంకుల్ని 
అధిగమించి తుల్లూరు నుంచి ప్రారంభించి తిరుపతిలోని అలిపిరి వద్ద 
ముగించారు. ఆఖరి రోజైన డిసెంబర్‌ 14న యాకత్రకు మద్దతుగా తరలివచ్చిన 
వేలాదిజనంతో కలిసి అమరావతి రైతులు డిసెంబర్‌ 17న భారీ బహిరంగ 
సభను నిర్వహించారు. 

భూ నిర్వాసితులపై పోలీసుల లాలీ చార్జి 

నష్టపరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు చేయరాదంటూ పనుల్ని 
అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ 
లారీ చార్జిలో నలుగురు భూ నిర్వాసితులకు తీవ్రగాయాలయ్యాయి. సిద్దిపేట 
జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్ట్‌ 
వద్ద ఘటన జరిగింది. ప్రాజెక్ట్‌ కట్ట పనులను కంట్రాక్టర్‌ పోలీసు బందోబస్తుతో 
డింసెంబర్‌ 23న ప్రారంభించగా నిర్వాసితులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు 
దారితీసింది. నిర్వాసితులను పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో 
తమకు నష్టపరిహారం అందించాకే ప్రాజెక్ట్‌ పనులు కొనసాగించాలని అక్కడే 
నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు లారీ చార్జి చేశారు. థ్‌ 




















పార్లమెంటులో ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేయాలి 

పార్లమెంట్‌లో ప్రవేశంపై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని 
డిమాండు చేస్తూ డిసెంబర్‌ 2న పాత్రికేయులు ఢిల్లీలోని ప్రెస్‌ క్లబ్‌ వద్ద 
ఆందోళన చేశారు. పార్లమెంట్‌ సమావేశాల వార్తలను రాయనీయకుండా 
పూర్తిగా నిషేధించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిబంధనలు పెట్టారని 
అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లాటరీ విధానంలో కొద్ది మందిని మాత్రమే 
ఎంపిక చేసి, అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. కరోనా పేరుతో ఈ ఆంక్షలు 
పెట్టారని, కానీ అది పాత్రికేయులను దూరంపెట్టే పరిస్థితికి దారితీసిందన్నారు. 
వివిధ శాఖల కార్యాలయాలకు కూడా వెళ్లనీయడం లేదన్నారు. పార్లమెంట్‌ 
సెంట్రల్‌ హాలులోకి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారన్నారు. సినిమా హాళ్లు, 
మాల్స్‌ ప్రారంభానికి అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం పాత్రికేయులు పార్లమెంట్‌ 
భవనంలోకి వెళ్లడానికి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. 

జంతర్‌ మంతర్‌ వద్ద మెహబూబా ముప్తే ధర్నా 

జమ్మూ కళ్ళీర్‌ సమస్యలను దేశం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో మాజీ 
ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ డిసెంబర్‌ 6న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ 
వద్ద ధర్నా చేశారు. కశ్మీర్‌లో తనకు నిరసన తెలపడానికి కూడా అవకాశం 
ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. “కశ్మీర్‌ మొత్తం జైలులా మారింది. 
అభిప్రాయాలు వెల్లడించడానికి ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. అణచివేత 
విధానాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం అంతా బాగుందంటూ ప్రచారం 
చేస్తోంది” అని విమర్శించారు. నాగాలాండ్‌లో సైన్యం అమాయకులను 
కాల్చిచంపితే బాధ్యులపై కేసులు పెట్టారని, కళ్ళీర్‌లోనూ అలాంటివి చోటు 
చేసుకుంటున్నా పట్టించుకునేవారే లేరని అన్నారు. ఈ 'దేశ ప్రజలంతా ఇప్పటికైనా 
మేల్మోకపోతే గాంధీ, అంబేడ్మర్‌ భారతదేశం గాడ్సే దేశంగా మారిపోతుంది. 
అప్పుడు అందరం నిస్సహాయులుగా మిగిలి పోతాం” అని అన్నారు. 

సైనిక బలగాల కాల్పుల్లో 14 మంది పారుల మృతి 

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో తిరుగుబాటుదారులుగా బావించి 
సామాన్య గని కూలీలపై భద్రత బలగాలు డిసెంబర్‌ 5న ఎటువంటి 
హెచ్చరికలు చేయకుండా కాల్పులు జరపడంతో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే 
మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. కూలీలు ఇళ్లకు చేరుకోక 
పోవడంతో వందల మంది గ్రామస్తులు వారిని వెతుకుతూ వెళ్లారు. కాల్పుల 
విషయం తెలవడంతో బలగాల చర్యకు ఆగ్రహంచిన స్థానికులు బలగాలపై 
దాడి చేసి వాహనాలకు నిప్పుపెట్టారు. బలగాలు స్థానికులపై మళ్లీ కాల్పులు 
జరపడంతో ఏడుగురు స్థానికులు మృతిచెందారు. దాడిలో ఓ సైనికుడు 
ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది సిబ్బంది గాయపడ్డారు. సాయుధ దళాల 
ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ నాగాలాండ్‌ వ్యాప్తంగా 
పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అమాయకులను 
కాల్చి చంపిన ఘటనలో న్యాయం జరిగే వరకు పోరాడతామని కోన్యాక్‌ 
గిరిజన తెగకు చెందిన సంఘాలు డిసెంబర్‌ 16న బంద్‌ పాటించాయి. 

మతం మారితే కులాంతర వివాహ సల్దిఫికెట్‌కు అనర్హులు 

మతం మారిన వారు కులాంతర వివాహ సర్టిఫికెట్లు పొందేందుకు 
అనర్హులని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలా సర్టిఫికెట్లు జారీ చేస్తే అవి 
దుర్వినియోగమయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. సేలం జిల్లా మేట్టూరు 
వ్యక్తి క్రైస్తవ ఆదిద్రావిడ వర్గానికి చెందిన పాల్‌రాజ్‌ గతంలో బిసి సర్టిఫికెట్‌ 
పొందారు. అయితే తాను అరుంధతీయ వర్గానికి చెందిన ఆముద యువతిని 
వివాహం చేసుకున్నందున తనకు కులాంతర వివాహ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ 
తహసీల్దార్‌ వద్ద దరఖాస్తు చేసుకోగా ఆయన తిరస్కరించారు. దీనిపై పాల్‌రాజ్‌ 
మద్రాస్‌ హైకోర్టును ఆ(శయించారు. 





ఇరుగు బూరుగు 


విక్షణం 14 జనవరి 2022 





బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె 

దేశంలోని రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు 
నిరసనగా డిసెంబర్‌ 16,17 దేశ వ్యాప్త సమ్మెకు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ 
బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) పిలుపునిచ్చాయి. అందులో భాగంగా 
బ్యాంకు ఉద్యోగులు, అధికారులు రెండు రోజులు బంద్‌లో పాల్గొనడంతో 
బ్యాంకులు మూతపడ్డాయి. దేశ వ్యాప్తంగా పది లక్షల మంది ఉద్యోగులు, 
అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. “బ్యాంక్‌ బచాలో, దేశ్‌ బచావో” “ప్రభుత్వ 
రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలి” అన్న నినాదాలు నిరసనల్లో 
మారుమోగాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బ్యాంకు ఉద్యోగులు 
ఆందోళనలో పాల్గొన్నారు. సమ్మె కారణంగా బ్యాంకు లావాదేవీలన్నీ 
స్థంబించాయి. ముంబై, గుజరాత్‌లోలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

తమిళనాడులో కార్మికుల సమ్మె 

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌ స్పెషల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో 
ఉన్న ఫాక్స్‌కాన్‌, ఐఫోన్‌ తయారీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఎనిమిది 
మంది మహిళలు డిసెంబర్‌ 17న ప్లాంట్‌లోని క్యాంటీన్‌లో ఆహారం తిన్న 
తర్వాత ఫుడ్‌ పాయిజనింగ్‌తో మరణించారు. కంపెనీ యాజమాన్యం ఈ 
ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన వేలాది 
మంది కార్మికులు అదేరోజు అర్ధరాత్రి నుంచి చెన్నై-బెంగళూరు జాతీయ 
రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. కార్మికులు 2-3 చోట్ల నిరసనలు 
వ్యక్తంచేశారు. ఫాక్స్‌కాన్‌ మహిళా కార్మికుల్లో ఒకరు ఫుడ్‌ పాయిజనింగ్‌ 
కారణంగా చనిపోయారని పుకారు వ్యాపించిందని ది హిందూ నివేదించింది, 
దీనితో మహిళా కార్మికులు నిరసనకు దారితీసింది, జాతీయ రహదారిపై 
స్వ్వాడ్‌ చేసి శీపెరంబుదూర్‌లో ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. 

కశ్మీర్‌లో కార్మికుల సమ్మె 

జమ్మూ కళ్ళీర్‌లో ఉద్యోగులు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. 
పవర్‌ గ్రిడ్‌ల (పైవేటికరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెలో సుమారు 
27000 మంది కార్మికులు పాల్గొన్నారు. మైనస్‌ డిగ్రీల టెంపరేచర్‌లో కశ్మీర్‌ 
ఉన్నప్పటికి ప్రజల మద్దతు ఈ సమ్మెకు పూర్తిగా ఉంది. భారత ప్రభుత్వం 
ఈ సమ్మెను విచ్చిన్నం చేయటానికి సైన్యాన్ని దించింది. ఆర్మీ చేత ఎలక్టిసిటీని 
పునరుద్దరించే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దులను కాపాడాల్సిన సైన్యం కశ్మీర్‌లో 
పౌర జీవితంలోకి ఎలా చొచ్చుకొని పోతుందో చెప్పటానికి ఇంతకంటే 
ఉదాహరణ లేదు. 

“చట్టబద్ధంగా న్యాయం జరగదనే బాబ్రీ మసీదు కూల్చివేత” 

అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో న్యాయ ప్రక్రియ ద్వారా 
వంచనకు గురవుతామని హిందూ సమాజం భావించడమే 1992లో బాబ్రీ 
మసీదు కూల్చివేతకు దారితీసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అరుణ్‌కుమార్‌ అన్నారు. 
ఢిల్లీలో డిసెంబర్‌ 12న జరిగిన 'సబ్‌కే రామ్‌ పుస్తకావిష్కరణ సభలో ఆయన 
ప్రసంగించారు. న్యాయ, చట్టపరమైన ప్రక్రియల్లో మోసపోతామని భావించడంతో 
1992లో మేల్మొని తమ మనోబావాలను విస్మరించడం సాధ్యకాదని 
నిరూపించిందన్నారు. కాని సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామాలయ 
నిర్మాణం జరుగుతోందన్నారు. 

“లఖింపూర్‌ ఖేరీ ఘటన ప్రణాళికాబద్ధ కుట్రే” 

అక్టోబర్‌ 3న లఖింపూర్‌ ఖేరేలో జరిగిన హింసాకాండ ప్రణాళికా 
బద్దమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిగ్గుతేల్చింది. నిందితులపై 
చేసిన అబియోగాల్లో పేర్కొన్న కొన్ని ఐపిసి సెక్షన్‌లను మార్చాలని సిట్‌ సిఫారస్‌ 
చేసింది. ఈ మేరకు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజి స్టేట్‌కు 14 డిసెంబర్‌న నివేదికను 
అందజేసింది. ఈ కేసు ధర్యాప్తులో పోలీసుల తీరును తప్పుపట్టింది. గతంలోనే 
సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్లిప్తతను నవంబర్‌ 8న ఎత్తిచూపింది. బ్‌ 


8 




















మయన్మార్‌లో ఆగని హత్యలు, ఆంగ్‌ సాన్‌ సూకీ జైలుశిక్ష 
దేశం కోసం పదిపే హేనేళ్లు సైనిక నిర్భంధంలోనే గడిపిన మయన్మార్‌ 
సీనియర్‌ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీపై మయన్మార్‌ సైనిక ప్రభుత్వం 
మరోసారి ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సైన్యం ఆదీనంలోని ప్రత్యేక 
కోర్టు డిసెంబర్‌ 6న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై విమర్శలు రావడంతో 
శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. చయ ర సై సైనిక ప్రభుత్వం 
తన ప్రజలను ఎంత క్రూరంగా అణచివేస్తోందో చాటి చెప్పే వీడియో తాజాగా 
వెలుగుచూసింది! డిసెంబర్‌ 7న సాంగేంగ్‌ ప్రాంతంలోని డన్‌ టావ్‌ గ్రామంపై 
సుమారు 50 మంది సైనికులు దాడిచేసి 11 మందిని పట్టుకుని, చేతులను 
వెనక్కు కట్టి, వారిని సజీవంగా దహనం చేశారు. 
గణతంత్రరాజ్యంగా బార్బడోస్‌ 
కరీబియన్‌ దీవుల్లో సంపన్న ద్వీప దేశమైన బార్బడోస్‌ వలస పాలన 
నుండి విముక్తి పొంది గణతంత్ర రాజ్యం (రిపన్లిక్‌)గా అవతరించింది. మూడు 
లక్షల జనాభా కలిగిన ఈ చిన్న దేశం 1966లోనే బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం 
పొందినప్పటికీ కామన్వెల్త్‌ సభ్య దేశంగానే ఉంటూ బ్రిటన్‌ రాణి పట్ల 
విధేయతను ప్రకటిస్తూ వసోంది. గణతంత్ర రాజ్యంగా మారే క్రమం మూడు 
దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. డిసెంబర్‌ 7న 55వ స్వాతంత్ర్య దినోత్సవం 
సందర్భంగా సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. బ్రిటన్‌ రాణికి 
విధేయత ప్రకటించడాన్ని అధికారికంగా నిలిపివేసింది. ప్రభుత్వ విభాగాల 
పేర్లలో ఉన్న రాయల్‌, క్రౌన్‌ వంటి పదాలను తొలగించింది. 
బుర్కినా ఫాసో ప్రధాని క్రిస్టోఫ్‌ జోసెఫ్‌కు ఉద్వాసన 
పశ్చిమాఫ్రికా దేశం బుర్మినా ఫాసో ప్రధానమంత్రి క్రిస్టోఫె జోసెఫ్‌ 
మారీ డభైర్‌ పదవీచ్యుతులయ్యారు. దేశంలో అల్‌ ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ 
ఉ(గవాదుల దాడులను అడ్డుకోవడంలో విఫలమవుతున్నందుకు గాను ప్రధాని 
పదవి నుంచి ఆయన్ను దేశాధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ కబోర్‌ తొలగించారు. 
2019లో జోసెప్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. 
అమెరికాకు అసాంజే అప్పగింత 
వికీలీక్స్‌ మీడియా వెబ్‌ సైట్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే (50)ను 
బ్రిటన్‌ అమెరికాకు అప్పగించవచ్చని లండన్‌ హైకోర్టు డిసెంబర్‌ 11న 
తీర్పునిచ్చింది. మానసిక న్గితి సరిగాలేని అనాం కు అమెరికాకు 
అప్పగించరాదని కింది కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును - ఉన్నత న్యాయస్థానం 
తోసిపుచ్చింది. 2010- 11 మధ్యకాలంలో తమ సైన్యానికి, ప్రభుత్వ 
ప్రతినిధులకు చెందిన వేలాది దస్తావేజులను తన వెబ్‌ సైట్‌ ద్వారా బహిర్గతం 
చేసిన అసాంజేను అప్పగించాలని అమెరికా ఎప్పటినుంచో కోరుతోంది. 
ఒకవేళ అమెరికాకు అప్పగిస్తే. ఆ దేశంలో 17 గూఢచర్య అభియోగాలు, 
కంప్యూటర్‌ దుర్వినియోగం చేశారన్న మరో అభియోగం ఎదుర్మొంటున్న 
అసాంజేకు జైలుశిక్ష విధించే అవకాశముంది. 
రష్యాకు జి7 దేశాల హెచ్చరిక 
ఉ(ైయిన్‌ సరివాద్వులో మోవారించిన సైన్య బలగాలను 
ఉపసంహరించుకోవాలని, అలా చేయకపోతే మాస్మోపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు 
విధిస్తామంటూ జి-7 దేశాల కూటమి రష్యాను హెచ్చిరించింది. అమెరికా, 
బ్రిటన్‌తో పాటు మిగతా (గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ దేశాల విదేశాంగ శాఖ మంత్రులు 
యూరోపియన్‌ యూనియన్‌ విదేశీ వ్యవహారాల చీఫ్‌తో కలిసి డిసెంబర్‌ 12న 
ఈ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌ దిశగా రష్యా మిలటరీ బలగాల 
దుందుడుకు చర్యలను తామంతా ఖండిస్తున్నామన్నారు. రష్యా ఉక్రాయిన్‌పై దాడులు 
మానుకొని దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. 
సైనిక చర్యల విషయంలో పారదర్శకత పాటించేలా అంతర్జాతీయంగా చేసుకున్న 
కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలని కోరారు. 


852 





భూగోళం 


వీక్షణం 2 జనవరి 2022 





చైనా పై అమెరికా ఆంక్షలు 
యలుగుర్‌ మున్సింలపై చైనా మానవ హక్కుల ఉల్లంవునకు 
పాల్పడుతుందని అమెరికా ఆరోపించింది. చైనాకు చెందిన బయోటెక్‌, నిఘా 
కంపెనీలు, ప్రభుత్వ సంస్థలపై తాజాగా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. 
ఈ చర్యతో ఆ సంస్థలకు లైసెన్స్‌ లేకుండా ఎలాంటి వస్తువులను అమెరికా 
కంపెనీలు అమ్మకూడదు. చైనా సైన్యానికి మద్దతుగా బయోటెక్నాలజీని 
ఉపయోగిస్తున్న చైనా అకాడమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్‌, సైన్సెస్‌ దానికి 
సంబంధించిన 11 పరిశోధన సంస్థలను అమెరికా వాణిజ్య శాఖ లక్ష్యంగా 
చేసుకుంటోంది. “బయోటెక్‌ వైద్య ఆవిష్కరణలను ప్రజలపై నియంత్రణ, 
మతపరమైన మైనారిటీల అణచివేతకు చైనా ఉపయోగిస్తోంది” అని అమెరికా 
వాణిజ్య శాక సెక్రెటరీ గినా రైమాండో ఒక ప్రకటనలో తెలిపారు. షింజియాంగ్‌ 
ప్రాంతంలోని ప్రజలతో చైనా బలవంతంగా పనిచేయించుకుంటుందనే 
కారణంతో అమెరికా షింజియా నుంచి తమ దేశానికి దిగుమతులను నిషేధిస్తూ 
తీసుకొచ్చిన బిల్లుకు సెనేట్‌ డిసెంబర్‌ 15న ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. 
చిలే నూతన అధ్యక్షుడిగా గాబ్రియెల్‌ బొరిక్‌ 
చిలే అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి గాబ్రియెల్‌ బొరిక్‌(35) గెలుపొందారు. 
లాటిన్‌ అమెరికాలో చిన్న వయస్సులోనె దేశ అత్యున్నత బాధ్యతల్లోకి వచ్చిన 
రెండవ వ్యక్తిగా నిలిచారు. మొత్తం 56 శాతం ఓట్లు పోలవగా, గాబ్రియెల్‌ 
తన ప్రత్యర్థి జోస్‌ ఆంటానియో కాస్ట్‌ కన్నా 10 పాయింట్లు ఎక్కువ తేడాతో 
విజయం సాధించారు. యువకుడు, అనుభవం లేని వ్యక్తిని ఎన్నుకుంటే ఆర్థిక 
వ్యవస్థ దెబ్బ తింటుందని ప్రత్యర్థులు ఎంతగా ప్రచారం చేసినా ఫలితం 
లేకపోయింది. చిలే నియంత పినోషెట్‌ అమలు చేసిన ప్రైవేట్‌ పెన్షన్‌ వ్యవస్థను 
రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మన హక్కులు, హక్కులుగానే గౌరవింపబడాలి 
కానీ వినిమయ వస్తువుల్లా లేదా వ్యాపారంలా చూడరాదని వ్యాఖ్యానించారు. 
ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి కృషి చేస్తానని చెప్పారు. న్యాయం, 
సమానత్వంతో కూడినదిగా తన పాలన ఉంటుందని హామీ ఇచ్చారు. కనీస 
వేతనాలు పెంచడం, విద్య, ఆరోగ్య సంరక్షణకు అయ్యే వ్యయాన్ని తగ్గించడం, 
సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా 
అసమానతలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 
ఆఫ్ఫనిస్తాన్‌ మహిళల పోరుబాట 
విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఆస్టనిస్తాన్‌ మహిళలు 
రాజధాని కాబూల్‌లో డిసెంబర్‌ 16న భారీ ప్రదర్శన నిర్వహించారు. 
బహిరంగంగా నిరసనలు తెలియజేయడాన్ని తాలిబాన్లు నిషేధించినప్పటికీ 
ప్రదర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. “ఆహారం, కేరీర్‌, స్వేచ్చా? 
కావాలంటూ ప్రదర్శకులు నినాదాలు చేశారు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా 
కావాలంటూ మహిళలు డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయంగా తాలిబాన్లపై 
వస్తున్న ఫిర్యాదుల్ని కూడా కొంతమంది వ్లకార్ద్డులపై ప్రదర్శించారు. 
160 మంది వలసదారుల జలసమాధి 
లివియాలోని మధ్యదరా సముద్రంలో రెండు పడవలు ప్రమాదవశాత్తు 
మునిగిపోవడంతో 160 మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితిలోని వలసదారుల 
విభాగం అధికార ప్రతినిధి సఫా సెహ్లొ పేర్కొన్నారు. ఈ రెండు ప్రమాదాలు 
గత వారం రోజుల్లోనే జరిగాయన్నారు. మృతులు ఐరోపాకు అక్రమంగా 
వలసపోతున్నవారని తెలిపారు. చెక్క రబ్బర్‌ పడవల్లో ప్రాణాలకు తెగించి 
ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయిన వారు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 
1500 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 12 వేల మందిని భద్రతా 
సిబ్బంది లిబియాకు తీసుకొచ్చారని చెప్పారు. ఆఫ్రికా, మధ్య ప్రాశ్యుంలో యుద్దాలు, 
పేదరికం వల్ల వలసపోతున్న వారికి లిబియా ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. 
వ్‌ 

















అమ్మ జ్ఞాపకాలు 


అలూరి లలితా పరమేశ్వరి 


కుటుంబ సభ్యులు - సాహితీ మిత్రులు 
రాహుల్‌ సాహిత్య సదనం ప్రచురణ 


ప్రతులకు: ఫోన్‌ : 9701605623 
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు 


కార్ల్‌ మార్క్‌ అదనపు విలువ సిద్ధాంతాలు 
(పెట్టుబడి నాలుగవ సంపుటం) 
భాగం - 1 
అనువాదం: వై.వి. రమణారావు 


ప్రతులకు: వై.వి. రమణారావు 
ఇ.నెం. 15-68-967, 4-2-724(పాతది), మమత హాస్పిటల్‌ రోద్దు, పేజీలు : 632 
వరదయ్య నగర్‌, ఖమ్మం - 507002, ఫోన్‌ : 9441816881 వెల: రు. 540 


మార్క్స్‌ మార్గం-1 మార్క్స్‌ మార్గం-1 


త 


పేజీలు: 120 క 


కై... 


వెల: రు. 120 Pre అర్జశా స్తం మార్కిస్టు తాత్సిక ఆలోన 


కొన్ని అంశాల పరిచయం 


కె. ఆనందాచారి 


రాజకీయ అర్థశాస్త్రం మార్చిస్టు తాత్విక ఆలోచన 


కొన్ని అంశాల పరిచయం ఒక పరిచయం 
క. ఆనందాచారి కె. ఆనందాచారి 
నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణలు 
ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ 


ఎమ్‌ హెచ్‌ భవన్‌, ప్లాట్‌ నెం. 21/1, అజామాబాద్‌, ఆర్‌టిసి కళ్యాణ మండపం దగ్గర, హైదరాబాద్‌ - 20, ఫోన్‌ : 9490099378 


భూమిరంగు మనుషులు 
కవిత్వం 
కెక్యూబ్‌ వర్మ 


అనేక పుస్తక కేంద్రం ప్రచురణ 


ప్రతులకు: కె.కె.కె. వర్మ 
పేజీలు: 128 ఇ.నెం. 11-83-11, కె.పి.ఎం. హైస్కూల్‌ వెనుక వైపు, 
పార్వతీపురం, విజయనగరం - 585501, 
ఫోన్‌ : 9493436277 


ఇెలః: రు 100 








Advt. 


Advt. 


Advt. 


Advt. 


VEEKSHANAM Telugu Monthly Journal of Political Economy and Society - 242 - January 2022 eISSN 2231-6892 
e RN| Regn.No.APTEL/2003/11482 e Published on 27/12/2021 e Postal Regn. No. HD/1100/2020-22 





ళ్‌ 
A య 
వలస రాయలసీమలో మహిళా చైతన్యం | 
ON 
చరిత్ర _ 
09 
గ్‌ 
డా. షేఖ్‌ మహబూబ్‌ బాషా 3 
గ 
వః [eer] 
వీక్షణం ప్రచురణలు 
సేబీలు: 88 వెల: రు. 100 
ప్రతులకు: వీక్షణం 
మైత్రీ రెసిడెన్సీ, ౩-6-394, స్టీట్‌ నం. 3, హిమాయత్‌నగర్‌, శై 
హైదరాబాద్‌ - 500029, ఫోన్‌ : 73307 95849 
ప్రదేశ్‌ స్టు ఉద్యమ చరిత్ర క 
ఆం(ధప్ర కమ్యూనిస్టు ఉద్య రి అం 
మూడు సంపుటాలు 
మొదటి సంపుటం (1920-36) 
క పాటి సత్త య 
తభ ప పేజీలు: 240 
260 
రెండవ సంపుటం (1936-42) 
రచయితలు: వై.వి. కృష్ణారావు, తుమ్మల వెంకట్రామయ్య, 
ఏటుకూరు బలరామమూర్తి, పరకాల పట్టాభి రామారావు 
పేజీలు: 716 ఆంధ్రప్రదేశ్‌ 
కమ్యూనిస్లు 
వెల: రు. 740 స 
మూడవ సంపుటం (1942-48) 
రచయితలు: వై.వి. కృష్ణారావు, పరకాల పట్టాభి రామారావు 
సంకలనం: గడ్డం కోటేశ్వరరావు 
పేజీలు: 474 
చెల రు 500 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురణలు 
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ dd 
> 
ఇ.నెం. 58-22-2, చంద్రం బిల్లింగ్స్‌, చుట్టుగుంట, విజయవాడ - 520004, ఫోన్‌ : 0866-2430302 శె 





If undelivered please return to: To: 


VEEKSHANAM I 








Mytri Residency, 3-6-394, St. No. 3, 
Himayatnagar, Hyderabad - 500 029. 
Phone: 73307 95849 











Edited, printed, published and owned by N. Venugopal Rao, Printed at NAVYA PRINTERS, 2-3-655/C/16/B, Durga Nagar, Amberpet, 
Hyderabad -500013 (New Declaration filed) for Charitha Impressions (as per RNI records) and Published at 3-6-394, Mythri Residency, Street No. 3, 
Himayatnagar, Hyderabad 500 029. Editor : N. Venugopal Rao 


